తెలుగులో లలితణితాలు 


ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి 
డాక్షరెట్‌ పట్టం పాందెన సిద్దాంత (గంథం 





TELUGULO LALITHA GEETHALU, Ph.D. Thesis 
By Dr. VADDEPALLI KRISHNA 


పథమ ముద్రణ 
ఆఅ సర్వహక్కులు రచయితచి 
సాదా ప్రతి వెల 


గ్రంథాలయ ప్రతి వెల 


ముఖచిత్రం 

ప్రతులకు | 
1 
2 
3. 

ప్రచురణ 

కంపోజింగ్‌ 

ముద్రణ 


(పొట్టి శ్రీరాములు తెలుగు 


ఏప్రిల్‌ 2000 


రూ. 125/- 10 $ 
రూ. 200/- 20 $ 


శ్రీశీలావిర్రాజు 


. విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌, 


విజ్ఞాన్‌భవన్‌, 4-1-435, బ్యాంక్‌ ్రీట్‌, 
హైద్రాబాద్‌ - 500 001 


. నవోదయ బుక్‌ హౌస్‌, 


ఆర్యసమాజ్‌ మందిర్‌ ఎదుటి విథి, 
హైద్రాబాద్‌ - 500 027 


బ్రిర-నెం. 1-5-62/3, చైతన్యపురి, 
“హైద్రాబాద్‌ - 500 060 
ఫోన్‌ : 4046216 


కలహంసి ఆర్ట్స్‌, 

చైతన్యపురి, హైద్రాబాద్‌ - 60 

శ్రి సాయి శామిలి గ్రాఫిక్స్‌ 
2-2-1090/ఎ/9, గోల్‌నాక, హైద్రాబాద్‌-13. 
ఫోన్‌ : 7561442 


చరిత గ్రాఫిక్స్‌, చిక్కడపల్లి, హైద్రాబాద్‌-20 
ఫోన్‌ : 7607361 


విశ్వవిద్యాలయం, హైదరాబాద్‌ వారి 


పాక్షిక ఆర్థిక సహాయంతో ప్రచురితం) 


అంకతం 





సుప్రసిద్ద నేపధ్యగాయకులు, నటులు, సన్మిత్రులు 
డా॥ యస్‌.పి.బాలనుబ్రుహ్మణ్యం గారికి 


ఇలు 


మో హృదయం రాగమయం 
నా హృదయం భావమయం! 
జతగూడిన మన హృదయం 
జగమంతా రసోదయం! 


సంగీతం - సాహిత్యం 
సరస్వతీ స్తనద్వయం! 
కవులు - కళాకారులకు 
కలగాలీ దిగ్విజయం! 


కడుశ్రమతో పిహెచ్‌.డి 
కవ్వంతో “లలితగీత' 
కరాంబుధి చిలికి, సుధా 
సారాంశముగా బడసిన 


“తెలుగు లలితగీతాల'ను 
తేజరిల్లు ఈ గ్రంథము 

అంకితమొనరింతును పుల 
కాంకితమవ మనస్నహము! 


డా॥ యస్‌.పి.బాలసుబహ్మాణ్యం ఫోన్‌ . 8272757 
ప్లేబ్యాక్‌ సింగర్‌ & మ్యూజిక్‌ డైరెక్టర్‌ కామ్‌దార్‌ నగర్‌ 
చెన్నై - 600 034 


తేది 04-05-2000 


స్వికృతి 


మిత్రులు శ్రీ వడ్డెపల్లి కృష్ణ గారికి! 


wy 


నమస్సుమాలు. గతంలో “పైడిపాల సినీగీతాల మోద చేసిన 
పరిశోధనకు పరవశించి, డానికి ముద్రణరూపం కలిగించాను. అదే 
గీతాభిమానంతో ప్రస్తుతం లలితగీతాల మోద మోరు చేసిన తాలి 
పరిశోధనకు ముగ్గుడనై, నాకు చేతనైనంతగా దీని ముద్రణకు కూడా 
చేయూత నందించదలచాను. అందుకే మోరు కోరగానే కాదనక ఆర్థిక 
సహాయమందించాను. 


సహృదయంతో మోరు మన చిరకాలమైత్రికి చిహ్నంగా యా 


సిద్దాంత గ్రంధం నాకే అంకితమన్నారు. మరేం బదులు చెప్పగలను, 
మనసు కలుపడం తప్ప. 


అందుకే మో కృతిని ఆనందంతో స్వీకరిస్తూ, మోకు ఉజ్వల 


భవిష్యత్తు కలగాలని మనస్పూర్తిగా ఆశిస్తూ - 


సదా మూ 


బాలు 


అభివందనం 


నా అభిరుచిని మన్నించి లలితగీతాలపై పరిశోధన చెయడానికి 
అనువుతించిన నాటి ఉస్మానియా విశ్వవిద్యాలయ తెలుగు 
శాఖాధ్యక్షురాలైన శ్రీమతి వి. సితాకల్యాణిగారికి, తదనంతర ప్రోత్సాహ 
మందించిన తెలుగు శాఖాధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డిగారికి, 
రఘుమన్న గారికి - 


పరిశోధన పూర్తి చేయమంటూ ఎప్పటికప్పుడు కర్తవ్యాన్ని గుర్తుచేస్తూ 
వెన్ను తట్టడమే గాక “గీత వివేచన ద్యారా తమ అమూల్య 
అభిప్రాయాన్ని అందించిన కవిమిత్రులు ఆచార్య ఎన్‌.గోపిగారికి - 


ఆచార్య స్థానంలో నాకు గైడ్‌ గా వున్నా సన్మితులుగానే మసలి, 
మార్గోపదేశం చేసిన సౌజన్యమూర్తి,  'ఆముఖం సమకూర్చిన విద్వ 
ద్విమర్శకులు ఆచార్య యస్‌.వి. రామారావు గారికి - 

బీజస్థాయినుండి భూజస్థాయివరకు సర్వదా నాపై వాత్సల్యాన్ని 
వర్షించడమె గాక తమ అమూల్యాభిప్రాయంతో అక్షరాశీస్సుల్ని అందించిన 
గురువర్యులు, రాజ్యసభ సభ్యులు ఆచార్య సి. నారాయణరెడ్డి గారికి- 


అడిగినంతనే ఇంటర్వ్యూలకు అంగీకరించి అనేక విలువైన 
విషయాల్ని వివరించిన మాన్యులు శ్రీయుతులు సాలూరు రాజేశ్వరరావు, 
ఆర్‌. బాలసరస్వతీ దేవి, వింజమూరి సీత, బాలాంత్రపు రజనీకాంతరావు, 
పేకేటి, ఆరుద్ర, పాలగుమ్మి విశ్వనాథం, ఎం.చిత్తరంజన్‌ గార్లకు - 


ఆకాశవాణి, దూరదర్శన్‌ అధికారులైన డా॥పి.యస్‌. గోపాలకృష్ణ, 
వియస్‌.నారాయణమూర్తి గార్లకు - 


[గ్రంథ సేకరణలో సహకరించిన సుందరయ్య విజ్ఞాన కేంద్ర 
గంభాలయాధికారి రాజు గారికి - 


శుద్దప్రతిని సిద్దంచేయడంలో తోడ్పడిన డా॥సి.బాలకృష్ణ గారికి - 


ఈ గ్రంధాన్ని యిలా అచ్చులోకి తీసుకురావడానికి ప్రథమంగా 
పాక్షిక ఆర్థిక సహాయాన్ని ప్రకటించిన పొట్టిశ్రీరాములు తెలుగు 
విశ్వవిద్యాలయం వారిక్‌ - 


ఆపై ఆత్మీయతతో ఆర్దిక ప్రోత్సాహాన్ని అందించిన పారిశ్రామిక 
వేత్త, గుప్తదాత శ్రీ దుర్గం నర్సింహులు గారికి - 


లో 


హార్దికంగానెగాక ఆర్థికంగానూ సహకరించి ఈ సిద్దాంత (గ్రంథానికి 
అందమైన ఆకృతిని, “స్వేకృతి'ని కలిగించిన మాన్యమిత్రులు, గాన 
గంధర్వులు శ్రీ 


శ్రి యస్‌.పి. బాలసుబ్రహ్మణ్యం గారికి 


ని 


లో 


ముఖచిత్రాన్ని అర్ధవంతంగా మలచిన శనీలావిర్రాజు గారికి- 
ముచ్చటగా అచ్చువేసిన చరిత గ్రాఫిక్స్‌ సుబ్బయ్య గారికి 
టైపిసెటింగ్‌లో సహకరించిన శ్రీ సాయి శామిలి గ్రాఫిక్స్‌ రవికుమార్‌ 
గారికి- 


పరీక్షకులుగా వ్యవహరించడమెగాక ప్రతిభను గుర్తించి ప్రశంసల్ని 
కురిపించిన మద్రాస్‌, నాగార్జున, కాకతీయ విశ్వవిద్యాలయ 
ఆచార్యులకు - 


ప్రత్యక్షంగానే గాక పరోక్షంగానూ మరెన్నో విధాల సహకరించిన 
ఎందరో మహానుభావులు - అందరికీ నా కృతజ్ఞతాభివందనాలు. 


- ఢా వడ్డపల్లి కృష్ణ 


10. 


11. 


12. 


13. 


14. 


పుట 

ఆమోదం - ఆచార్య సి. నారాయణరెడ్డి 

గీత వివేచన - ఆచార్య ఎన్‌.గోపి 

ఆముఖం - ఆచార్య యస్‌.వి.రామారావు 
WE EIR SSIS REID టట 1-2 
Here: | TTP OT Neel Ar LD A ODE 3-7 
SOS DO OS కతత నములు లప 8-21 
అలతన్‌త.: “అదతతత కుత SR TIER RSE ISR BS 22-37 
DOD. DESO tse Ee 38-170 
GOSS. DEO IMLS DRPILL 171-295 
OSS Sr NDS Ed 296-338 
అరగ. (ద TE LDS DG 339-385 
మ్‌ కా DS DRS SI IDE LISS ETN 386-38 
అనుబంధం brand NG bOI NOD CO 389 
అనుబంధం టను ల య లయలు 3971 
అనుబంధం న! కామద కలను టమ 392 
అనుబంధం | LEE TUE CT PUR CATON MERE లు 394 


re css (slot సహక 395 


Jnanpith Awardee 
Dr. C. Narayana Reddy ur 

MA Pd Dit 
CHAIRMAN 
Andbra Pradesh State Cultural Counal 
Govemment of Andhra Pradesh 
Kalabhavan, Hyderabad - 500 004 
Phone (0)32146011R) 3548451 
Fax (0}3214603 


జ్ఞానపీఠ అవార్డు (గ్రహీత 
డాక్టర్‌ సి. నారాయణరెడ్డి, ఎంపి 


ఎంఏ పేహౌర్‌ డి డిలిట్‌ 


ఆధ్యమురు 
అంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సాంస్కృతిక మండలి 
ఆంధ్రవ్రదేశ్‌ ప్రభుత్వం 


కళాభవన్‌, పాదరాబాదు - 500 004 
ఫోన్‌ (ఆ) 3౩214603 (ఇ) 3548451 


ఫాక్స్‌ (ఆ) 3214603 





TU. cro 


ళ్ళ ఆకణంతీ్శగా వ స్టలల్న సీటాలతు రాతలు 
వయ నత్తా విక [ప్ర అష చం NOUS 
(మీకు ఈశవ గాలి ఢ్రికాగవాగోే - 
౮/4౪ సాఖీలు నసీటావ్‌ మాశ్రగయాలు. 
వపరినాక/ [ప్రవ ఆం శన (గ్రరసం నాలువ్రేటవక్షం 3 ! 
YS INN మూలాల్లో 3 డూ విర 
గాడి శాఇం లను డి డుగా బలగ, నాల? నట లాల 
a Ave BNE ui te: 
లఆతఆగీతాల పి! వె దబైతాణిక 
వీలికౌశ ఇవి. వలింఆ గలగలా వ 31 
ఇష నమ్మ L984 hea 2 
“OE DETER! fos ఎనో 


G 





ఆచార్య ఎన్‌.గోపి, ఎమ్‌.ఏ., పిహెచ్‌డి. ప. మ 
ప్రముఖ కవి, పరిశోధకులు 

వైస్‌ఛాన్స్‌లర్‌, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 

హైదరాబాద్‌ - 500 001 


గీత వివేచన 


“తెలుగులో లలితగీతాల "పైన సాహిత్యదృష్టితో జరిగిన పరిశోధక 
కృషి యీ గ్రంథం. దీనికి ఉస్మానియా విశ్వవిద్యాలయం పిహెచ్‌.డి. పట్టా 
ప్రదానం చేసింది. పరిశోధకుడైన డా॥వడ్డెపల్లి కృష్ణ స్వయంగా కవి, 
గీతరచయిత కూడా కాబట్టి యీ కృషికి అతని ప్రత్యేకమైన అభినివేశం 
కూడా తోడయ్యింది. 


'“అలితసంగీతమినే మాట ఎప్పుడు మొదటిసారిగా వాడబడిందో 
ఇదమిత్సంగా తెలియదుగాని అది నాలుగవ దశకంలో “ఆకాశవాణి” ద్వారా 
ప్రాచుర్యంలోకి వచ్చిందని చెప్పొచ్చు! శాస్త్రీయసంగీతం పక్కన తన ప్రత్యేక 
వ్యక్తిత్వం నిలుపుకోవడానికే యీ మాట పుట్టివుంటుంది. 


ఈ గీతంలో సాహిత్యగుణానికే ప్రాధాన్యత లభించడం విశేషం! 
భావలాలిత్యం - సంగీత సారళ్యం దీని ప్రధానలక్షణాలు! మలయాళంలో 
కూడా దీన్ని “లలితగానాలు ' అనే అంటున్నారు. కన్నడంలో “భావగీతె"' 
అంటున్నారు. తమిళంలో 'మృదుగీతాలు' (మెల్లిశె) అంటున్నారు. హిందీలో 
“సుగమ్‌సంగీత' అనడం అందరికీ తెలిసిందే! సారాంశమేమిటంటే లలిత 
గీతం భావప్రధానమైన సరళ సంగీత గీతమన్నమాట! 


దాదాపు 90యెళ్ల చరిత్రకలిగిన ఈ ప్రక్రియను పరిశోధనకు ఎన్నుకొని 
డా॥వడ్డెపల్లి కృష్ణ ఈ కృషినుండి అక్షతంగా బయటపడ్డారు. గురజాడ 
దేశభక్తిగీతాన్ని తీసుకోవడం అతని పరిశోధనా ప్రవణతకు నిదర్శనం. ఆనాడు 
అలితగీతమనే మాట లేకపోవచ్చుగాక! “రవింద్రసంగీతం'. వచ్చిన తర్వాతనే 
ఇది పుంజుకోవచ్చుగాక! కాని డా॥వడ్డెపల్లికృష్ణ గీతలక్షణాన్ని బట్టి 1910 
నుంచి ప్రథమలలితగీతం ఆవిర్భవించినట్లుగా చెప్పడం సబబే! స్టూలంగా 
చెప్పాలంటే భావగీతమే అలలితగీతం! “లలితసంగీతం ఎందరో తొలకరి 
గాయనీగాయకులను వసంతకోకిలలుగా మారింది! భావుకలోకానికి అది 


చేసినసేవ ఒక మధురమైన, శ్రావ్యమైన చరిత్ర. పొట్టి శ్రీరాములు తెలుగు 
విశ్వవిద్యాలయం ఉపాధ్యక్ష పదవి చేపట్టాక “లలితసంగీతం' పైన నాకున్న 
ప్రగాఢఅనుబంధంవల్ల దినిని ఒక కోర్సుగా పెట్టాలని సంకల్పించడం 
జరిగింది. దానికి అన్నివైపులనుంచి మంచి స్పందన లభించింది. 2000-2001 
అకడమిక్‌ సంవత్సరం నుండి 2సంవత్సరాల సాయంకాల డిప్లమా కోర్సును 
ప్రారంభిస్తున్నాం! అర్థశతాబ్దంగా లలిత సంగీతానికి తన వూపిరిని ప్రసారం 
చేస్తున్న చిత్తరంజన్‌గారు రూపొందించిన సిలబస్‌ను కొన్ని మార్పులతో 
నిపుణుల కమిటీ ఆమోదించింది. పాలగుమ్మి విశ్వనాథంగారు. కూడా 
విద్యారులకోసం తమ సుదీర్ణఅనుభవాన్ని రంగరించి “అలితసంగీతం'పైన 
ఒక (గ్రంథాన్ని రచించారు. 


జీవితాన్ని మరింత అందంగా, మధురంగా, సార్దకంగా తత్వ 
సమన్వితంగా తయారుచేసేవి లలితకళలే. ఎంత కంప్యూటర్‌ యుగమైనా 
కళాదృష్టిలేకపోతే ఆ ప్రగతి వాసనలేని పువ్వే! ఆ దృష్టితో ప్రతి పాఠశాలలో, 
కళాశాలలో ఒక సంగీతం టీచర్‌ ఉండాల్సిన ఆవశ్యకతను ఈ లలిత 
సంగీతం తెలియజేస్తుంది. ఈ కోర్సును 'ప్రవేశపెట్టడంలోగల ఉద్దేశం 
కూడా ఇదే! ఈ మేరకు ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తిని సమర్పించాం! 


అలితగీతమనే అంశంపైన పరిశోధనచేసిన డా॥వడ్డెపల్లి కృష్ణ మంచి 
వపండితుడం, కవి. అన్నిటినీవించి నరళహృదయుడు! తొమ్మిది 
అధ్యాయాలుగా, నాలుగు అనుబంధాలుగా విస్తరించిన యీ సిద్దాంత 
వ్యాసంలో లలితగీత వివేచన సాకల్యంగా జరిగింది. ప్రవృత్తికి సంబంధం 
లేని వృత్తిలో వున్నా ఈ బృహత్‌వ్యాసంగంతో తన వృత్తిపురోగతికి ఒరిగేది 
ఎమిోలేకున్నా హృదయాన్ని తపింపజేసుకొని వేళ్లనేగాక చేతుల్నీ కాల్చుకున్న 
యీ వైనాన్ని మనసూూర్తిగా అభినందించకుండా వుండలేను. 


డా॥ కృష్ణ గేయరచయితగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయ 
సాహిత్య పురస్కారాన్ని అందుకున్నవాడు. అతని కృషికి వచ్చినవీ, రావలసినవి 
సత్కారాలు ఎన్నో వున్నాయి. అయితే అతను ఇవేవీ పట్టించుకోడు. 
అందరికి తలలోనాలికలాగా, చేతిలోని *'పాళిక లాగా భావవిధుల్లో సాగి 
పోతుండడమే అతని తత్త్వం! వ్యక్తిగతంగా నాకు ఆపుడు కూడా కాబట్టి 
ఇతన్ని గూర్చి ఇంకేమిరాసినా, దానికి మమకారదోషం పట్టడం ఖాయం. 


డా॥వడ్డెపల్లిని మరోసారి మనసారా అభినందిస్తూ సెలవు తీసు 
కుంటున్నాను. 


తేది 17-05-2000 -డా॥ ఎన్‌. గోపి 


ఓం శ్రీ సాయిరాం 


ఆచార్య ఎస్వీ రామారావు, ఎమ్‌.ఏ., పిహెచ్‌డి. 
డీన్‌, ఫ్యాకల్టీ ఆఫ్‌ ఆర్ట్స్‌ 

ఉస్మానియా విశ్వవిద్యాలయం 

హైదరాబాద్‌ - 500 007 


ఆముఖం 


“చల్లగాలిలో యమునా తటిపై 
శ్యామసుందరుని మురళీ....” 


చిన్నతనంలో సాలూరు రాజేశ్వరరావు మధురకంఠం నుంచి వెలువడ్డ 
ఆ లలితగీతం గ్రామఫోను రికార్డు ద్వారా విని ఎంతో ఆనందించేవాళ్లం. 
తర్వాత “స్వాతంత్ర్యమె మా జన్మహక్కని చాటండి”, “అమ్మా, సరోజినీదేవి” 
మున్నగు ఘంటసాల కంచుకంఠం ఆలపించిన పాటలు బహుళ జనాదరణ 
పొందాయి. రేడియో మోడియా వచ్చాక రావుబాలసరస్వతి, టంగుటూరి 
సూర్యకుమారి వంటి గాయనీమణుల పాటలు తరుచుగా వినబడేవి. 
1953లో మిడిల్‌స్కూలు విద్యార్ధిగా వున్నరోజుూల్లో ఆంధ్రర్మాాష్టావతరణ 
ఉత్సవాలు తిలకిద్దామన్న ఉత్సాహంతో కర్నూలు వెళ్లినపుడు సూర్యకుమారి 
పాడిన “మా తెలుగుతల్లికి మల్లెపూదండ” గీతంతో ఉత్సవం ప్రారంభం 
కావటం ఇప్పటికి గుర్తు. 


నాటినుంచి నేటివరకూ ఆబాలగోపాలాన్నీ అలరించిన లలిత గీతాలపై 
ప్రత్యేకమైన పరిశోధనా గ్రంథం వెలువడుతుందని - అదీ నా పర్యవేక్షణలో 
కొనసాగుతుందని నేను ఊహించలేదు. విశ్వవిద్యాలయ పరిశోధన మూలంగా 
ఈ సదవకాశం లభించింది. ముఖ్యంగా ఉస్మానియా తెలుగుశాఖ 
మొదటినుంచీ ప్రక్రియాపర పరిశోధనకు ఎంతగానో దోహదం చెసింది 


జానపదగేయ వాజ్మయం, ఇతిహాసం, ప్రబంధం, పురాణం, వచనం, 
శతకం, నాటకం, ఆధునిక కవిత్వం, నవల, కథానిక, విమర్శ మొదలగు 
పలు ప్రసిద్ద ప్రక్రియలపై పరిశోధన జరిగి ఉత్తమ సిద్దాంత వ్యాసాలు 


వెలువడ్డాయి. 


ఆ వారసత్వంనుంచే వెలువడిన మరొక సిద్దాంత గ్రంథం వడ్డెపల్లి 
కృష్ణ విరచితమైన “తెలుగులో లలితగీతాలు”. ప్రత్యేక ప్రక్రియగా విస్తరిల్లిన 
అలితగీతం స్వరూప స్వభావాలు, ఆరంభ వికాసాలు, ప్రసార ప్రచారాలు 
సాకల్యంగా సమాలోచించిన ఉత్తమ పరిశోధనా గ్రంథం ఇది. లాలిత్య 
పూరితమై, గానయోగ్యమై రసజ్ఞాల హృదయాలను రంజింపచేసే విశిష్ట 
ప్రక్రియ లలితగేయం. శాస్త్రీయ సంగీతం, జానపదగేయం, సంకీర్తనం 
వంటి ప్రక్రియలకంటె భిన్నంగా లలితగీతం పంచలక్షణోపేతమైనదిగా పేర్కొని 
దాని స్వరూపాన్ని సుస్పష్టం చేశారు వడ్జెపల్లి కృష్ణ. “ప్రకృతిని వర్ణిస్తే 
శృంగారమే పరమార్ధం. దేశాన్ని, ప్రజల్ని ప్రబోధిస్తే ఉపదేశమే ఫరమారం” 
(పు.19) అంటూ దాని తత్త్వాన్ని హృద్యంగా ఉగ్గడించారు. 


అలితగీత అవతరణకు దోహదం చేసిన గురజాడ, రాయప్రోలు 
గీతాలను, వికాసానికి కృషిసల్పిన బసవరాజు, కృష్ణశాస్త్రి గీతాలను ప్రత్యేక 
ప్రకరణాలలో సవిస్తరంగా పరిశీలించారు రచయిత. లలితగీత ప్రసారంలో 
ఆకాశవాణి పాత్ర ప్రాముఖ్యాన్ని చక్కగా విశదీకరించారు. తొలి లలితగీత 
రచన ఎప్పుడు జరిగిందో (1910), మద్రాస్‌ రేడియో నుంచి (1938), 
హైదరాబాద్‌ రెడియో నుంచి (1948) తొలి గీతం ఎప్పుడు ప్రసారమైందో, 
(గ్రామఫోన్‌ రికార్డు తాలితెలుగు గీతాలాపన ఎప్పుడు చేసిందో (1935) 
సునిశితమైన పరిశీలనా చక్షువుతో నిగ్గుతేల్చి నిరూపించారు. వివిధ కవుల 
కలాలలో, గాయకుల గళాలలో వైవిధ్య రూపంతో విస్తరిల్లిన వైనాన్ని 
విశిష్టంగా వివరించారు. 


సరళ స్వభావంతో మృదువుగా మాట్లాడే వడ్జెపల్లి కృష్ణ అవసరమైతే 
నిజాలను నిర్భయంగా ప్రకటించగలడు కూడా. “నాడే కాదు యీనాడు 
కూడా సారస్వతలోకంలో యిజాలు - గ్రూపులతో భుజాలు కలుపుకు 
తిరిగేవారికే భుక్తి-ముక్తి లభిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే” (పు.77) 
మొదలగు వాక్యాలే అందుకు సాక్ష్యం. ఆకాశవాణిద్వారా ప్రసారమైన 
గీతాలను, క్యాసెట్లు మొదలగు రూపాలలో వెలువడుతున) ప్రచార గీతాలను 


ప్రత్యేక అధ్యయనార్హమైనవిగా పేర్కొంటూ 'ముక్తాయింపులో భావి 
పరిశోధకులకు మార్గనిర్దేశం చేయటం గమనార్హం. 


అలితగీతాలపై రసవత్తరంగా సాగిన ఈ సమాలోచన (గంథం 
రసహృదయులు, మధుర గాయకులు, ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం గారికి 
అంకితం కావటం హృద్యమైన సన్నివేశం. ఎంతో సముచితం. 


మూడు దశాబ్దాలుగా గీతరచనతో రసజ్ఞాలను అలరిస్తూ అంతటితో 
ఆగకుండా ఆ ప్రక్రిమపైగల అభిమానంతో, నిర్ణిద పరిశ్రమతో నూరేళ్ల 
లలిత గీత చరిత్రకు సౌష్టవాకృతిని కల్పించిన వడ్డెపల్లి కృష్ణను మనసారా 
అభినందిస్తున్నాను. 


తేది 09-05-2000 - డా॥ ఎస్వీ రామారావు 


1. శ్రుతి 


ఎంతటి మహానదియైనా ప్రారంభదశలో పాయగానే ఉద్భవిస్తుంది. 
కమక్రమేణ ఉపనదులను చేర్చుకొని ఉరవడి కూర్చుకొని మహానదిగా 
మారుతుంది అలాగే అటు పండిత పద్య సాహిత్యం ఇటు పామర జానపద 
సాహిత్యం శాఖోపశాఖలుగా విస్తరిల్రింది. అనేక పరిశోధనలకు మూలకందంగా 
విలసిల్లింది. ఈ రెంటికి మధ్యన అలితగీత సాహిత్యం ఇన్నాళ్లు ఎదురుగా 
అగుపిస్తున్నా ఎదకలిపి పరిశోధనకు ఎవరూ పూనుకోకపోవడం ఆశ్చర్యమే! 

ఎ మార్గంలోనైనా ప్రథమంగా పాదం మోపే వరకు ముల్లు, రాళ్లు 
గుచ్చుకోవడం సహజం! సిద్దంగా వున్న ప్రసిద్ద మార్గంలోనే పయనించడం 
సులభం. 'లలితగీతాలు”" అనే అంశం వినగానే ఎంత సులువుగా తోస్తుందో 
లోనికి దిగగానే అంత కష్టంగా పరిణమిస్తుంది. ఇంతకాలం ఈ అంశాన్ని 
పరిశోధనకు ఎవరూ ఎంచుకోకపోవడం, ఎంచుకున్నా ఆమోదం లభించకపోవడం 
వల్లనే లలితగీతాల మోద ప్రామాణిక పరిశోధన జరుగలేదని నేను అనుభవ 
పూర్వకంగా తెలుసుకున్నాను. ఆకాశవాణిలో ప్రసారమయ్యే “లలిత సంగీతం 
ప్రభావంతో నేను 1969 నుండి అనేక లలితగీతాలు రచిస్తూ 1981లోనే 
లలితగీతాల మోద అభిమానంతో ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని ఆ అంశాన్ని 
పరిశోధనకు అనుమతించవలసిందిగా ప్రాధేయపడితే, కొందరు ఆచార్యులు 
అందులో శోధించ వలసిందేముందంటూ పెదవి విరిచారు. 

మళ్లి చెదరని లక్ష్యంతో చెరగని అభిమానంతో 1993లో తెలుగులో 
లలిత గీతాలు అనే అంశాన్ని ఎన్నుకొని పరిశోధనకు అనుమతించవలసిందిగా 
ఉస్మానియా విశ్వవిద్యాలయాన్నే అర్ధిస్తే, జానపదగీతాల మోద అనేక పరిశోదనలు 
సినీ గీతాలమోద ఇటీవలనే మూడు పరిశోధనలు జరుగగా, ఎవరూ స్పృశించని 
“అలితగీతాల మోద ఒక్క పరిశోధనకైనా సామగ్రి లభించకపోదని గుర్తించి నా 
సామర్ధ్యం మోద నమ్మకమున్న ఆచార్య యస్వీరామారావు, ఎల్లూరి శివారెడ్డి, 
ఎన్‌. గోపిగార్లు నన్ను సమర్థించి వెన్నుతట్టి అవకాశం లభింపజేశారు. మొదటి 
నుండీ నా యెడ వాత్సల్యం గల ఆచార్య యస్వీరామారావుగారే గైడ్‌ గా 
వుండడానికి అంగీకరించారు. సాహిత్య సౌజన్య మూర్తియైన యస్వీరామారావుగారి 
ప్రోత్సాహంతో నాటి గురజాడ నుండి నేటి అభ్యుదయ కవిత్వపు అడుగుజాడల్లో 
పయనిస్తున్న అనేక కవుల రచనల్ని పరిశీలించాను. 'లలితగీతం అనే పదాన్ని 
సక్రమంగా సహేతుకంగా నిర్వచించడానికి అనేక ప్రయాసలుపడి, చివరకు 
డా గిడుగు సీతాపతి గారి “తెలుగులో ఛందోరీతులు” (ఆం.ప్ర. సాహిత్య 


2 తెలుగులో లలిత గీతాలు 


అకాడమీ అవార్డు పొందిన గ్రంథం) లోని 'తాళగతుల పట్టికను ఆధారంగా 
చేసుకొని డా.బి.రామరాజుగారు నిర్వచించిన జానపదగేయ లక్షణాల్ని ఆసరాగా 
మలచుకొని లలితగీత లక్షణాల్ని రూపొందించగలిగాను. నిర్వచనాన్ని నిర్దేశించ 
గలిగాను గురజాడగారి “దేశమును డేమించుమన్నా!' అనే దేశభక్తి గీతమే 
ప్రధమ లలిత గీతమని నిరూపించాను. 

తామర తంపరగా విస్తరిల్లిన లలితగీతాల్ని లక్షణం, అవతరణం, వికాసం, 
విస్తారం, ప్రసారం, ప్రచారం అనే ఆరు విభాగాలుగా చేసుకొని విశ్లేషించాను. 
కాలాన్ని, కవుల్ని ఆధారంగా చేసుకొని ఒక వరుసలో గీతాల్ని పరిశీలించి 
పరిశోధించాను. నాటి-నెటి ప్రసిద్ద కవుల్ని, సంగీత దర్శకుల్ని, గాయనీ గాయకుల్ని 
సంప్రదించాను. బాలాంత్రపు రజనీ కాంతరావు, ఆరుద్ర, యస్‌.రాజేశ్వరరావు, 
రావు బాలసరస్వతీ దేవి, పేకేటి శివరాం, పాలగుమ్మి విశ్వనాథం, వింజమూరిసీత, 
ఎం. చిత్తరంజన్‌గార్లను ఇంటర్యూ చేసి అనేక అమూల్య విషయాలను 
సేకరించాను. సుందరయ్య విజ్ఞాన కేంద్ర గ్రంథాలయంలో సులువుగా లభించిన 
అనేక (గ్రంథాల్ని పరిశీలించాను. ఇలా నా పరిశోధనకు ప్రథమంగా శ్రుతి 
ఏర్పరచుకున్నాను. శ్రుతి చేసిన ఈ “లలిత గీత పరిశోధనా వీణ పలువురికి 
విశేషరాగ ఫలాల్ని అందించగలదని ఆశిస్తున్నాను. 


2. ప్రవేశిక 


“సంగీత మపి సాహిత్యమ్‌ 
సరస్వత్వాః స్తనద్వయమ్‌ 
ఎకమాపాత మధురమ్‌ 

అన్యదాలోచనామృతమ్‌” - 


సంగీతం, సాహిత్యం అనేవి కళారాణి-వాణీ స్తనద్వయాలని ప్రాచీనులు 
సైతం అంగీకరించి రెండింటికి సమస్తానాల నొసగి గౌరవించారు. అయితే యీ 
రెండింటిలో ఒకటైన సంగీతం ఆపాతమధురమై పశుపక్ష్యాదుల్ని సైతం 
పరవశింపజేస్తూ అందరికి ఆనందాన్ని కలుగజేస్తే, రెండవదైన సాహిత్యం ఆలోచనల్ని 
రేకెత్తింపజేస్తుంది. లోతుగా పరిశీలించిన కొద్దీ అమృత భావాల్ని స్ఫురింపజేస్తుంది. 

సాహిత్యాన్ని వివిధ ప్రక్రియలుగా విభజించుకునే అవకాశమున్నట్లె, సంగీతాన్ని 
శాస్త్రీయ సంగీతం, లలిత సంగీతం అని విభజించుకునే వీలున్నది. స్వర 
ప్రస్తారంతో రాగనిబంధనలతో త్యాగరాజాది వాగ్గేయకారుల కృతుల్ని ఆలపించ 
డానికి ఆధారమైనది శాస్రీయసంగీతం. 

ఒక విధంగా శాస్త్రియ సంగీతం పలుకట్టు దిట్టాలతో తీగమోద నడిచే 
సర్కస్‌ లాంటిది. తీగమోద నడవడానికి మనిషికెంతటి సాధన కావాలో 
వీణియతీవియలపై శ్రుతి, గతి తప్పని రాగాలాపనకై అంతే సాధన కావాలి. 
రాగ, తాళాదుల జ్ఞానం కావాలి. ఇట్టి కట్టు దిట్టాలు అంతగా అవసరం 
లేకున్నా రాగయుక్తంగా లయాన్వితంగా సరళంగా స్వరమెత్తేది లలిత సంగీతం. 
అనగా శాస్త్రీయ సంగీతం కంటె సరళమైనది, లాలిత్యమైనది “అలిత సంగీతం” 
అని చెప్పవచ్చు. ఇట్టి లలిత సంగీత సంప్రదాయ సృష్టికి ఎమేమి కావలయునో 
మంగళంపల్లి బాలమురళీకృష్ణ యిలా వెల్లడించారు. 

“భారతదేశమున లలితసంగీతమునకు ఒక ప్రత్యేక స్థానము అనాది 
నుండియు గలదు. కాని దాని రీతి ఇదమిత్సమని నిరూపించు సంప్రదాయమేర్పడ 
లేదు.....నిత్యకృత్యములలో వివిధములైన కళానుషానములు అందనేక 
రసానుభూతులు అనుభవైక వేద్యములు. సువిదితములైన తదభిరుచులకు తగినట్లు 
సంగీతము కూడ భిన్నరీతుల రూపాందినది. అందు లలితసంగీత మొక 
రూపాంతరము....ఇట్టి లలిత సంగీత సంప్రదాయ సృష్టికి కావలసిన విశేషములు 
ప్రధానముగా 

1. శ్రుతి లయ స్వరజ్ఞానము 


2. నాహత్యజ్ఞానము 
3. సంగీత సాహిత్యములు మేళవింపజేయగలిగిన రసజ్ఞత 


4. స్యరపరెచే విజ్ఞత 


4 తెలుగులో లలిత గీతాలు 
5. వాద్యసమ్మేళన శక్తి”' 


ప్రఖ్యాత వైణికులు శ్రీ మంచాళ జగన్నాథరావుగారు “ఆధునిక సంగీత 
మంటే ఆధునికులు అత్యధికంగా ఆదరిస్తున్న లలిత సంగీతమనే భావించారు. 

"సంప్రదాయసిద్దమైన సంగీతమును అభ్యసించుటకు చాలా గ్రంథములు 
కలవు. కాని లలితసంగీతమను నేటి ఆధునిక సంగీతమునకు ఒక నిర్దిష్టమైన 
మార్గమును చూపు గ్రంధము లేదు. పూజ్యులు, మిత్రులునగు సుప్రసిద్ద 
రచయితల రచనలు అల్ప సంగీత జ్ఞానములతో తామే “వర్ణమెట్టు లెర్పరచుకొని 
అనేకులు పాడుకొనుచున్నారు. ఎక్కడో సకృత్తుగా తప్ప, భావరాగతాళముల 
మిశ్రమము ఆనందమును, రక్తిని కలిగించుట లేదు....ప్రతివారికీ విద్వాంసులైన 
వారి సహాయము దుర్లభము కదా! అందుకొరకే యీ గ్రంథమును తగుమాత్రపు 
సంగీత జ్ఞానము గలవారు నభ్యసించుటకు వీలగు గుర్తులతో రూపొందించితిని-” 

పై మాటల్నిబట్టి ఆధునిక సంగీతమంటే లలితసంగీతమని తేటతెల్ల 
మవుతోంది. 

లఅలలితసంగీతం శాస్త్రీయ సంగీతం కంటె సులభంగా ఎలా వ్యాప్తి చెందిందో, 
ఎందుకు ప్రాచుర్యం పొందిందో శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రిగారు ఇలా వివరించారు- 

“లలితసంగీతం అనేది ఇటీవల వినబడుతున్న పేరు. శాస్త్రీయ సంగీతం 
పాడే విద్వాంసుల ప్రదర్శనల్లో సామాన్యజనానికి అంతగా అర్ధం కాని పాండిత్య 
ప్రకర్షవల్ల శాస్త్రీయ సంగీతం పట్ల ఈ శతాబ్దపు తొలిరోజుల్లో జనాదరణ తగ్గింది. 
రంగస్థల సంగితంలోను, సినిమా సంగీతంలోను, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 
తేలికబాణీలపైన జనానికి వ్యామోహం పెరగడంతో శాస్త్రియ సంగీతం కంటె 
వేరుగా, తేలికగా విని ఆనందించడానికి విలయ్యె పాటలు కావలసి వచ్చాయి. 
ఆధునిక కవులు వ్రాసిన దేశభక్తి గీతాలు, ప్రణయ గీతాలు, భక్తిగేయాలు, 
జానపద సంగీత రీతులలో కూర్చిన పాటలు ఈ కొరతను తీర్పాయి. ఇవే 
ఈనాటి లలిత సంగీతానికి జీవగర్రలు.ే 

1950 నుండి నేటివరకూ అనేక లలిత గీతాలు పాడడమే గాక స్వరపరచి 
లలితసంగీత పారాల్ని అనేక గాయనీ గాయకులకు బోధిస్తూ “ఆకాశవాణి లో 
లలితసంగీత విభాగాన్ని నిర్వహిస్తున్న శ్రీ ఎం. చిత్తరంజన్‌గారు “మనసున పూచే 
తీయని ఊహల మాలికయే మృదుగీతం-మధుర మనోహర మంజుల నాద 
సుధార్తురియే సంగీతం! మృదుగీత రసభావం, గాయనీ గాయక గళజీవం, 
వాద్య సహకారం, లలిత సంగీత సాకారం!” అని ఇటీవల లలిత సంగీతానికి 
తానొక లక్షణగీతమల్లినట్లు వివరించారు.“ 


ఆధునిక నంగీతము (యున్చుడ) వచురణ 7952 -మందచాళ జగన్నాధరావు 
ఆధునిక నంగీతము (మొదటి భాగం) - మంచాళ జగన్నాధరావు వుట *" 9 
ఆధునిక నంగీతము (ఆశీనులు) - మందచాళ జగస్తాధరావు 

ఎం చిత్తరంజునగారితో ముఖాముఖి 1911997 


AON ~ 


(వేభిక 5 


పై అభిప్రాయాల్ని శ్రద్ధగా పరిశీలిస్తే, శాస్త్రీయ సంగీతం కంటె సరళమైనది, 
జానపద బాణీలతో మిళితమైనడి "లలితసంగీతం అని రూఢి అవుతోంది. 
పాడుకోవడానికి వీలయ్యే భావగీతాలు లేక గేయాలు అన్నీ లలితగీతాలు 
అనవచ్చునని స్పష్టమవుతోంది. శాస్త్రియ సంగీతం మొన్నటి అన్నమయ్య, క్షేత్రయ్య, 
రామదాసు మొడలుకొని నిన్నటి త్యాగయ్య కృతులవరకు జీవగర్రగా నిలచింది 
15వ శతాబ్దంలోని అన్నమాచార్య కీర్తనలతో అంకురించిన శాస్త్రీయ సంగీతం 
క.శ. 18వ శతాబ్దం వరకు త్యాగయ్య కృతుల ద్వారా అనుపల్లవుల్ని చేర్చుకొని 
విస్తరిల్లి, వివిధ కచేరీల డ్వారా ఎల్లలు డాటి, దేశ విదేశములలో సైతం కీర్తి 
గడించి తారాస్థాయికి చేరుకున్నది. లలితసంగీతం మాత్రం కేవలం ఆకాశవాణ్‌ 
ఇటీవల దూరదర్శినిపై ఆధారపడి బహుళ ప్రచారం గాంచింది. శాస్త్రీయ 
సంగీతమనె తీవియపై పూచిన లతాంతము 'లలితసంగీతము అని పేర్కొనవచ్చు! 
ఇట్టి లలితసంగీతంలో పాడుకోవడానికి విలయ్యే ప్రతి మృదుగీతం లలిత 
గీతమే అవుతుంది. మున్ముందు దీనికి తగిన నిర్వచన నిరూపణ జరుగుతుంది. 

లలిత లలిత పదాలతో రాగలక్షణాలతో అల్లబడిన అ గేయమైనా 
అలితగీతంగా రూపుదిద్దుకుంటుంది. అంటే తాళ-గతి తప్పకుండా తేలికగా 
పాడుకోవడానికి వీలయ్యే లాలిత్యపు భావగీతము లలితగీతమన్నమాట! గీతం 
శరీరమైతే దానిని సవ్యంగాచే గాక శ్రావ్యంగా పలికించే సంగీతం ప్రాణంతో 
సమానం! 

'అలిత సంగీత కార్యక్రమాల్లో లయాన్వితంగా గానం చేయబడే ఇట్టి 
లలిత గీతాలకు మొదట ఆకాశవాణే, గ్రామఫోన్‌ రికార్డులు మాత్రమే 
ఆధారమయ్యాయి. తొలినాళ్లలో శ్రీయుతులు సాలూరి రాజేశ్వరరావు, ఎం.ఎస్‌. 
రామారావు, బాలాంత్రపు రజనీకాంతరావు, మల్లిక పాలగుమ్మి విశ్వనాథం 
ప్రభృతుల సంగీత దర్శకత్వంలో గానగంధర్వ ఘంటసాల, రావు బాలసరస్వతి, 
టంగుటూరి సూర్యకుమారి, శ్రీరంగం గోపాలరత్నం, పి.బి.శ్రినివాస్‌అ గాన 
మాధుర్యంతో చిగురువేసింది. మలినాళ్లలో శ్రీయుతులు ఎం. చిత్తరంజన్‌, 
నిర్మల్‌ కుమార్‌, టి.ఆర్‌. జయదేవ్‌, పి.వి.సాయిబాబా, వి. బండారు, నల్లూరి 
సుధీర్‌ కుమార్‌ మరియు శ్రీమతి సి. ఇందిరామణిగార్ల సంగీత నిర్దేశకత్వంలో 
శ్రీకె.బి.క. మోహన్‌రాజు, ఎం. వెంకటగోపాలం, బి.వసంత, రామలక్ష్మీరంగాచారి, 
ఎం. నరసింహమూర్తి, షహీద్‌బాబు, రామాచారి మరియు శ్రీమతి ఆర్‌. వేదవతి 
ప్రభాకరరావు, ఏ.వి.సావిత్రి, కృష్ణకుమారి, ఛాయాదేవి, విజయలక్ష్మశర్మ సి. 
పద్మజ, విజయశ్రీ, సురేఖామూర్తి గార్ల మధురగానాలతో మారాకు తొడిగింది. 

ఇటీవల వంశీ ఆర్ట్స్‌, రసమయి, కిన్నెర ఆర్ట్స్‌, అభినందన, యువ 
కళావాహిని మొదలగు సాంస్కృతిక సంస్థలు నిర్వహించే ప్రముఖుల సన్మానాల 
సందర్భాలలో మరియు వివాహ వేదికలపై జరిగే మిత్ర, గంగాధర శాస్త్రి, 
శశికళ, మణిశర్మ విజయలక్ష్మిల గాన కచేరీలు కూడ లలిత సంగీత అభ్యున్నతికి 
దోహదం చేస్తున్నాయి 


6 తెలుగులో లలిత గీతాలు 


క్రీ.శ. 16.6.1938 నుండి ఆకాశవాణి మద్రాస్‌ కేంద్రం ద్వారా, ఆపై 1948 
ప్రాంతంనుండి హైదరాబాద్‌ కేంద్రం ద్వారా “లలిత సంగీతం శీర్షికలో ప్రసారమైన 
లలిత గీతాలు నేటివరకు కొన్నివేల సంఖ్యకు వ్యాపించాయి. 

శ్రీయుతులు గురజాడ, రాయప్రోలు, బసవరాజు, కవికొండల, బాపిరాజు, 
నండూరి, అబ్బూరి, విశ్వనాధల కలాల నుండి జాలువారిన లలిత గీతాలు 
కృష్ణశాస్త్రి చేతుల్లో కొత్త తళుకుల్నికులుకుల్ని సంతరించుకున్నాయి. విశ్వేశ్వరరావు, 
వింజమూరి శివరామారావు, రజనీకాంతరావు, శ్రీశ్రీ, ఆరుద్ర, దాశరథి, 
డా.సి.నారాయలణరెడ్డి గార్ల ఒరవడిలో ఒయ్యారాల్ని సమకూర్చుకున్నాయి. 
బోయిభీమన్న, శశాంక, జె. బాపురెడ్డి మరియు నవతరంలోని కవులు కోపల్లె 
శివరాం, వడ్డేపల్లికృష్ణ, నెల్లుట్ల, ఆచార్య తిరుమల, ఇంద్రగంటి శ్రీకాంత శర్మ 
డా.తిరుమల శ్రీనివాసాచార్య, ఎం.కె. రాము, చైతన్య ప్రసాద్‌, పులికంటి కృష్ణారెడ్డి, 
జైహింద్‌ రెడ్డి, ఓలేటి, కవయిత్రులు శ్రీమతి శారదా అశోక వర్ధన్‌, జొన్నవాడ 
రాఘవమ్మ డా.ఎం. పద్మినీదేవి మొదలగువారి రచనలతో కొత్త మెరుగుల్ని 
హత్తుకొని లలితగీతాలు సురగంగలా తరగిత్తుతున్నాయి. శ్రుతి పక్వంగా 
స్వరమెత్తుతున్నాయి. 

పదాన్నైనా, జానపదాన్నైనా అలితగీతంగా పలికించే గుణం లలిత 
సంగీతానికుంది. అందుకే శాస్త్రీయం యెడ పూర్తి అవగాహన లేనివారు సైతం 
సరళమైన లలిత సంగీతం పట్ల సుముఖులై సాగివస్తున్నారు. సంతోష రాగాలాపన 
చేస్తున్నారు. 

అలితగీతాలలో చాలావరకు పరిసర సాంఘిక, సాంస్కృతిక, రాజకియ 
ప్రభావాలతో దేశకాలానుగుణంగా స్వరమెత్తినవే! భక్తి, రక్తి భావాలతో తరగెత్తినవే! 
అయితే ఆంగ్రేయులకు వ్యతిరేకంగా సాగిన జాతీయోద్యమంలో, ఆంధ్రోద్యమంలో 
ఆ తర్వాత చెలరేగిన “జై తెలంగాణా, జై ఆంధ్ర, మరియు నక్సల్‌బరి 
ఉద్యమాలలో ఉవ్వెత్తున ఎగిసిపడ్డ గీతాలూ ఇంకా అనేకమున్నాయి. కాని నా 
పరిధి లలితగీతాల వరకే పరిమితమైనందున, పైగా ఉద్యమ గీతాలపై ప్రత్యేక 
పరిశోధనలు వెలువడినందున వాటిని స్వీకరించలేదు. సాంఘిక ప్రయోజనాలతో 
అవతరించిన పొదుపు, అక్షరజ్యోతి, కుటుంబ సంక్షేమాది గీతాల్ని మాత్రం 
గమనించి చేర్చుకోవడమైంది. వేల సంఖ్యలో వున్న ఇట్టి లలితగీతాల్స్ని భక్తి, 
దేశభక్తి, ప్రకృతి, ప్రణయం, ప్రబోధ విభాగాలుగా విభజించుకొని పరిశీలిస్తే 
తులనాత్మక పరిశోధనకు దారితీయడమేగాక అంతులేని “'సాగరమధనం' అవుతుంది. 
కావున కాలక్రమేణ వర్ధిల్లిన కవుల ఆధారంగానే వారి వారి గీతాల్ని ప్రస్తుత 
పరిశోధనకు ఎన్నుకోవడమైంది. 

మొట్టమొదట పుట్టింది జానపదగీతమే అయినా అది అజ్ఞాత కర్శృత్వంతో 
ఉమ్మడి వ్యవసాయంలా సామూహిక కర్తుత్వంనకు సంబంధించింది కాగా లలిత 
గీతమనేది ఎక కర్పత్వానికి చెందింది. అది గ్రామ్యం, ఇది గ్రాంధికం లేక 


వ్రవేశిక 7 


వ్యావహారికం. రాను రాను పామరుల జానపదగీతం సంస్కరింపబడి కాలక్రమేణ 
నాగరకుల లలితగీతానికి దారి చూపింది. జావళీలు, ఎంకి పాటలు, 
బంగారుమామ పాటలు కూడ లలితగీతాల పాదులో పూచినవే! 

అసలు లలితగీతాలు మొదట యక్షగానాలలోనూ తర్వాత నాటకాలలోనూ 
చోటుచేసుకొని ప్రచారానికి వచ్చాయి. ఆపై ఆకాశవాణ్‌ ద్వారా ప్రసారమై విశేష 
వ్యాప్తికి నోచుకున్నాయి. అటు పిమ్మట సినిమా సంగీత సంపర్కంతో చలన 
చిత్రగీతాలై ఆబాలవృద్దుల్ని అలరింపజేస్తున్నాయి. ఉదాహరణకు కృష్ణశాస్త్రి గారు 
“మల్లిశ్వరి' చిత్రంకై రాసిన ప్రతిపాట లలితగీతమే! అదే ఒరవడిలో ఆరుద్ర 
“ఉయ్యాల జంపాల చిత్రానికి, ఆ తర్వాత డా.సి.నారాయణరెడ్డి “ఏకవీరి 
చిత్రానికి రాసిన సినిమాపాటలన్నీ లలితగీతాలుగా నిలిచేవే! ఇలా సినిమా 
పాటలు లలితగీతాలైనవి కొన్ని కాగా, లలితగీతాలే సినిమా పాటలైనవి మరికొన్ని! 
అందుకు ఉదాహరణగా బసవరాజుగారి 'నల్లవాడే-గొల్తపిల్లవాడే , “కొల్లాయి 
జుట్టితేనెమి? , 'గుతొంకాయ్‌ కూరోయ్‌ బావా! గీతాల్ని, కృష్ణశాస్త్రిగారి “జయ 
జయ జయ ప్రియభారత, “ఆకులో ఆకునై, 'పుట్టకాడ ఎవరో?” గీతాల్ని, 
డా.సి.నారాయణరెడ్డి గారి “ఈ నల్లని రాలలో), చేనులో ఎముంది?” మొదలగు 
గీతాల్ని నిదర్శనంగా చూపవచ్చు! 

'తెలుగు సినిమా పాటిలపై ఇప్పటికే ముగ్గురు పిహెచ్‌డి. పట్టాలు 
సాధించినందున' సినిమాలలో సాహిత్యపు విలువలు గల పాటల్ని నేను స్పృశించ 
లేదు. కాని మొదట లలితగీతాలుగా ప్రసారమై/ప్రచురితమై ఆ తర్వాత వెండి 
తెరకెక్కిన చలన చిత్ర గీతాల్ని మాత్రం సంబంధిత విభాగంలో చర్చించడమైంది. 

సినిమా సంగీతం, లలిత సంగీతాలకు గల తేడాలేమిటో సంగీత కళాప్రపూర్ణ 
శ్రీసాలూరు రాజేశ్వరరావుగారు ఈ పరిశోధకుని “ఇంటర్వ్యూలో ఇలా తెలియ 
జేశారు- 

“లలిత సంగీతమంటే భావగీతాలకు లలితంగా బాణీలు కూర్చడం, 
సినిమా సంగీతమంటే సన్నివేశ పాత్రానుగుణంగా రకరకాల బాణీలు కూర్ప్చడమని 
నా అభిప్రాయం”-” 

లలిత పదాలతో, భావాలతో తాళగతి తప్పకుండా రాగయుక్తంగా వుండి 
వినినంతనే మనసుల్ని రంజింపజేయగలిగే గీతాల్ని మాత్రము లలిత గీతాలుగా 
పరిగణిస్తూ పరిశోధించడమైంది. ఈ పరిశోధనా వ్యాసం అలితగీత లక్షణం, 
అవతరణం, వికాసం, విస్తారం, ప్రసారం, ప్రచారం విభాగాలుగా విభక్తమైంది. 
1+ తెలుగు సినిమా పాటల్లో సాహితీ మూల్యాలు” - డాట్‌. గౌరీశంకర్‌ (ఉస్మానియా), 

సినిమా పాటల్లో సాహిత్యవు విలువలు” డా.స్‌ి.హెబ్‌. కోటోళ్యరరావు (ఆంధ్ర, "తెలుగు 
నినిమూ పాట” - పైడిపాల (చుద్రాన్‌, 
2 మధుర న్వర సాగరం డా.సాలూరు రాజేళ్వరరావు' నితార - 257.1993 - వడ్డవల్లి తృష్ణ 


3. లలితగీత లక్షణం 


పదం 

ఏ సాహిత్యంలోనైనా పద్యం కంటె పదమే ముందు పుట్టిందన్నది ఇదివరకే 
ఎందరో పరిశోధకులు రూఢి చేశారు. పదం అనేది పాటకు పర్యాయపదంగా 
వాడబడినట్లుగా పాల్కురికి సోమనాథుని “పండితారాధ్య చరిత్ర లోని ఈ క్రింది 
ద్విపద వల్ల తేటతెల్లమవుతుంది. 


“పదములు తుమ్మెద పదముల్‌ ప్రభాత 
పదములు పర్వత పదము లానంద 
పదములు వెన్నెల పదములు సంజ 
వర్ణన మరిగణ వర్ణన పదము 

లర్హవ ఘోష ఘూర్చిల్లుచునుండ 
బాడుచు నాడుచు బరమ హర్షమున...” 


తన “బసవపురాణానికి ఆనాటి భక్తులు పాడుకున్న పాటలే మాతృకగా 
పర్కొంటూ- 


“అతత సకల పురాతన భక్త 
గీతార్థ సమితియే మాతృకగాగో' 
అని తన చిత్తశుద్దిని ప్రకటించుకున్నాడు. 
నన్నెచోడుని 'కుమారసంభవం' లోనూ పదాల, పాతల ప్రస్తావన కనిపిస్తుంది.” 
పదం పాటకు పర్యాయపదంగా వాడబడిననూ ఈ రెంటికి ఇంచుక 
భేదముంది. “పాట లేక గీతం గాన ప్రధానమైనది. పదం అభినయ ప్రధానమైనది. 
క్షేత్రయ్యపదాలు అందుకుదాహరణాలు.” అభినయానికి గానానికి అనుకూలమైనవి 
పదాలని సంగీత విద్వాంసులు పరిమితార్ధంలో వ్యవహరించారు. 
పదకవితా పితామహుడైన అన్నమయ్య రచనలన్నీ సంకీర్తనలు. అందుకే 
ఆయన 'సంకీర్తనాచార్యుడు' అయ్యాడు. త్యాగయ్య కృతులకుగల రాగ ప్రస్తారం 
లాంటి విశిష్ట లక్షణం సంకీర్తనలకు కూడ అన్నమయ్య ఆనాడే నిర్దేశించివుంటాడు. 
కాని అవి మనకు లభ్యం కాలేదు. కేవలం రచనలు మాత్రమే రాగిరేకులలో 
మన చేతికందాయి. కావున పలువురు పలురకాలుగా సాడు కుంటున్నారు. 
అలాగే రామదాసు రచనల్ని భజన కీర్తనలుగా భావించి జనం ఆదరిస్తూ 
ఆలపిస్తున్నారు నేటికీ. “అన్నమయ్య పదాల్ని కొందరు లలితగీతాలుగా 


7 బననవురాణం - పాల్కురికి సోమనాధుడు వుట : 7 
2 కుమార నంభవం - నన్ఫెబోడుడు. వుట - 82 
3. తేలుగు భందోనదికానం - కోవెల నంవత్కుమారాచార్య. వుట 6 


లితగీత లక్షణం 89 


కం శే 


వాడుకుంటున్నా వాటిని ప్రజల భాషలో రచించిన సం కీర్తనలు అనే చెప్పాలి 
అని ఈ పరిశోధకుని ఇంటర్వ్యూలో సమగ్రాంధ్ర సాహిత్యకర్త డా. ఆరుద్రగారు 
నొక్కి చెప్పారు. 

కావున వాగ్గేయకారుతైన అన్నమయ్య, 


కైతయ్య, త్యాగయ్య, రామదాసు 
రచనలు తమన అలి త ఊక పరిదొతోకి. శౌరచని 


నా అభిప్రాయం. 


గేయం - గీతం 


పదము లేక పాట గేయమునకు పర్యాయపదముగా వాడబడినది. 'గాతుం 
యోగ్యమ్‌ గేయము పాడుట కనువైనది “యము. గీత, గానములను 
అమరకోశము సమానార్దకములుగా పేర్కొన్నది.” 

మానవుని హృదయం రాగద్వేషములకు నిలయం. అతడు తన కోరిక 
లీడేరిన సందర్భంలో సంతోషంతో, ఈడేరని సమయంలో సంతాపంతో గొంతెత్తితే 
అది పాటగానో పదంగానో రూపుదాలుస్తుంది. ఆశువుగా తాళ, గతియను 
వలువల్ని ధరించి అందంగా అలరారుతుంది. గేయం మాత్రాచ్చందస్సుతో 
కూడుకున్నది. “ఛందస్సుకు నిత్యంగా ఉండవలసిన ధర్మం శ్రావ్యత అని, అన్ని 
ధర్మాల కంటె అదే గొప్పదని క్షేమెంద్రుడు వక్కాణించాడు. ఛందస్సుకు ఆంగ్లంలో 
Prosody అని వాడుక. Prosody అుపే (Proto, 0౦46-50౧0, sing) 
గేయాత్మకత- గాన యోగ్యత అని అర్దం. ఛందస్సులో అక్షర ఛందస్సులని, 
మాత్రా చృందస్సులని రెండు ప్రధాన భేదాలు గోచరిస్తాయి. అక్షర ఛందస్సులు 
(పద్యం) పఠన యోగ్యాలైతే మాత్రాచ్చందస్సులు గానయోగ్యాలు. కావున 
వశ ప. రూపంలో నున్న కవిత్వాన్ని గేయకవిత్వమని భావించవచ్చు." 
“గేయానికి గీతానికి కొంత భేదముంది. గీతానికి పల్లవి నిత్యమైతే గేయానికి 
వైకల్పికం”* 


గీతం (గేయం) ప్రాచీనత : 


అతి పట్రాచీనములైన వేదములలో సామవేదము కూడ గేయమే 
యనవచ్చును. ఆది వేదమైన బుగ్వేదములోని కొన్ని మంత్రాలు కూడ గేయముల 
వంటివనే లాక్షిణకుల అభిప్రాయం. గాన ప్రాశస్త్యం చేతనే నాలుగు వెదాలలోనూ 
సామవేదమునకు ప్రత్యేక స్థానమున్నది. 

“కవిత్వానికి గానగుణం స్వాభావికమైనది. పాట ఆవెశానుభూతుల 
సమాహారాన్ని వ్యక్తీకరించగల సామర్ధ్యం కలది. అది ఒకే ప్రతిలో పాడేది అని 
కిస్టోఫర్‌ కాడ్వెల్‌ భావించాడు. 

1  అంత్యపానల ముద ఆరుద్ర - వడ్డేవల్లి కృష్ణ సితార - 305 7993 
2 గీతం గానమిమే నమే - గేయతి ఇతిగీతమ గానంచ - గై3ప్టో 

లింగభట్టేయ. గురుబాల వ్రబోధిక ముద్రణ 1953 పుట 140 
3 ఆధుశికాంధ్రు గేయకవిత్యం - డా జి చబెన్సకేశవరెడ్డ వు / 
4,5 తెలుగులో ఊద్యమగితాలు డాఎస్య ఎత్వనారాయణ వుట 438 


70 తెలుగులో లలిత గీతాలు 


లిఖిత వాజ్మయం కంటె మౌఖిక వాజ్ముయమే ప్రాచీనమైనది. మౌఖిక 
వాజ్మయంలో చాలావరకు గేయవాజ్మయమే చోటు చేసుకుంటుంది. వేదాలు 
కేవలం వినికిడితో నేర్పబడేవి. కావున “శ్రుతులు గా పేరుకెక్కాయి. ఆది కవియైన 
వాల్మికి క్రౌంచ మిధునంలో నొక పక్షిని వేటగాడు బాణంతో కొట్ట చంపగానే 
ఆగ్రహావేశంతో అప్రయత్నంగా పలికిన “మానిషాదం' కూడ గేయలక్షణంతో 
కూడుకున్నదే. వాల్మీకి రామాయణ రచన పూర్తిచేసి కుశలవులకు ఉఊపదేశించే 
సందర్భంలో “పారే గేయేచ మధురం - ప్రమాణైస్రిభిరన్వితమ్‌, జాతి భిస్సప్తభిర్చర్ధం - 
తంత్రీలయ  సమన్వితమ్‌...కావ్యమే తదగాయతామ్‌ అన్నట్లు రామాయణంలో 
ఉన్నది. అనగా రామాయణం గానయోగ్యమని తెలుస్తున్నది. భారత, భాగవతంలోని 
భగవద్గీత, భ్రమర గీతాదులు కూడ గానయోగ్యతను పేరులోనే చాటుతున్నవి. 
వాల్మీకి కవి రామాయణంలో “తంత్రీలయ సమన్వితమ్‌' అనే మాటను అనేక 
సందర్భాలలో వాడాడు. ఆంగ్లపదమైన 'Lyre' అనే మాటకు ఇది చక్కగా 
సరిపోతుంది. 'ye అను ౮ ఆకారపు వాయిద్యం మోద పాడుకోవడానికి 
వీళైన దానినే [౪/10 అంటారని నిఘంటువు వివరిస్తోంది.” అంటే '[//6 అనే 
జంత్ర వాద్య సహకారంతో పాడే రచనల్ని "yr! అంటారు. 

మన రామాయణ కావ్యంతో పోల్చదగిన ఇలియడ్‌ (11126), ఒడిస్సీ 
(Odessy) అనే రెండు మహాకావ్యాలను రచించిన గ్రీకుకవి హోమర్‌ (Home?) 
కూడా ప్రభువుల ఆస్టానాలలో 'తైరు' అనే వాద్యసహాయంతో కావ్యాలను పాడి 
వినిపించేవారని ప్రతీతి. సుప్రసిద్ద విమర్శకుడు సి.ఎమ్‌.బౌరా (C.M.Boura) 
‘Primitive Song' అనే గ్రంథంలో (ప్రాచిన శిలాయుగం నాటి ఆదిమానవులు, 
ఆటవికులు పాడుకున్న పాటలెలావుండేవో శాస్త్రీయమైన సమ్యక్‌ దృష్టితో చక్కని 
ప్రతిపాదనలు చేయడమేగాక క్రీపూ. 2350 (ప్రాంతంలో పెపి-! (Pepi-l) 
ప్రభువు సైనికులు ఈజిప్పుదెశ గీతాన్ని పాడుకున్నారని, అదే అతి ప్రాచిన ఈజిగ్స 
దెశభాషాగీతమని జె.బి. ప్రిఛార్డ్‌ (J.B.Pritchard) ‘Ancient near Easter! 
Texts') అనే గ్రంథంలో రాసినట్లుగా తెలిపాడు. 

కావున భాష ఎంత ప్రాచీనమైనదో గేయం కూడా అంత ప్రాచీనమైనదేయని 
చెప్పవచ్చు! 


భావగీతం 

అన్నమాచార్య గేయరచనలను సంకీర్తనలని, క్షేత్రయ్య గేయాల్ని పదాలని, 
త్యాగయ్య గేయాల్ని కృతులని, రామదాసు రచనల్ని కీర్తనలని పరిమితార్దంలో 
విమర్శకులు వాడుతున్నా, పదాలన్నిటినీ సమానారకాలుగా వ్యవహరించిన 
సందర్భాలూ వున్నాయి. కాబట్టి గేయం-గీతం, పదం-పాట అనే మాటలను 
సామాన్యార్గంలో సమానార్దకాలుగానే వాడుతున్నారు. 





1 Oxord Dictionary : వుట 746 


అలితగీత లక్షణం 11 


పదం గీతానికి పర్యాయపదంగా వాడబడినట్లు పైన పేర్కొనడం జరిగింది. 
అయితే భావగీతం అన్న పదం ఎప్పటినుండి వాడుకలోనికి వచ్చిందో పరిశీలిద్దాం! 

రాయప్రోలు వారి కావ్యములలో “భావపదము' “'భావగీతము' తొలిసారిగా 
అగుపించాయి." తరువాత విశ్వనాధ గిరికుమారుని డ్రేమగీతములలో “ఈ 
ప్రణయ భావగీతము లివియ' అని, కృష్ణశాస్త్రిగారి "ఊర్వశి'లో 'అపూర్వ మధుర 
రక్తి స్పురియించుగాని అర్హముగాని భావగీతమ్ములివి అని 'బావగీతం' పదప్రయోగం 
జరిగింది. 

భావకవిత్వమను పదమును గాడిచర్ల హరిసర్వోత్తమరావు ఆంధ్రపత్రిక 
సహాయ సంపాదకులుగా నున్నప్పుడు సృష్టించారని డా.గిడుగు సీతాపతిగారు 
తమ History of Telugu Literature (Part-ll) లో వ్రాశారు. గాడిచర్లవారీ 
పదమును మాటిమాటికి ఆంధ్రపత్రికలో ప్రయోగింపగా ఇది నాటి కాలంలో 
నవ్యకవిత్వమునకు పర్యాయపదంగా రూఢి కెక్కింది. 

భావకవిత్వమును నిర్వచించినవారిలో పంచాగ్నుల, విశ్వనాధ గణనీయులు. 
“కవియొక్క ఒక అవిస్నష్ట వాంఛాంకురము ఒక అంతర్నిగూఢ తాపము, ఒక 
చిన్న కావ్యములో ఊదబడినచో అది భావకవిత్వమని విశ్వనాథవారన్నారు. ఇది 
ఆంగ్ల విమర్శకుల 'Lyrical Poetry' కి సమమైన నిర్వచనంగా వుంది. నిర్వచనం 
"The lyric has the function of revealing, interms of Pure art, 
the secrets of inner life, its hopes its fantastic Joys, its sorrows, 
its delirium” 

కావున పాడుకోవడానికి వీలైన భావ-రాగ ప్రధానమైన రచననే భావగీతమని 
పేర్కొనాలి. సాధారణంగా భావము లేనిదే ఏ రచనా సాగదు. ఒకవేళ సాగినా 
ఎ భావమూ ప్రకటించలేనిది అసలు రచనయే కాదు. 

ఇంతవరకు పదం-గీతం స్వరూపం పరిశీలితమైంది. ఇక గీతానికి-జానపద 
గీతానికి గల సంబంధ బాంధవ్యాల్ని పరిశీలిద్దాం! 


భావగీతం - జానపదగీతం: 


సర్వసామాన్యంగా సాహిత్యం గ్రంథాల మూలంగా ప్రచారం పాందితే. 
జానపద సాహిత్యం మౌఖికంగానే ప్రచారాన్ని పొందుతుంది. ఇటీవల రేడియో, 
దూరదర్శన్‌, క్యాసెట్ల ద్వారా విసృత ప్రచారాన్ని జానపదసాహిత్యం పాంద 
గలుగుతోంది. 

జానపదగేయ సంగీత రీతుల్ని కూలంకషంగా పరిశోధించి గానకచేరీలు 
గావించిన వింజమూరి సీత-అనసూయలు జానపదగేయ సాహిత్య ప్రచారవ్యాప్తికై 
విశేష కృషి సలిపారు. వాజ్మయంలో జానపదగేయ వాజ్మయ స్థానమేదో 
ఇదమిత్తమని శాస్త్రియ దృక్పధంతో తేల్చి చెప్పగలిగిన రచయిత శ్రీ హరిఆదిశేషువు. 
ఈయన తెలుగుభాషాసమితి మద్రాస్‌ వారు 1952-53లో నిర్వహించిన ఉత్తమ 


7 పాడవమ్మ గీతానఖీ భావవదము - తెనుగుతోట-రాయపోలు వుట 3173 
2 ఆధునికాంధ్ర కవిత్వం (వధమ ముదణ) - డాని నారాయణరెడ్డి వుట 321 


12 తెలుగులో లలిత గీతాలు 


గ్రంథ రచనల పోటిలో 'జానపదగేయ వాజ్మయ పరిచయం' అనే గ్రంథరచనకు 
గాను బహుమతి నందుకొన్నారు జానపదగేయాలపై విస్తృతమైన పరిశోధన చేసి 
డా. బిరుదురాజురామరాజుగారు 1955లో డాక్టరేటు పట్టా పాందారు. 

సాహిత్య దృష్టితోనే గాకుండా, సంగీతశాస్త్ర దృష్ట్యానూ జానపద వాజ్మయం 
ముఖ్యంగా గేయవాజ్మయం పరిశీలనార్హమవుతోంది. క్రూరజంతువులను చూసి 
భయవిహ్యలుడవడం చేతనో లేక కుందేలు చేజిక్కినప్పుడు ఉత్సాహంచేతనో 
ఆదిమానవుడు మైమరచి వేసిన కేకల్లోనే ఉదాత్తానుదాత్త స్వరిత ధ్వనులుత్పన్న 
మవుతాయి. కోయిల కూతకు కూ యని మారుకూసే ఉత్సాహవంతుడైన 
బాలుని నోట పంచమస్వనం ఉత్పన్న మైందనడం సత్యదూరము కాబోదు. 
“సహజంగా సృష్టిలో విన్సించిన మధురస్వనాల్ని అనుసరించి మానవులాలపించిన 
ఆలాపనలతో గేయముత్పన్నమైందనీ, అది అపరిషృతమై ప్రజలతో పాటే పెరిగి 
వారి నిత్యజీవితంతో పెనవేసుకుని వృద్ది అయినదని విజ్ఞులు భావిస్తున్నారు. 
అంటే జానపద గేయాల్లో, ప్రజలు పాడే పాటల్లో ఆ దేశ సంస్కృతి నిబిడీకృతమై 
వుంటుంది. 

ప్రతిజాతి కవితాసంపదకు జానపదకవిత మూలకందం. జానపదగీతం 
శిష్టభావగీతానికి మౌలికస్వరూపం. 

తత్వముననుసరించి కవిత్వము నంతటిని రెండు బృహత్‌ విభాగములుగా 
విడదీయవచ్చును. ఒకటి చేతనాకతము (Creation of the conscious artist) 
రెండవది తద్భిన్నము. మొదటిది భావుకుడైన కవి ప్రయత్నమున దిద్ది 
తీర్చబడునది.“ అదే భావగీతము. రెండవది పామరుడైన జానపదుని సృష్టి - 
ఇదే జానపదగీతము. శిష్ట సాహిత్యమునకు, జానపద సాహిత్యమునకు గల 
లక్షణములు. వేరువేరైనను ప్రయోజనము మాత్రమొకటియే. శిష్టసాహిత్యమైన 
భావగీతాలు పండితులకే పరిమితం. కాని జానపదగీతాలు నూటికి తాంబది 
వరకుండే పామరులందరికీ ఉపకరించునవి. జానపదగీతాలలో ఆ దేశ 
సంస్కృతేగాక, ప్రాంతభేదము, ఆచార వ్యవహారము, మాండలిక పదంలో తొంగి 
చూసే బాసయాస మొదలగునవన్నీ దర్శనమిస్తాయి. ఛందోబందోబస్తులకు లొంగక 
స్వేచ్చగా నర్తిస్తాయి. ఉదాహరణకు- 

“చందమామ రావే జాబిల్లి రావే”, “కస్తూరి రంగ రంగా మాయన్న 
కావేటిరంగ రంగా, మొదలగు బాలలగేయాల్ని 

'మల్లెపూలా తెప్పగట్టి, తెప్పమోదా తేలిపోదాం గదరా చల్‌ మోహనరంగా)”, 
“ఆకులు పోకలియ్యకురా, నా నోరంత ఎర్రగ జెయ్యకురా!' మొదలగు శృంగార 
పదాల్ని 





7 జానవదగేయ. వాజ్మయ పరిచయము-వారి ఆఅదిశేమవు (నవ్య విజ్ఞాన (ప్రచురణలు 
1967) వుట 4 

2 (త్రివేణి (ఆం(ధదేళ జానవదగేయాలు) - తెలుగు ఎళ్వావిద్యాలయం 7986 ముద్రణ 
వుట 1 


అలితగీత లక్షణం 13 


'ఎటికేతం బెట్టి - ఎయిపుట్లు పండించి 
ఎన్నడో మెతుకెరుగనన్నా' 


మొదలగు కన్నీటి పాటల్ని జానపదగీతాలుగా చూపవచ్చు- 

జానపదగీత ముఖ్యలక్షణాలివి - 1. అజ్ఞాత కర్తృత్వం లేక సామూహిక 
కర్తత్యం. 2. రచనా కాలం తెలియకపోవటం. 3. మౌఖిక ప్రచారం. 4. 
గేయత్వం 5. ఆశురచనం 6. జనసామాన్య పరిచితవస్తువు.' 

ఇందుకు భిన్నంగా ఎకకర్తత్యంగా, గ్రాంధిక లెక వ్యావహారిక భాషలో 
మాత్రాచ్చందస్సును పాటిస్తూ. రచనా కాలాన్ని తెలియపరుస్తూ, ఆలోచించి 
శబ్దార్థముల కూర్చుతూ సాగించే గేయసాహితీ ప్రక్రియ భావగీతం. ఉదాహరణకు 
బసవరాజు అప్పారావుగారి 


“కొల్లాయి జుట్టితేనేమి - మా గాంధి 
కోమటై పుట్టితేనేమి.” 


దేవులపల్లి కృష్ణశాస్త్రిగారి 


“ఆకులో ఆకునై - పూవులో పూవునై 
ఈ అడవి దాగిపోనా? ఎట్లయిన - ఇచటనే ఆగిపోనా?” 


అడివి బాపిరాజుగారి 
“లేపాక్షి బసవయ్య! లేచిరావయ్య” 


మొదలగునవెన్నో భావగీతాలుగా నిరూపించవచ్చు! 

ఇలా భావగీతం - జానపదగీతం మధ్యగల వ్యత్యాసాల్ని వివరంగా 
చూపవచ్చు! 

ఇక భావగీతానికి “లలితగీతం”' అనే పేరు ఎలా వచ్చిందో పరిశీలించాల్సి 
వుంది. 


భావగీతం - లఅలితగీతం 


క్షేత్రయ్య పదాలు, త్యాగరాజు కృతులు రాగ నిరన్దేశంతో సాగే రచనలు. 
త్యాగరాజస్వామి రచించిన “ఎందరో మహానుభావులు - అందరికీ వందనాలు 
అనే కృతిని ఎ రాగంలో పాడుకోవడానికి నిర్దేశించారో అదే రాగంలో పాడుకోవాలి 
తప్ప వేరే రాగంలో పాడడానికి వీలులేదు. ఒకవేళపాడే ప్రయత్నం చేసినా 
ఎవరూ ఒప్పుకోరు ఎందుకంటే ఇది శాస్త్రీయ సంగీత బద్దమైంది. అంటే 
త్యాగరాజ కృతులన్నీ సంగీత ప్రధానమైన శాస్త్రీయ గీతము లఅలనదగినవి. కావున 
ఇవి లలితగీతాల కోవలోకి రావు. 


1 (తైవేణ్‌ (ఆంధ్రదేశ జానవదగేయాలు) తెలుగు విశ్వవిద్యాలయ ద్వితీయ ముద్రణ 


పై // 


14 తెలుగులో లలిత గీతాలు 


అలా శాస్త్రీయ సంగీతంలో గాక సులువుగా కేవలం శ్రుతి-లయ బద్దంగా 
లలితసంగీతంలో పాడుకోగల గీతాలను లలితగీతాలనవచ్చును. ఒక లలితగీతాన్ని 
ఒక్కో గాయకుడు ఒక్కో రాగంలో పాడుకునే సౌలభ్యమున్నది. అ భావగీతమునైనా 
రాగయుక్తంగా లలితసంగీతంలో పాడుకోవచ్చు! కావున దానిని లలితగీతంగా 
పేర్కొనవచ్చు! పదలాలిత్యం, స్వరలాలిత్యం కలిగివుండుటచేత కూడ లలితగీతమని 
సంభావించవచ్చు! సరళమైన బాణీలతో తక్కువ వాయిద్యాలతో సులువుగా 
పాడుకోవడానికి వీలయ్యేది ఆధునిక సంగీతమని, అదే లలితసంగీతమని ముందే 
“ప్రవేశికలో ప్రస్తావించడమైంది. Light Music అనే ఆంగ్రపదం కూడా దానినే 
ధృవీకరిస్తోందిలా- 

"Light term applied to music supposedly not requiring the 
listeners full concentration; light orchestra, orchestra providing this. 
So also light opera, imprecise non-technical term sometimes used 
by laymen in opposition to grand opera (also imprecise) and not 
clearly distinguishable from operetta-"" 

“లలితగీతమనే పదం లలితసంగీతం ద్వారాను, లలితసంగీతం అనే 
పదం ఆకాశవాణిద్వారా వ్యాప్తిలోకి వచ్చాయి. 1942లో ఆకాశవాణి మద్రాస్‌ 
కేంద్రం నుంచి 'గీతావళి' పేరుతో మొదట లలితగీతాల ప్రసారం ప్రారంభమైంది. 
1950 తర్వాత “గీతావళి” కి హిందీలోని 'సుగమ్‌ సంగీత్‌ ప్రభావం వల్ల “లలిత 
సంగీతం పేరు స్థిరపడింది. మద్రాస్‌ కేంద్రంలో లలితసంగీత కార్యనిర్వాహకునిగా 
పనిచేసిన బాలాంత్రపు రజనీకాంతరావు నాటి ప్రసిద్ద కవుల భావగీతికలను 
స్వరకల్పన చేసి గీతావళి కార్యక్రమంలో ప్రసారం చేసే వారు. టంగుటూరి 
సూర్యకుమారి, “మామిడి చెట్టును అల్లుకున్నదీ మాధవీలతాక్కటీ”, “ఒంటిగా 
నుయ్యాలలూగితివా? నా ముద్దు కృష్ణా మొదలైన గీతాలను, బందా 
కనకలింగేశ్వరరావు “గుత్తొంకాయ కూరోయ్‌ బావా, “పన్నెండేళ్ల చిన్నాడే-పైటకొల్ల 
గొన్నాడే మొదలైన గీతాలను పొడి బసవరాజు గీతాలకు గ్రామఫోన్‌ రికార్డుల 
ద్వారా విశేష ప్రచారాన్ని కల్పించారు. దేవులపల్లి కృష్ణశాస్త్రి గీతాలనేకం 
లలితగీతాలుగా ప్రసారమైనవే.” కాని “సుగమ్‌ సంగీత్‌ కంటె ముందే 
'అలితసంగీతం' అదే పేరుతో ఆకాశవాణిలో ప్రవేశించినట్లు ఇటీవల శ్రీబాలాంత్రపు 
రజనీకాంతరావు నాతో చెప్పారు.” 

“తెలుగు 'లలితసంగీతం” ద్రావిడ భాషా కుటుంబంలోని ఇతర భాషల్లో 
అనగా కన్నడంలో “భావగీతె' (భావగీతాలు) అను పేరుతో, తమిళంలో “మెల్లిశై' 
(మెల్‌ ఇశై అనగా మృదువైన సంగీతమని తమిళార్థం) అను పేరుతో 





1. A new Dictionary of MUSIC (Penguin Books) 1976- Page : 216 
2. తెలుగు నినిమా పొటు - పైడిపాల : వుట : 2151 
3. బాలాంత్రపు రజనీకాంతరావుతో ముఖాముఖి - 28.12 1996 


అలితగీత లక్షణం 15 


మలయాళంలో 'లలితగానంగళ్‌ (లలితగానాలు) అను చురుతో కర్ణాటక, 
తమిళనాడు, కేరళ రాష్ట్రాలలో ప్రసారం అవుతోంది" అని నా పరిశోధనలో 
తేలింది. 


నిర్వచనం 


మొత్తానికి తాళం-లయ తప్పకుండా రాగయుక్తంగా పాడగలిగే 
లాలిత్యపూరితమైన భావగీతం లలితగీతమని స్థూలంగా నిర్వచించవచ్చు! ఇక 
లలితగీతంతో పాటు తాళం - లయల గూర్చి కూడ వివరంగా తెలుసుకుందాం- 

అలితగీతం యొక్క మొదటి ప్రధాన లక్షణం, గేయంగా వుండడం. 
గేయమంటే పద్యాల మాదిరి గణాలతోగాక మాత్రాగణనాదులతో నడిచేది. 
గేయం ద్విపదలా రెండేసి పంక్తులకు యతి లేక ప్రాసయతితో సాగిపోతుంది. 
4,6,8,10,12 ఇలా సమసంఖ్యలోనే వుంటుంది. ప్రతి పంక్తిలో ఒకే విధమైన 
మాత్రాచ్చందస్సు పాటింపబడుతుంది. 

కాల పరిమాణం మోద ఆధారపడేది మాత్రాచ్చందస్సు, లేక మాత్రా 
సంఖ్య నియతంగా ఉండేది మాత్రాచ్చందస్సు అని చెప్పవచ్చు! 


మాత్ర 

మాశత్రాశబ్దం మా (మాజ్‌, మానే) ధాతువు నుంచి నిష్పన్నమైనది. మాత్ర 
అంటే రెప్పపాటు కాలమని అర్థం. “నిమేషోన్మేషాభ్యాం అన్యతరేణ తులిత:ః 
కాలః మాతా” అని ఛందశ్శాస్తాలలో చెప్పిన నియమం. చిటిక వేయడానికి 
పట్టెకాలాన్ని ఒక మాత్రాకాలం అంటారు. లఘువులు లేక హస్వఅక్షరాలన్నీ 
ఏకమాత్రికాలు. గురువులు లేక దీర్గాక్షరాలన్నీ ద్విమాత్రికాలు. వ్లుతాక్షరాలు 
త్రిమాత్రికాలు అంటే దీర్హాక్షరాల్ని మరొక మాత్రాకాలం సాగదీస్తే ఏర్పడేవి. వీటినే 
లఘువు = | ; గురువు =; స్థతము = | గుర్తులతో చూపవచ్చు! 

ఉదాహరణకు గురజాడ దేశభక్తి గీతాన్ని ఇలా చూపవచ్చు- 


దేశమును డైమించుమన్నా = 14 
Uti} UU!IUU 

మంచి అన్నది పెంచుమన్నా = 14 

U it UTI U I!IUU 

వొట్టి మాటలు కట్టి పెట్లోయ్‌ = 14 

U | UTI U | UU 

గట్టి మేల్‌ తలపెట్టవోయి = 13+1 

UI U 11||! 


7 డాపియన్‌. గోపాలకృష్ణ (ఆకాళవాణీి, హైదరాబాద్‌తో ముఖాముఖి. 16.2.1997 
2. డా కోవెల నంపత్కు మారాచార్య- భం దఃవదకోళము వుట 3 


16 తెలుగులో లలిత గీతాలు 


పె గీతంలో మొదటి మూడు పంక్తుల్లో 14 మాత్రలుండగా 4వ పంక్తిలో 
13 మాత్రలే అగుపిస్తున్నాయి. అయితే తలపెట్టవోయి! లోని చివర్లో వో...యి! 
అని వో ను 2 మాత్రలకు గాక ౩ మాత్రలకు సాగదీస్తే 4వ పంక్తి కూడా 14 
మాత్రలతో సమంగా వుంటుంది. అంటే ఇందులో వో అనే దిర్గాక్షరం మరో 
లిప్తకాలం పొడిగించబడి ఫ్లుతమైనది. మొదటి రెండు పంక్తుల్లో యతి లేదు 
కాని అంత్య టప్రాసమున్నది. కింది రెండు పంక్తుల్లో టప్రాసపాటింపబడింది 
(వొట్టి-గట్టి) 

లఅలితగీతంలోని మొదటి ప్రధాన లక్షణమైన గేయగుణం పై గీతంలో 
రూఢి అవుతోంది. రెండవ లక్షణం లయ-తాళం కలిగివుండడం. 


అయ 


గీతం / గేయం తాళ లయానుగుణంగా నడుస్తుంది. 'అయ' గీతానికి 
జీవం. అయ తాళాలను గూర్చి సంగీతశాస్త్ర గ్రంథాలలో సూక్ష్మవివేచనం 
చేయబడింది. “అయ సహజ సిద్దమైనది. తాళము కళాధర్మముగా అయనుండి 
వర్టిల్లినది. తాళము శాస్త్రము తెలిసినవారే సంప్రదాయముననుసరించి చూపగలరు. 
కాని అయ మాత్రము సాధారణంగా అందరూ చేతులుతట్టిగాని, తప్పెట 
తట్టిగాని చూపగలరు. తాళమునకు మొదటి మెట్టు లయ. అది త్ర్యప్ర, 
చతురస్ర, ఖండ, మిశ్ర, సంకీర్ణ గతులలో నుండును” అని డా. గిడుగు 
సీత్రాపతిగారు నిర్వచించారు. 


తాళం : 

సంగీత రత్నాకరకారుడు తాళాధ్యాయంలో తాళశబ్ద వ్యుత్పత్తిని, అర్జాన్నీ 
ఈ విధంగా వివరించాడు. “తల ప్రతిష్టాం' అనే ధాతువు ప్రయోగం వల్ల 
తాళశబ్దం పుట్టింది. ఈ తల ధాతువు ప్రతివ్రార్ధతం కావడంవల్ల నృత్య, గీత 
వాద్యాలు తాళంలో ప్రతిష్టితమై వున్నవి. హస్త ద్వయ సంయోగ వియోగములు 
కలిగి దశప్రాణాత్మకమైన కాలమే తాళం. కాలం-క్రియ-మానం ఈ మూడూ చేరి 
ఎకకాలంలో కలుగుతున్నప్పుడు తాళం ఉత్పత్తి అవుతుంది. క్షణాదికము కాలం, 
కొట్టబడిన రెండు వస్తువుల చేరిక క్రియ, క్రియల మధ్య ఉండే విశ్రాంతి 
కాలం మానం” తాళం సంగీత కాలాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడే ఒక 
ప్రమాణం అని చెప్పుకోవచ్చు. సామాన్యంగా రసజ్ఞాలు ఎపాటనైనా వింటున్నప్పుడు 
చేతితో చిటిక వేయడమో, గాయకులు పాడే సమయంలో తొడపై తాళం 
వేసుకోవడమో చేస్తూండడం మనం చూస్తూనే వుంటాం. అంటే తాళం పాటల 
గతుల్ని తెలియజేస్తుంది. అట్టి తాళముల పట్టికను డా. గిడుగు సీతాపతిగారిట్లు 
తమ “తెలుగులో ఛందోరీతులు” లో ప్రకటించారు. 


1. తెలుగులో భందోరీతులు (విశాలాంధ్ర వబ్లికేవన్సు : తాలి ముద్రణ. 7967) డా గిడుగు 
నీతావతి. వుట : 68 

2. “తాళస్తల (వతిష్టాయా మితిధాతో . వయోగతః 
నృత్త గీతం తధా వాద్యం యతస్తాలే వ్రతిష్టితం” 


అలితగీత లక్షణం 17 


తాళముల పట్టిక 


3+2+3 9+2+9 
=5 . =20 
3+1+2 9-+1+2 
=6 
3+3+2+2 | 9+9+2+2 
=22 
3+2+3+3 7+2+7+7 | 9+2+9+9 
=11 =23 =29 





పై పట్టికను బట్టి గ్రహించాల్చిన విషయములు: 

1. ఎకతాళము గతిని మాత్రమే తెలియజేయును. 

2. వెరసి 5 మాత్రల ఖండజాతి ఎకతాళమందు, త్ర్యగస్రజాతి రూపకమందు 
గలవు. 'నినుదలతు” అను పదమును త్ర్యస్రజాతి రూపకమనియు, ఖండజాతి 
ఎకతాళమనియు చెప్పవచ్చును. 

= వెరసి 6 మాత్రలు గలవి చతురస్ర జాతి రూపకమందును, ్రస్రజాతి 
జంపెయందును, రెండు ఆవృతులు గల త్ర్యస్ర జాతి ఎకతాళమందును గలవు. 

ఎట్టి సాహిత్య పదములకు ఎది ఎక్కువ శ్రావ్యముగా నుండునో గ్రహించి 
తాళగతి నిర్ణయించుకోవలెను. 


ఉదా : శ్రీరామా, రఘురామా, రామునితో 
చిలుకలతో నీ పలుకులు...... 


ఈ పల్లవి చతురస్ర జాతి రూపకతాళము (2+4)లో చక్కగా నడుచును. 
అలాగే 
'చిలుక పలుకు, చిల్కలతో, చిలకలతో, 
నీవు సదా లేదసియోక..” 


18 తెలుగులో లలిత గీతాలు 


త్యడ జాతి జంపెలోను, ఎకతాళము లోను త్ర్యస్రగతిలో నడచును. 
'హరే రామ హరే రామ 
రమ: "రాదు కారె వారట 

ఇది. త్యస్రగతి ఎకతాళములోనే చక్కగా నడచును. 

3. వెరసి 7 మాత్రలు గలవి మిశ్రజాతి ఎకతాళమందును అనగా 
మిశ్రగతి (3+4) లోనూ, ఖండజాతి రూపకము (2+5) లోనూ త్ర్యప్ర జాతి 
త్రిపుట (3+2+2) లోను, చతురస్రజాతి జంపె (4+1+2) లోను వుండును. ఎది 
ఎక్కువ ఉపయుక్తంగా వుంటే దానినే గ్రహించవలెను. 


ఉదా : 1. కనులు మూసిన కనులు తెరచిన 
కానుపించిన దొక్కరూపే.... 


ఇది మిశ్రగతి ఎకతాళములోను, త్ర్యస్రజాతి త్రిపుట (3+2+2) లోను 
నడచును 
2. రావలెనుగా, పోవలదురా 
ఎటజూచినా, కనుగొంటివే 
కలకాలమును, బదుకేటికే... 


ఇది ఖండజాతి రూపకము (2+5) లోనూ, చతురస్రజాతి జంపె (4+1+2) 
లోను నడచును. 

4. వెరసి 8 మాత్రలు గలవి చతురస్రజాతి ఎకతాళములో రెండు 
ఆవృతులలోను అనగా చతురస్రగతిలోను, చతురస్రజాతి త్రిపుట లోను అనగా 
ఆదితాళములోనూ, త్ర్యస్రజూతి మఠ్యలోను, ఖండజాతి జంపెలోను గలవు. 


ఉదా : 1. చిలుక పలుకులకు వానికే తగును 
నీవు నీ పదవి, తాను తనమదిని.... 
త్యస్రజాతి మఠ్య తాళము (3+2+3) ఎక్కువగా అమరును. 
2 రామునికి సదా తన మదికి సదా 
శ్యామసుందరా, రాఘవేంద్రునకు 
ఇది ఖండజాతి జంపె తాళము (5+1+2) నకు శ్రావ్యమైనది. 
3. చల్లగాలిలోన తిరుగుచుందువేని జలుబు చేయు 
ఇందులో 24 మాత్రలున్నవి. మూడు ఆవృతులలో ఇది ఆదితాళమున 
నడువదా? అంటే నడువదు. ఎందుకనగా మొదటి ఆవృతి 8 మాత్రలకు తెగినా 
రెండవది తెగలేదు. 
5. వెరసి 9 మాత్రలు గలవి మిశ్రజాతి రూపకములోను, ఖండజాతి 
త్రిపుటలోను, సంకీర్ణజాతి ఎకతాళములోను కలవు. 
ఉదా :- నీ చిలుక పలుకులు, శ్రీరామచంద్రుడు 
బలవంతమేటికి బలహీనుడయినను- 


అలితగీత లక్షణం 19 


మిశ్రజాతి రూపకము (2+7) లోను, ఖండజాతి త్రిపుట (5+2+2) లోను 
చక్కగా నడచును. సంకీర్ణ జాతి ఏకతాళములో కూడ నడిపించవచ్చును. 
3+3+3=9 గనుక టత్ర్యస్రగతి గణములు కూడ ఈ సంకీర్ణజాతి ఏకతాళమునకు 
సరిపోవును. 

మిగతావి ఈ రీతిగానే గ్రహింపవచ్చును. 


అలితగీత లక్షణ నిర్జేశము 


పై చర్చను బట్టి లలితగీత ప్రధాన లక్షణాల్ని ఈ విధంగా నిర్ద్ణేశించవచ్చు! 
1. పల్లవి - చరణాల గేయత్వము. 2. లాలిత్యము 3. ఎకకర్శత్వము 4. తాళం 
- అయసమన్వితము 5. పరమార్ధలక్ష్యము 
ఈ ఐదు ప్రధాన లక్షణాలుంటే ఎ గీతమైనా లలితగీతంగా ఏ గాయకుడైనా 
రాగయుక్తంగా పాడుకోగలడు. వీలునుబట్టి, విరుచుకునే విధానాన్ని బట్టి రకరకాల 
గాయనీ గాయకులు వివిధ రాగాలలో పాడుకోవచ్చు! త్యాగరాజాది వాగ్గేయకారుల 
రచనల్ని వారు నిర్దేశించిన రాగంలోనే పాడాల్సిన నిర్బంధముండగా, లలితగీతాల 
కట్టి నిర్బంధం లేదు. గీతంలో రచయిత పాందుపరచిన భావాన్ని బట్టి ఒదిగిన 
రాగాన్ని బట్టి గాయనిగాయకులు ఎలుగెత్తి పాడి రనజ్ఞాల ఎదల్ని 
రంజింపజేయడమే లలితగీత పరమార్ధ లక్ష్యం! పరమార్ధమంటే ప్రకృతినీ, 
పరమేశ్వరుణ్హీ స్తుతిస్తే అందులో ఆరాధనయే పరమార్ధం. (ప్రేయసిని వర్ణిస్తే 
శృంగాళమే పరమార్ధం. దేశాన్ని, ప్రజల్ని ప్రబోధిస్తే ఉపదేశమే పరమార్ధం! 
పదాలు, కీర్తనలు, కృతులలో మాదిరిగా లలితగీతాలలో పల్లవి, అనుపల్లవి 
విధిగా వుండాల్సిన పనిలేదు. కాని గీతంలోని ప్రథమ పాదాల్నే పల్లవిగా 
పాడుకోవచ్చు! రెండునుండి ఎన్ని చరణాలనైనా చేర్చుకోవచ్చు! కాని సాధారణంగా 
ప్రతి గీతానికి రెండు, మూడు చరణాలే వుంటాయి. ప్రతి చరణంలో నాలుగు 
పంక్తులుగాని లేక అంతకు మించిగాని వుండవచ్చు! పల్లవి ఒక గతిలో 
చరణాలన్నీ మరొక గతిలో సాగవచ్చు! 
పద్యంలో పాదం (చరణం) అంటే ఒక పంక్తి అనే అర్ధం వుండగా 
గీతంలోని చరణానికి మాత్రం నాలుగు పంక్తులనే అర్దం వుంది. ఇది 
గమనించాల్సిన విషయం! ఈ విధంగా లలితగీతానికి రేఖామాత్రంగా ఒక 
లక్షణాన్ని ఎర్సరచవచ్చు! “పల్లవి-చరణాల గేయత్వం, లాలిత్యంతో తాళ-లఅయ 
సమన్వితమై పరమార లక్ష్యము గలది లలితగీతం' అని సూలంగా 
నిర్వచించవచ్చు! 
ఉదాహరణగా దెవులపల్లి కృష్ణశాస్త్రిగారి ఈ క్రింది గీతాన్ని చూపవచ్చు! 
రామచరణం రామచరణం! 
రామచరణం మాకు శరణం! 
మాకు చాలును మౌని మస్తక 


20 తెలుగులో లలిత గీతాలు 


భూషణం శ్రీరామ చరణం! 


రాగమై ఈ బతుకు చెడి రా 
యైన వేళల రామచరణం! 
మూగయై పెను ధూళి పడి మో- 
డైన వేళల రామచరణం! 


కోతియె ఈ మనసు నిలకడ 
కోలుపోతే రామచరణం! 
సేతువై భవ జలధి తారణ 
హేతువైతే రామచరణం! 


నావలో తానుండి మము న- 
భేట నడిపే రామచరణం! 
తోవలో కారడవిలో తో- 

డోన నడిచే రామచరణం! 


ఆదరించే రామచరణం! 

సద దీర్చే రామచరణం! 

మాకు చాలును రామచరణం 

నుండి రాలిన మధుకణం....! 

న న. ॥1 రామ ॥ 


అలితగీత లక్షణాలలో మొదటిదైన పల్లవి-చరణాల గేయత్వం ఇందులో 
అగుపిస్తోంది. రెండవదైన లాలిత్యలక్షణం తెలుస్తోంది. మూడవది రచయిత 
దెవులపల్లి కృష్ణశాస్త్రిగారి ఎకకర్ఫత్వాన్ని చాటుతోంది. నాలుగవది తాళలయ 
సమన్వితం. ఇది పరిశీలిద్దాం! 

'రామచరణం రామచరణం! అనే మొదటి నాలుగు పంక్తులు పల్లవిగా, 
మిగతావి చరణాలుగా సాగిపోయినట్లు స్పష్టమవుతోంది. సామాన్యంగా 3,4 
చరణాలతో ముగియాల్సిన ఈ గీతం పది చరణాల వరకు విస్తరించింది. 
రామాయణమంతా రమ్యంగా చెప్పడానికి 3,4 చరణాలు చాలలేదు. అందుకే 
కవి 10 చరణాల వరకు పారవశ్యంతో రచన చేశాడు. అయినా మనం 
అవసరం మేరకే పరిగ్రహించే వీలుంది. పల్లవి, చరణాలన్నీ 14 మాత్రల 
గేయంగా మిశ్రగతి (3+4)లో 'రామ+చరణంి గా విరుగుతూ చక్కగా నడిచింది. 


నూ! 


పై నుదహరించిన తాళముల పట్టిక ఆధారంగా యీ గీతాన్ని మిశ్రజాతి 


e 400 క 21 


ఎకతాళంగా (రామ చరణం) లేక ఖండజాతి రూపకతాళంగా (రా+మచరణం) 
లేక త్యస్ర జాతి త్రిపుట తాళంగా (రామ+చర+ణం) నూ పాడుకునే వీలుంది. 
కాని మిశ్రజాతి ఎకతాళంలోనే పైగీతం పాడుకుంటే అర్హ్దవంతంగానే గాక 
అందంగా వుంటుంది. 

ఐదవలక్షణం పరమార్ర లక్ష్యం రామాయణ ముఖ్య ఘట్టాల్ని వర్ణిస్తూ 
శ్రీరామచరణం మహత్వాన్ని కీర్తించడమే దీని పరమార లక్ష్యం. అది ఈ 
గీతంలో చక్కగా నెరవేరింది కాని చివరి చరణంలోని చివరి పంక్తిలో మాత్రం 
క “నుండి రాలిన మధుకణం...'లో 14 మాత్రలకు బదులుగా 12 మాత్రలే 
వున్నాయి. అయినా *........ ౯౦.... అంటూ అంతంలో రాగాలాపనతో రెండు 
మాత్రల పూరణ జరుగుతుంది. 

ఇలా ప్రతిపాదించిన లలితగీత లక్షణాలన్నీ పై గీతంలో ప్రతిబింబిస్తున్నాయి. 


కాబట్టి పైన పేర్కొన్న వాటిని లలితగీతలక్షణాలుగా నిర్దేశించవచ్చు! 


4. లఅలితగీిత అవతరణం 


పూర్వం గేయకవిత్వం జానపదాలలో వాగ్గేయ కారుల పదాలలో విస్తరించి 
విజృంభించినా దానికి ప్రజాదరణ, పండితాదరణ వుండేదికాదు. పిల్ల వసుచరిత్రలకే 
తప్ప పల్లెల పైరగాలుల్లాంటి గేయకవితలకు గౌరవం దక్కేదికాదు. 

అటు ప్రబంధ కవుల పద్యమార్గంలో పట్టుదలతో గుప్పించే పండిత 
పాండిత్య యమకాలు, ఇటు క్షేత్రయ్య, త్యాగయ్య మొదలగు వాగ్గేయకారుల 
ధోరణుల్లో పదకర్తల గమకాలు వేలకు వేలుగా పుట్టుకొస్తున్న రోజుల్లో, సహజ 
సౌందర్య రాశియెన గేయం విలువ - విశిష్టత అందరికీ బోధపడలేదు. 
అంధానుకరణమే తప్ప అపూర్వరచనకు శ్రీకారం చుట్టబడలేదు. 

అలాంటి సమయంలో గురుతర భావాలతో గురజాడ అవతరించారు. 
1910లో సమకాలీన సామాజిక సమస్యలకు అక్షరరూపం కలిగించడానికి వాడుక 
భాషను ప్రోత్సహించడానికి అనువైనదిగా గేయాన్ని ఎంచుకున్నారు. తనదైన 
బాణీలో దేశమంటే ఏమిటో, మనుషులంటే ఏమిటో, ఎత్తి చూపుతూ 'దేశభక్తి 
గీతాన్ని రచించారు. గురజాడకు ముందు ఎన్నెన్నో గేయరీతులు వచ్చినా అవి 
శాస్త్రీయ సంగీతాన్ని నిబంధించడానికే పరిమితమైనాయి. అంటే క్షేత్రయ్య, 
త్యాగయ్య పదకృతుల్ని అనుసరించడం తప్ప కొత్తదారి తొక్కలేదు. రక్తి-భక్తికి 
తప్ప సమాజ సంస్కరణకు ఉపయోగపడలేదు. 

గురజాడకు సమకాలికుడైన కందుకూరి కూడ అనేక సాహిత్య ప్రక్రియల్లో 
ఆద్యుడుగా నవ్యత సాధించినా, కవితా ప్రక్రియలో మాత్రం పాతదనాన్నే పదిల 
పరచుకున్నారు. గురజాడలా నవ్యత సాధించలేదు. 


గురజాడకు ముందు గేయరచనలు 


గురజాడకు ముందు సర్వతోముఖమైన సాహిత్య సృజన జరిగిన సందర్భాలు 
20వ శతాబ్ది ప్రథమ దశకంలో ఒకటి రెండు టేకపోలేదు. డా.సి.నారాయణరెడ్డి 
గారు తమ సిద్దాంత వ్యాసంలో గురజాడకు ముందు కె.వెంకటరత్నం పంతులు 
(కొక్కొండ వెంకటరత్నం కాబోలు) గారి ‘విక్టోరియా మహారాజ్ఞి విజయగీతాన్ని' 
అజ్ఞాత కవి రచించిన “మేలుకొలుపు పాటను, 'మాలవాండ్రపాటిను పేర్కొన్నారు. 
అందులో విక్టోరియా మహారాజ్ఞి గీతం” ఉఊత్సాహవృత్తంలో రచింపబడినదైనా 
గేయర్‌తిలో ఆధునికత దృష్ట్యా రచనార్‌తి దృష్ట్యా “మేలుకొలుపు పాటను, 
“'మాలవాండ్రి పాటను గణనీయంగా పేర్కొనవచ్చు! 

డా.సి.నారాయణరెడ్డిగారు “మేలుకొలుపు అనే గేయాన్ని మొట్టమొదటి 
ముత్యాలసరంగా గుర్తించారు. ఈ గేయం గురజాడ “'ముత్యాలసరములు'” 
(తోకచుక్క) కంటె సుమారు ఒక సంవత్సరం ముందుంది. “ఆంధ్రభారతి” పత్రిక 
మొట్టమొదటి సంచిక (శా.శ.1831 మాఘసంచిక)లో అచ్చయింది. 1831 శా.శ. 


అలితగీత అవతరణం 23 


అంటే శ్రీ శ.(1831+78)=1909 అన్నమాట! ఈ సంచికలోనే గురజాడగారి నీలగిరి 
పాటలోని 'వూటి చోద్యమేమి చెప్పుదు అనే పాట అచ్చయింది, కనుక గురజాడవారీ 
గేయాన్ని తప్పక చూసే వుంటారు. ఈ గేయం నడకకూ గురజాడ గారి 
“తోకచుక్క నడకకూ భేదమేమో లేదు. రెండూ మిశ్రగతిలో నడిచేవే! ఉన్న 
భేదమంతా పాదవిభజనలోనే 'మేలుకొలుపు'” గేయాన్ని రెండు పాదాలుగా 
రచించడం జరిగింది. (పాస కూడా రెండు పాదాలకి పాటించడం జరిగింది. 


మేలుకొను మో భరతపుత్రుడ, మేలుకొనుమా సుజన పుత్రుడ 
మేలుకొనుమో సచ్చరిత్రుడ, మేలుకొనవయ్యా! వత్సా! మేలుకో! 
వేడుకను జాతీయతయను-వేగుచుక్క పొడిచెనదుగో 

కూడి వందేమాతరమ్మను-కుక్కుటము లరవెన్‌ ॥వత్సా॥ 


ఆలరిటదిదాయానా కాత తిది చాలవు చిట రు ణి ధి ధరణి ధి ణి తి భి భి ఉల వ ఎ అచట కాటు తి కణుపు నలా లుల న ఉచ ణి చిట కిచి ఉదా ఉరి చాచి తరం ధెల తం ఖా భవా ల బాలు వాల అదు దటి గను నియ పను తది శి ణక ఉలి 


తరలి మూర్గాచారములనెడు-తారకంబులు నస్తమించెను 


సొరిది తూరుపు దిశను జ్ఞానపు సూర్యుడుదయించెన్‌ 1వత్సా॥ 
అందరును నీకంటె ముందుగ-నడుగువేయుచు మెలగుచుండగ 
పందవలెఏటు నిద్రపోవగ-బాడియగునయ్యా! 1వత్సా॥ 


మేలుకొలుపు గేయకర్త ఎవరో తెలియదు కాని నవయుగవైతాళికుడైన 

గురజాడకు ఒక సంవత్సరం ముందుగా “మేలుకొలుపు” పొడినాడు. ఈ గేయంలో 
'వత్సామేలుకో”! అనే పల్లవి తీసివేసి రెండు పాదాల్ని నాలుగు పాదాలుగా రాస్తే 
అచ్చంగా ముత్యాలసరమే అవుతుంది. గురజాడ కంటె ముందు చిలకమర్తి 
అల్లిన తేటగీతి, “భరతఖండంబు చక్కని పాడియావుకే డగ్రేరణగా 15.12.1905 
నాటి కృష్ణాపత్రిక లో 'దికై ఆఫ్‌ మదర్‌ ఇండియా శీర్షికన ఒక గొప్ప తొలి 
ప్రబోధగీతం వెలువడిందని డా.ఎస్వీ సత్యనారాయణ ప్రకటించారు. ఆ గేయం- 

“హిందువులారా! ఎన్నాల్లీగతి 

మందమతులరై మాటికి (్రుక్కగ 

యెందుకు నా బతకితరుల కోసమ! 

దూడ నోరు గొట్టి ద్రోహంబు గొల్లలు 

పాడి సమస్తము పరులకమ్ముగతి 

కూడులేని నా కొడుకుల గాదని 

యేడకో నా ధన మెల్లను బోయెడి 

చీమునెత్తురు చిక్కెనొలేదో 

ఏమెయిబ్రతుకుదు నీ దుర్దశతో 

ఇకనైనను మోరెల్లరు సోదరులై 

ప్రకటింపుడు నాపై గ్రేమమ్మును' 
1 తెలుగులో ఉద్యమ గీతాలు - డా. ఎన్వీ నత్యనారాయణ. వుట 45, 47 


24 తెలుగులో లలిత గీతాలు 


అని సాగుతుందిలా. “మూతులు బిగియబట్టి, 'పాడియావు, “గడసరి 
గొలవారు” వంటి పదప్రయోగాల్ని చిలకమర్తి పై గీతంలోని మధ్య పంక్తుల 
పేరణతోటే రచించినట్లు స్పష్టమవుతోంది. 

మందమతులుగా వున్న భారతీయుల్ని మేల్కొనమని తనపై ప్రమజూపుమని 
దేశమాత గావించిన "ఆక్రందన 'డి కై ఆఫ్‌ మదర్‌ ఇండియా గీతం. కాని 
పత్రికలో ఆనాడు ఈ గీతం రాసిన కవి ఎవర్‌ ప్రకటించక పోవడంతో తొలి 
గీతం రాసిన కవి అజ్ఞాతంగానే వుండిపోయాడు." కావున ఈ విధంగా కూడా 
గురజాడ ముత్యాలసరమే మనకు మొదటిగేయమైంది. 


ముత్వాలసరం లక్షణం 

“(3+4) మిశగతిలో మొదటి మూడు పంక్తులూ 14 మాత్రలతో సాగి 
నాలుగవ పంక్తిలో 7 నుండి 14 వరకు మాత్రలు కలిగి వుండడం ముత్యాలసరం 
లక్షణం. ఇది గురజాడ చేసుకొన్న నియమం” కాని గురజాడ ఆ నియమాన్ని 
పాటించక చాలాచోట్ల స్వేచ్చగా రచన చేశారు. గురజాడ మొదటి ముత్యాలసరంగా 
“ఆంధ్రభారతి'లో 1910 జూలైలో అచ్చయిన రచన పరిశీలిద్దాం! 


గుత్తునా ముత్యాల సరములు 
కూర్చుకొని తేటెన మాటల 
కొత్త పాతల మేలుకలయిక 
క్రొమ్మెరుంగులు చిమ్మగా... 
తూర్పు బల బల తెల్లవారెను 
తోక చుక్కయు వేగుచుక్కయు 
ఒడయుడౌ వేవెల్లు కొలువుకు 
వెడలి మెరసిరి మిన్ను వీధిని 
మేలు కొలుపులు కోడికూసెను 
వరులు కన్నులు ఐచ్చి చూసెను 
ఉండి ఉడిగియు ఆకులాడగ 
కొసరెనోయన గాలివిచెను 
మతములన్నియు మాసిపోవును 
జ్ఞానమొక్కటి నిలిచి వెలుగును 
అంత స్వర్గ సుఖంబులన్నవఐ 
యవని విలసిల్లున్‌” 


1 తెలుగులో ఉద్యమ గీతాలు - డా. ఎస్వీ సత్యనారాయణ వుట 45, 47. 
2 ఆధునికాంధ్ర కవిత్వం డాని. నారాయణరెడ్డి (వధమ ముద్రణ 7967) వుట. 226. 
3 ముత్యాలనరాలు-గురజాడ (ఐఎళాలాం( ఎడవ ముద్రణ - 7975) వుట 7 


అలితగీత అవతరణం 25 


గురజాడ పై గీతాన్ని పరిశీలించి చూస్తే, మేలుకొలుపు గీతాన్ని ఒంట 
బట్టించుకొని అదే మార్గంలో అల్లిన రచనగా తోస్తుంది. యతి, ప్రాస నియమము 
ఛేదించి, నవ్యత సాధించినట్లు అగుపించినా వస్తువు, శైలి, నడక అన్నీ ప్రతి 
బింబాలుగానే తోస్తాయి. “మేలుకొలుపు లోని 'జాతీయతయను వేగుచుక్క 
పాడుచుట , “విజ్ఞానమనియెడు యరుణోదయమగుట , 'చెల్తెనంతఃకలహములనెడు 
చీకటుల వెల్లన్‌ అనుట, “పందవలెనిటు నిద్రపోవగ పాడియగునయ్యా' అని 
హెచ్చరించుట, గురజాడవారి “తూర్పు బలబల తెలవారెను , “మందగించక 
ముందు అడుగెయ్‌' వంటి పంక్తులలో ప్రతిఫలించాయి. అలాగే “తరలి 
మూర్ణాచారములనెడు తారకంబులు నస్తమించెను.....జ్ఞాన సూర్యుడుదయించెన్‌ 
అను పాదములు కూడ గురజాడగారి మూఢాచార కులమతాల్ని “పెళ్లగించే 
ప్రయత్నంగా రచించిన “మతము లన్నియు మాసిపోవును-జ్ఞానమొక్కటి నిలిచి 
వెలుగును” పాదాలలో యథాతథంగా చోటుచేసుకోవడం గమనించాల్సిన విషయం. 
కావున గురజాడ కంటె ముందుగా నవ్యసాహిత్యంలో మొదటి ముత్యాల 
సరగేయంగా “మేలుకొలుపు పాటనే చెప్పాలి. కాని దీని కర్తృత్వమెవరిదో 
తెలియదు. పైగా సర్వాంగీణత లేదు. అందుచేత సాహిత్య చరిత్రలో గురజాడ 
రచించిన ముత్యాలసరాలే మొదటి గేయాలుగా నిలిచాయి. గురజాడను 
నవ్యకవితాయుగకర్తగా నిలిపాయి. పద్యం రాజ్యమేలుతున్న తరుణంలో దేశీయ 
చృందస్సును చేపట్టి గేయంలో-అందులో వ్యావహారిక భాషలో సామాజికస్పృహతో 
సాహసంతో రచన చేసినట్లుగా ముందు గురజాడే అగుపిస్తారు. ముత్యాలసరంగా 
గురజాడ ముద్దుగా పెరుపెట్టినప్పటికీ ఇది మిశ్రగతిలో 14 మాత్రల పంక్తులతో 
నడిచే గేయరచనయే! 
మొడటి చరణమైన “గుత్తునా ముత్యాల సరములు...లోని చివరి పంక్తిలో 
“కొమ్మెరుంగులు చిమ్మగా' అని 12 మాశత్రల్నే పలికించారు. అయితే చివరలో 
దీర్గాక్షరమున్నందున దానిని పాడుకోవడంలో మరి రెండు మాత్రలు సాగదీసే 
వీలుంది. తర్వాతి చరణాలైన “తూర్పు బల బల తెలవారెను”, “మేలుకొలుపులు 
కోడికూసెను”......మొదలగు వాటిలో అన్ని పంక్తులూ 14 మాత్రలుగా సాగితే, 
'మతములన్నియు మాసి పోవును అనే చరణం 4వ పంక్తిలో 'యవని 
విలసిల్లున్‌' అని 9 మాత్రలతో విరిగిపోతోంది. కాని అలా 9 మాత్రలతో విరిగి 
పోవడం వల్ల విలువేదో పెరిగినట్లు గాని, సరికొత్త ప్రయోజనమేదో సాధించబడి 
నట్లుగాని తోచదు. 
మతము లన్నియు మాసిపోవును 
జ్ఞానమొక్కటి నిలిచి వెలుగును 
అంత స్వర్గ సుఖంబులన్నవి 
యవని లోపల ప్రకాశించును 
((యవని విలసిల్లున్‌'కు బదులుగా) 


26 తెలుగులో లలిత గీతాలు 


అని చివరి పంక్తిని 14 మాత్రలుగా ఒకవేళ గురజాడ వ్రాసినా అరభేదం 
లేక సవ్యంగానే వుండేది. పైగా పద్యాలలొని వ్యర్ద'న కారపాల్గు(న్‌) పదాల్ని 
త్యజించే ఉద్దేశంతో గేయరచనకు శ్రీకారం చుట్టిన గురజాడ మళ్లి అదే వ్యర్ధ 
పొల్లు హల్లుల్ని స్వీకరించాల్సిన ఆవశ్యకత అగుపించదు. నవ్యత పేరుతో 
పాదాన్ని 9 మాత్రలకు త్రుంచినా పొల్లు హల్లును పద్యంలో మాదిరి ఉపయో 
గించుటలో ప్రయోజనం కనిపించదు. పైగా గీతాలాపనకు అది అవరోధంగా 
నిలుస్తుంది. 

అయితే ఇలాంటి పాల్లు హల్లులు లేక సక్రమంగా సమంగా సాగిన 
గేయంగా 'దేశభక్తి' గీతం అగుపిస్తుంది. ఇది ఎప్పుడు ప్రచురితమైనది తెలుపలేదు, 
మిగతా వాటిలా. కాని “దేశభక్తి గీతం 1910లో రచింపబడినట్లుగా ముత్యాల 
సరాలకు పరిచయ వాక్యాలు వ్రాసిన వాసిరెడ్డి భాస్కరరావుగారు పేర్కొన్నారు." 

“దేశభక్తి గీతానికి ముందు దానికి సాటివచ్చే మరే గీతమూ అగుపడదు. 

భారత జాతీయోద్యమం 1905లో వంగదేశ (బెంగాలు) విభజన ఆంగ్లేయులు 
గావించాకనే తీవ్రరూపం దాల్చింది. ఆ సందర్భంలో ప్రత్యక్షంగా, ఆంగ్లేయులకు 
వ్యతిరేకంగా రాజమండ్రిలో బిపిన్‌చంద్ర పాల్‌గారి ఉపన్యాసము విని "ఉద్రక్తుక 
చిలకమర్తి అక్ష్మీనరసింహంగారొకటి మాత్రం వ్రాసి చదివారు.* 


“భరత ఖండంబు చక్కని వాడియావు 
హిందువులు లేగదూడలైయేడ్పుచుండ 
తెల్లవారను గడసరి గొల్లవారు 
పితుకుచున్నారు మూతులు బిగియబట్ట” 


ఆ సభనెంతో ఉత్సాహ పరిచిన యీ రచన తేటగీతి యని తేటతెల్లమవు 
తోంది. ఆ తర్వాత కూడ 1910 వరకు ఎలాంటి ప్రతిభాగీతం వెలువడలేదు. 
అనగా 1910కి పూర్వం తేటగీతుల్లాంటి పద్యాలే తప్ప అసలు గీతాలు అవతరించ 
లేదు. కాని శా.శ. 1832 (1910) భాద్రపదమాస “ఆంధ్రభారతి సంచికలో 
గురజాడ “డామన్‌ పిథియస్‌'తో పాటు ఈ క్రింది 'మాలవాండ్రపాట' అనే 
గేయం అచ్చయింది.” 

అందారు పుట్టిరి హిందమ్మతల్లికి 
అందారు ఒక్కటె ఉండాలి సక్కంగ 
కష్టమ్ములొచ్చిన నిష్ణార మొచ్చీన 
ఇష్టమ్ముగా నుండి - కట్టూగనుందాము 
పచ టట లామా టటటన TRH 1అంటదా॥ 
వర్గాల మెక్కూవ పుట్టంగ లేదయ్య 
మమ్మేల శ్రిందీకి క్రుమ్మేరు, మా నోరు 
TE OO తలల లంత పటములు టు టట [1 అ౦ంటదా॥। 
7 ముత్యాల నరాలు - గురజాడ (విశాలాంధ్ర ఏడవ ముద్రణ 75) వుట Vil 


2. ఆధునికాంధ్ర కవిత్యం - డానినారె. (1967 ముదణ) వుట . 166 
3. ఆధునికాంధ్ర కవిత్యం - డానినారె (1967 ముద్రణ) వుట 166 


అలితగీత అవతరణం 27 


తమ్మూల వరన మారు మమ్మూల జాడండి 
అమ్మోరు దీవించి అయిశ్యర్యమిచ్చును 
ENC cs eek ee Dats అందా] 


ఇది గ్రామ్యంలో అల్లబడిన గేయంగా మాలవారి గోడుగా అగుపడుతోంది. 
ఇదే గామ్యభాషకు పట్టం గట్టిన ప్రధమ గేయం, అస్పృశ్యతకు వ్యతిరేకంగా 
గొంతెత్తిన ఆనాటి అతి నవ్యగేయం. అయితే ఇంతటి నవ్యత్వమున్నప్పటికీ 
పామరుల గ్రామ్యంలో రాయబడినందున, అంతగా కవితాగంధం లేనందున 
గణుతికెక్కలేదు. పైగా ఎవరు రాశారో కూడా తెలియదు. గురజాడ చేత “లవణ 
రాజుకల'లో '.....మంచి యన్నది మాలయెతే-మాల నే నగుదున్‌' అని రాయడానికి 
కూడా డేరణగా నిలిచిన పైనపేర్కొన్న మొదటిగీత రచయిత పేరు తెలసుకునే 
అవకాశం లేకపోవడం విచారించాల్సిన విషయమే! అయినా కవితా 
గుణంలోనూ-మాత్రాగణంలోనూ మిన్నగా నిలిచే 'దేశభక్తి నే ప్రధమ గీతంగా 
అంగీకరించాలి. 

“గురజాడ రచనలన్నీ నష్టమైపోయి ఒక్క “దేశభక్తి గీతం మిగిలినా చాలు, 
అతడు ప్రపంచకవులలో ఒక్కడుగా తెక్కించదగిన మహాకవి అని బుజువు 
కావడానికి. ఎందువల్లనంటే “దేశభక్తి గీతం సమస్త ప్రపంచ మానవుల జాతీయ 
గీతంో-అని శ్రీశ్రీ తన అభిప్రాయాన్ని ముత్యాలసరాల పరిచయవాక్యాలలో 
ప్రకటించడాన్ని గమనించినా “దేశభక్తి ముత్యాలసరం నడకలో సాగిన ఉత్తమోత్తమ 
గీతంగా రూఢి అవుతోంది. లలితగీత సాహిత్య చరిత్రలోనూ మొట్టమొదటి 
గీతంగా నిలబడుతోంది. ఆ గీతాన్నిక పరిశీలిద్దాం! 


దేశభక్తి 
దేశమును (ప్రేమించుమన్నా 
మంచి అన్నది పెంచుమన్నా 
వొట్టి మాటలు కట్టిపెట్టోయి 
గట్టి మేల్‌ తలపెట్టవోయి!ే 
మూడవ పంక్తిలో '......కట్టిపెట్లోాయి అని ప్రచురించబడింది. కాని 
ముత్యాల సరంకు 14 మాత్రలే వుండాలి. ఇలాగైతే 15 మాత్రలవుతాయి. అనగా 
ముత్యాలసరం లక్షణానికే ముప్పు వస్తుంది. అందుచేత దానిని వొట్టి మాటలు 
కట్టిపెట్లోయ్‌ గా పరిష్కరించుకుంటే 14 మాత్రలకు సరిపోతుంది. 4వ పంక్తిలోని 
'గట్టిమేల్‌ తలపెట్టవోయి' 13 మాత్రలే వున్నందున 'వో....దీర్జాక్షరంను ఫవ్లుతంగా 
పలికితే సమంగా 14 మాత్రలవుతుంది. లేదా అలాకాక 'గట్టిమేల్‌ తలపెట్టవోయి'ని 
గట్టిమేల్‌ తలపెట్టవోయ్‌ గా మలచుకుంటే 12 మాత్రలవుతుంది. 14 చరణాలున్న 
యీ గీతంలో ప్రతి చరణంలోని నాలుగవ పంక్తిని పై చరణం మాదిరి 12 


1 ముత్యాలనరాలు - గురజాడ వుట 1X 
2 ముత్యాల నరాలు - గురజాడ వుట 59 


28 తెలుగులో లలిత గీతాలు 


మాత్రలుగా మలచుకుంటే అన్నీ ఒకే మాదిరి నడకలో పాడుకోవచ్చు! ఇదే 
గానానికి అనుగుణంగా వుంటుంది. 

కవ చరణమైన “వెనుక చూసిన కార్యమేమోయ్‌.....తో 4వ పంక్తిలో 
వెనక పడితే వెనకేనోయి' అని వుంది. మిగతా వాటిలా 12 మాత్రలే వుండాలంటే 
“వెనక పడితే వెనకెనోయ్‌!'గా సరిచేసుకోవాలి. అలాగే 8వ చరణమైన “ఓర్వలేమి 
పిశాచి దేశంలో రెండవ పంక్తిలో మూలుగులు పీల్చేసెనోయి' అనివుంది. ఇది 
13 మాత్రలే వుంది. కావున “మూలుగులు పీల్చేసెనోయీ' అని “యిని “యీ 
అని దీర్జాక్షరంగా సవరించుకో వాలి. 

అలాగే 9వ చరణంలోని (పరుల కలిమికి....) రెండవ పంక్తిలోని 'పాపికెక్కడ 
సుఖం కద్దోయి' అనే 15 మాత్రల దాన్ని "పాపి కక్కడ సుఖం కద్దోయ్‌? గా 
పరిష్కరించుకుంటే 14 మాత్రలదవుతుంది. 

ఇలా అన్ని చరణాలలో అగుపించే చిన్న చిన్న హెచ్చుతగ్గుల్ని తొలగించి 
సవరించుకుంటే సరిపోతుంది. అప్పుడు యీ గీతం ప్రతి చరణంలోని మొదటి 
3 పంక్తులు 14 మాత్రలుగా 4వ పంక్తి 12 మాత్రలుగా మొత్తం ఒకే తూగులో 
సాగిపోతుంది లా- 


(పల్లవి) 

1. దేశమును (పేమించుమన్నా - 14 మాత్రలు 
మంచి అన్నది పెంచుమన్నా - 14 మాత్రలు 
వొట్టి మాటలు కట్టి పెట్టొయ్‌ - 14 మాత్రలు 
గట్టి మేల్‌ తలపెట్టవోయ్‌ - 12 మాత్రలు 

2. పొడి పంటలు పొంగిపార్లే - 14 మాత్రలు 
దారిలో నువు పాటుపడవోయ్‌ - 14 మాత్రలు 
తిండి కలిగితె కండ కలదోయ్‌ - 14 మాత్రలు 
కండ కలవాడేను మనిషోయ్‌ - 14 మాత్రలు 
(ఈ ఒక్క చరణంలో మాత్రం అన్ని పంక్తులు సమమాత్రల్లో సాగాయి) 

3. ఈసురోమని మనుషులుంటే - 14 మాత్రలు 
దేశమేగతి బాగుపడునోయ్‌? - 14 మాత్రలు 
జల్లుకొని కళలెల్ల నేర్చుకు - 14 మాత్రలు 
దేశి సరుకులు నించవోయ్‌! - 12 మాత్రలు 

4. అన్ని దేశాల్‌ క్రమ్మవలెనోయ్‌ - 14 మాత్రలు 
దేశ సరుకుల నమ్మ వలెనోయ్‌ - 14 మాత్రలు 
డబ్బుతేలేనట్టి నరులకు - 14 మాతలు 
కీర్తి సంపద లబ్బవోయ్‌ - 12 మాత్రలు 

5. వెనుక చూసిన కార్యమేమోయ్‌? - 14 మాత్రలు 


మంచి గతమున కొంచెమేనోయ్‌! - 14 మాత్రలు 


అలితగీత అవతరణం 29 


మందగించక ముందు అడుగేయ్‌! - 14 మాత్రలు 
వెనుక పడితే వెనకెనోయ్‌! - 12 మాత్రలు 
10. నొంతలాభం కొంతమానుకు - 14 మాత్రలు 
పొరుగు వాడికి తోడు పడవోయ్‌! - 14 మాత్రలు 
దేశమంటే మట్టికాదోయ్‌! - 14 మాత్రలు 
దేశమంటే మనుషులోయ్‌! - 12 మాత్రలు 


ఈ దేశభక్తి గీతం ‘కృష్ణా పత్రికలో 9.8.1913లో ప్రచురితమైనా 1910 
లోనే రచించబడింది. ఈ గీతాన్ని లలితగీతానికి నిర్దేశించిన లక్షణాలతో 
పోల్చుకుంటే వానిలో ప్రథమ లక్షణమైన పల్లవి-చరణాల గేయత్వము, లాలిత్యము 
ప్రస్ఫుటంగా కనిపిస్తున్నవి. గురజాడ కరృృత్వంగా రూఢియైనది. ఇక తర్వాత 
లక్షణం, తాళ-లఅయ సమన్వితం. అదీ పరిశీలిద్దాం! 

దేశమునుగ్రే మించు మన్నా 


(3+4) (3+4) 
మంచి అన్నది పెంచు మన్నా 
(3+4) (3+4) 


ఇది మిశ్రగతి ఎకతాళంలో లయాన్వితంగా సాగిపోతుంది. మరియు 
త్యస్రజాతి త్రిపుట తాళంలోనూ సాగిపోతుంది. 


దేశ + మును + డే మించు+మ+న్నా 
(3 + 2 + 2) (3 + 2 + 2) 


ఖండజాతి రూపక తాళంలో పరిశీలిస్తే 

దే + శమునుటడే మిం + చుమన్నా 

2 i 5 2 + 5 

ఖండజాతి అటతాళంలో చూస్తే 

దేశమును గుమించు మ న్నా 

5 + 5 Wee 2 

అని విరుచుకొని పాడాల్సి వస్తుంది. 

పై విరుపుల్ని పరిశీలిస్తే ఈ గీతం మిశ్రజాతి (3+4) ఏకతాళానికే 
సవ్యంగా వుంటుంది. కావున ఇది తాళలయ సమన్వితంగా ఒప్పుతున్నది. ఇక 
అయిదవ లఅక్షణం పరమార్ధ లక్ష్యము. 

దేశమును గేమించడమే గాక మంచిని పెంచాలంటూ మనిషిగా 
బ్రతకాలంటూ, దేశమంటే కేవలం మట్టికాదు మనుషులేనంటూ జాతిని ఉత్తేజ 
పరచడమే గాక మార్గోపదేశం చేయడం ఈ గీత పరమార్ధ లక్ష్యం. అనగా 
గేయత్వం, లాలిత్యం, ఎకకర్తత్వం, తాళ లయ సమన్వితం, పరమార్ధ లక్ష్యం 
అనే ప్రతిపాదిత పంచలక్షణాలన్నీ కలిగివున్న కారణాన యీ “దేశభక్తి గీతాన్ని 
మొదటి అచ్చమైన లలితగీతంగా అంగీకరించవచ్చు! అయితే రాయఫప్రోలువారి 


30 తెలుగులో లలిత గీతాలు 


“ఏ దేశమేగినా'....అనే గీతం కూడ మొదటిదే యన్న వాదం ఒకటి లేకపోలేదు. 
అది కూడా పరిశీలిద్దాం! 
1910లో ప్రచురితమైన గురజాడ ముత్యాలసరముల ప్రభావం తన మోద 
వున్నట్లుగా, ఆ ee 'చిల్క' అన్న_గేయము రచించినట్లుగా రాయు రాగా 
చెప్పినట్లుగా సి.నా.రె. గారు" తమ ఆధునికాంధ్ర కవిత్వంలో వివరించారు." 
రాయప్రోలు తొలి కృతి లలిత 1909లో, మలికృతి 'తృణకంకణం' 1913లో 
వెలువడ్డాయి. ఈ రెండూ పద్య కావ్యాలే. ఆ తర్వాతనే *ఆంధ్రావళి 1916లో 
వెలువడింది. “ఆంధ్రావళి'లోని “జన్మభూమిని పరిశీలిద్దాం! 
1. ఎ దేశమేగినా ఎందుకాలిడిన 
ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనిన 
పొగడరా నీ తల్లి భూమి భారతిని 
నిలుపరా నీ జాతి నిండు గౌరవము 
2. ఏ పూర్వ పుణ్యమో ఎ యోగ బలమో 
జనియించినాడ నీ స్యర్గఖండమున 
ఎ మంచి పూవులన్‌ గ్రేమించినావా 
నిను మోచె ఈ తల్లి కనక గర్భమున 
3. లేదురా ఇటువంటి భూదేవి యెందు 
లేరురా మనవంటి పౌొరులింకెందు 
సూర్యుని వెలుతురుల్‌ సోకునందాక 
ఓడల జెండాలు ఆడునందాక 


4. అందాక గల ఈ యనంత భూతలిని 
మనభూమి వంటి చల్లని తల్లి లేదు 
పాడరా నీ తెన్లు బాల గీతములు 
పాడరా నీ వీర భావ భారతము 


5. తమ తపసులు బుషుల్‌ ధారపోయంగ 
వెలిగిన దీ దివ్య విశ్వంబు పుత్ర, 
దీపించె నీ పుణ్య దేశంబు పుత్ర”” 


ఏదేశ + మేగినా + ఎందుకా + లిడిన పాదంలో తగణం, రగణం, 
రగణం, నగణం గణాలుండడం గమనార్హం. దీనిని అనేకులు గేయంగా 
పేర్కొన్నను ఇది గేయము అసలే కాదు. ప్రతి పాదంలో 3 ఇంద్రగణాలు ఆపై 
1 సూర్యగణము కలిగివున్న అచ్చమైన మంజరీ ద్విపద. పది పంక్తులు కలిగిన 
1 ఆధునికాంధ్రకవిత్యము - నంవదాయములు, వ్రయోగయులు - డానినారి. 
వచురణ . 71967, వుట 792 
2. ఆంధ్రావళి - రాయ(పోలు - 1994 ముధణ వుట 17 


అలితగీత అవతరజ_ 37 


చివరి పద్యంతో పాటు 'జన్మభూమి' శీర్షికతో రచించబడిన మొత్తం రచనలోనూ 
మంజరీ ద్విపద లక్షణాలే వున్నాయి తప్ప గేయలక్షణాలు లేవు. ద్విపద, 
మంజరీ ద్విపద కూడా పాడుకోవడానికి విలయివున్నందున “జన్మభూమిని 
గేయంగా పాడుకొని వుంటారే తప్ప ఇది గేయం మాత్రం కాదని స్పష్టంగా 
తెలుస్తోంది. గురజాడ వారి "దేశభక్తి గేయము రాయప్రోలు, బసవరాజు, 
బాపిరాజు మొదలగు తర్వాతి కవులలో జాతీయాభిమానము రేకెత్తించింది. 
రాయ[పోలు “జన్మభూమి"”పై వర్వువర్హు, టెన్నిసన్‌ మరియు రవీంద్రుని 
ప్రభావమున్నట్లు యీ క్రింది పంక్తులనుబట్టి తేటతెల్లమవుతోంది.' 
“సూర్యుని వెలుతురుల్‌ నోకునందాక 
ఓడల జెండాలు ఆడునందాక 
అందాక గల యీ యనంత భూతలిని 
మనభూమి వంటి చల్లని తల్లిలేదు” 
అను చరణములోని భావము 'National Song' (Tennyson) లోని 
‘There is no land like England 
where'er the light of day be. 
అను పంక్తులతో, వర్గువర్తు దేశభక్తిగీతంలోని 
'ష travelled among the unknown men 
in lands beyond the sea 
Nor, England did ! know till then 
what love | bore to thee' 
అను చరణముతో చక్కగా సరిపోతుంది. 
'లేరురా మనవంటి పౌొరులింకందు'” 
అన్న పాదము  ]౭౧౧%)౪౦౧ పలికిన 
"There are no men like Englishmen' 
అన్న దానికి ప్రతిబింబంగా వున్నది. 
ఎ పూర్వ పుణ్యమో ఎ యోగ బలమో 
జనియించినాడ నీ స్వర్గ ఖండమున 
అన్న పంక్తులు రవీంద్రుని 
“Blessed am | that ! am born to this land and that | had the 
luck to love her" పంకులతో సరిపోతాయి. 
రవీంద్రుడు 1912లో “ధర్మసంగీత్‌ అను శీర్షికతో రాసిన జనగణమన 
అధి నాయక జయ్‌ అన్న గేయములో భారతదేశము యొక్క అఖండ 
వైభవాన్ని కీర్తించారు. నదులను, పర్వతములను స్మరించారు 


7 ఆధునికాంధ్ర కవఐత్వం - డాసి.నా.రె. (1967 ముద్రణ) వుట 383 


32 తెలుగులో లలిత గీతాలు 


"Touched by golden rays of thy love 

India awakes up and bends her 

head at thy feet" 

రాయప్రోలు “జన్మభూమి' గేయం కానే కాదు. మంజరీ ద్విపద మాత్రమే. 
పైగా రవీంద్రుని “గీతాంజలి” రాయప్రోలు “జన్మభూమి పై అధిక ప్రభావాన్ని 
చూపింది. అంతేగాక 1916లో రాయఫ్రోలును రవీంద్రుని 'శాంతినికేతన్‌'లో 
చేరేలా చేసింది. గురజాడ “దేశభక్తి గీతం రవింద్రుని “జనగణమన గీతం 
(1912) కంటె ముందే 1910లోనే అవతరించింది. 

కావున గురజాడ గారి “దేశభక్తి గీతాన్నే మొట్టమొదటి లలిత గీతంగా 
పర్కొనవచ్చు! అప్పుడే లఅలితగీత అవతరణం జరిగినట్లు భావించవచ్చు! 

గురజాడ రచనలు పరిశీలిస్తే “ముత్యాలసరములు' శీర్షికతో దేశిఛందంలో 
1910 జూటై “ఆంధ్ర భారతిలో ప్రచురింపబడినవే ప్రథమ గేయాలుగా పరిగణనలోకి 
వస్తాయి. అయితే “ముత్యాల సరములు' అన్నిటికి మొదటి 3 పాదాలు 14 
మాత్రలతో నాలుగవ పాదం 9, 12, 14 మాత్రలతో విలక్షణంగా విరిగే 
గుణముందని ముందే వివరించడం జరిగింది. 


“గుత్తునా ముత్యాల సరములు 
కూర్చుకొని తేటైన మాటల 
కొత్త పాతల మేలు కలయిక 
క్రొమ్మెరుంగులు జిమ్మగా... 


మెచ్చనంటా వివు, నీవిక 
మెచ్చకుంటే మించి పాయెను. 
కొయ్య బామ్మలె మెచ్చుకళ్లకు 
కోమలుల సౌరెక్కునా? 

వెలుగు నిటను గ్రుంకె చుక్కలు 
చదల చీకటి కదల బారెను 
యెక్కడనా వాక చెట్టు మాటున 
నొక్క కోకిల పలుక సాగెను 
ధూమకేతువు కేతువనియో 
మోము చందురు డలిగి చూడడు? 
కేతువాయది? వేల్పులలనల 
కేలి వెలితొగ కాంచుమా!" 


ఇ కతి... ఇ 4 పతి చా విని ఆ గా బ అదా వుడాచుఖ ఖు వాదా వి వులు అతి బళా బు ఇ కాన ప ఆతి అ లచావాచళుతి 





1 ఆధునికాంధ్ర కవిత్వం - డా.నిననారె (ముదణ 1967) వుట 387 


అలితగీత అవతరణం 33 


ఇందులో కవి కొత్తపాతల మేలుకలయికగా తేటతెనుగు పదాల్ని ఏర్పికూర్చి 
ముత్యాల సరాల్సి గుచ్చుతున్నట్లు ప్రకటించాడు. పాత పదాలను కొయ్యుబొమ్మల్ని 
మెచ్చెకళ్లకు కొత్త పదాలను కోమలాంగుల అందం నచ్చుతుందా? అని సందేహాన్ని 
వ్యక్తపరిచాడు. నీకు నచ్చినా నచ్చకపోయినా నేను నవ్యతనే ఆహ్వానిస్తానంటూ 
ముందుకు సాగిపోయాడు. కార్యార్లియె పట్నంలో కవి పదిరోజులుండి నాటి 
వేకువ జాముననే తిరిగి వచ్చి తన ప్రేయసిని తట్టిలేపుతూ. అరిష్టంగా భావించే 
తొకచుక్కను దేవతాంగన చేతి కలువతో పోల్పిచూపడం మనోహరంగా వుంది. 
అంతెగాక 

దూరబంధువు యితడు భూమిక్‌ 
దారిబోవుచు చూడ వచ్చెను 
డెబ్బదెనుబది యేండ్ల కౌకతరి 
నరుల కన్నుల పండువై 
తలతు నేనిది సంఘసంస్కర 
ణ ప్రయాణ పతాకగాన్‌! 

ఆ తోకచుక్క భూమికి దూరబంధువు కాబట్టి దారి వెంబడి పోతూ 
చూడవచ్చినట్టుగా చెబుతూ దానిని సంఘసంస్కరణ ప్రయాణమునకు పతాకగా 
భావిస్తున్నట్లు చెప్పాడు. మూఢ విశ్వాసాల్ని ఎగతాళి చేశాడు. 

యెల్ల లోకము ఒక్కయిల్లె 
వర్ణభేదము లెల్ల కల్లె 
వేళ నెరుగని యేమబంధము 
వేడుకలు కురియ 


మతము లన్నియు మాసిపోవును 

జ్ఞాన మొక్కటి నిలిచి వెలుగును 

అంత స్వర్గ సుఖంబులన్న్నయు 

యవని విలసిల్లున్‌ - 

అని వసుధైక కుటుంబాన్ని ఆశించాడు. కుల, మత వర్ణ వ్యవస్ద తొలగి 

జ్ఞానమొక్కటే నిలిచి అవని స్వర్గంగా అలరారుతుందని భవిష్యత్తును సూచించాడు. 
ఇలా సాగిపోయే గీతంలో పట్నంలో హరిజనులతో కవి సహపంక్తి భోజనం 
చేసినట్లు చెప్పగా అర్జాంగి అలిగి, అక్కడనే మాల మాదిగ కన్నెనెవతెనో 
చూసుకోకపోయారా? అని ఎత్తిపొడవడం చక్కగా వర్ణింపబడింది. అంటే ఆత్మాశ్రయ 
కవిత్వరీతి ప్రవేశపెట్టబడింది. 

తూర్పు బల్లున తెల్లవారెను 

తోకచుక్క అదృశ్యమాయెను 

లోక మండలి మంచి చెడ్డలు 

లోకు అెరుగుదురా? 


34 తెలుగులో లలిత గీతాలు 


అని ముగించబడిన యీ “ముత్యాల సరాల్ని గేయంగా ఎలుగెత్తవచ్చు! 

ఆత్మాశ్రయ ధోరణిలో సాగిన కథాగేయమిది. అలాగే కాసులు, “లవణ రాజుకల'), 
కన్యక, “పూర్ణమ్మ ఇత్యాదులన్నీ కథాగేయాలే కావున లలితగీతాలుగా విడిగా 
పాడుకోవడానికి వీలుకాదు. లలితగీత లక్షణాలు పూర్తిగా వీనిలో గోచరించవు 
ఇక 'మిణుగురులులో - 

మల్లెలు మొల్లలు పూచేవేళ 

చల్లని గాలులు విచేవేళ 

మన్మధ బాణము మోగేవేళ 

మగువల మనసులు క్రాగే వేళ 

బూరుగు చెట్టు చిలకలతోను 

ఏమని పలికింది? 

పండిన పండు ఎండిన దూదై 

పక పక నవ్వింది! 

అరటి కాయబజ్జి 

మినప్పప్పు సొజ్జి 

కలిసి మెలిసి తిందాం! 

కథలు విథలు విందాం! 

ఏనుగు ఎక్కి మనం 

ఎ వూరెళదాం? 

ఏనుగు ఎక్కి మనం 

ఎలూరెళదాం! 


రచనా ధోరణి గేయంగానే వున్నా పిల్లల కోసం అల్లిన ప్రశ్న-జవాబుల 
పాటగా తోస్తుంది. 

'సుభది, “మెరుపులు, 'పుష్పలావికలు , “మాటల మబ్బులు పద్యాలు 
కాగా, 'నీలగిరి పాటలు, “ఊటి చోద్యమేమి చెపుదు', 'ఉమాపతి యర్బన' 
రచనలు సంప్రదాయ కీర్తనల కోవలోనివి. కావున గురజాడ రచనలలో ప్రధానంగా 
లఅలితగీత అవతరణంగా పేర్కొనదగినది “దేశభక్తి గీతం మాత్రమే అనడంలో 
సందేహం లేదు. 

ఇక రాయపోలుగారి 'జన్మభూమి' శీర్షికతో వెలువడిన “ఎ దేశమేగినా 
ఎందుకాలిడిని రచనను మంజరీ ద్విపదగానే రూఢి చేయడమైనది. ఒకవేళ 
గేయంగా పాడుకోవాలంటే 

ఎ దేశమేగినా - 10 మాత్రలు 
ఎందుకాలిడినా = 9 మాత్రలు 


అలితగీత అవతరణం 35 
ఏ పీర మెక్కినా 10 మాతలు 
ఎవ్యరే మనినా 9 మాత్రలు 
పాగడరా నీ తల్లి 10 మాత్రలు 
భూమి భారతిని! 9 మాత్రలు 
నిలపరా! నీజాతి 10 మాత్రలు 
నిండు గౌరవమూ 9 మాత్రలు 
ఎ పూర్వ పుణ్యమో 10 మాత్రలు 
ఎ యోగ బలమో? 9 మాత్రలు 
జనియించి నాడవి 10 మాత్రలు 
స్వర్గ ఖండమునా! 9 మాత్రలు 
ఏ మంచి పూవులన్‌ - 10 మాత్రలు 
పేమీంచి : నావో! - 9 మాత్రలు 
నిను మోచె యూ తలి - 10 మాత్రలు 
కనక గర్భమునా!.... - 9 మాత్రలు 


వావ లల అలలా క ఇచా చుచదుదిటిది అటి వపా రి క చల చా వి చిలి రి టట వాలి దాకా అనది ఖ టు టి వచిచిన ఇచి అనాథ చ వ వ చినా ల ఇ చచి టపా ఆతణ ణన ఆ 


అని మలచుకోవాలి. అప్పుడు 10 మాత్రలతో సాగే ఖండగతి గేయంగా 
అవతరిస్తుంది. యతి గాని ప్రాసయతిగాని సరిపోతుంది. కాని 2, 4, 6, 8, 10, 
12, 14, 16వ పంక్తులలోని చివరి అక్షరాల్ని మంజరీ ద్విపద పాదంలో 
హస్వంగా వున్న వాటిని దీర్జాక్షరాలుగా చేసుకోవాలి. అయినా ఒక మాత్ర 
తక్కువగానే వుంటుంది, పై పంక్తికంటే. దీర్హంగా మలచుకున్న అక్షరాల్ని వ్లుతం 
(3 మాత్రల వ్యవధి)గా పలికితే ఆ వెలితి కూడ తొలగిపోతుంది. అప్పుడు ఇది 
గేయంగా ఖండజాతి ఎకతాళంలో 

ఏదేశ + మేగినా 

ఎందుకా + లిడినా.....అను విరుపులతో చక్కగా సాగిపోతుంది. దీనినే 
(త్యస్ర జాతి రూపకతాళంలోనూ 

ఏ + దేశ + మే + గినా 

ఎం + దుకా + లిడి + నా ..... 

అను విరుపులతో ఎలుగెత్తవచ్చు. కాని పదాల విరుపు ఎకతాళం 
(ఖండజాతి)ి లోనే కమనీయంగా వుంటుంది. 

రాయప్రోలు సుబ్బారావుగారి 'ఆంధ్రావళి' లోని ఇతర రచనల్ని పరిశీలిస్తే 
అన్నీ ద్విపదలాంటి పద్యసమూహాలే ప్రత్యక్షమవుతాయి. “మాతృగీతా', “తమ్ముడా 
తప్ప. 








మాతృగీతా 
నమో మంగళశ్రీ మహా మాతృభూమే! 
నమో భారతాఖ్యా సవిత్రీ లలామే! 
నమో గర్భ సంపన్న నిక్షేప సకటే! 


36 


తెలుగులో అలిత గీతాలు 


నమోబ్రహ్మ విద్యా సహస్రార ముకుళే! 
నమస్తే హిమా హార్య ధమ్మిల్ల తారా! 
నమస్తే త్రివేణీ భర క్షిరధారా! 
అలందీప్యతే తావకీనా పతాకా! 
పైవర్ణాయితా కూత చక్రప్రతికా! 
అశోకం భవే దార్తి జుష్టం ప్రపంచమ్‌! 
చిరం వర్ధతాం భారతీయం చరిత్రమ్‌!' 


ఈ గేయం 20 మాత్రల పాదాలతో అంత్యప్రాస నియతితో అందంగా 


అల్లబడినా, మాతృభూమి స్తుతి మాత్రం సంస్కృతంలోనే సాగిపోయింది. తత్సమంగా 
మలచినచో మరింత సులువుగా శ్రుతి పక్వంగా వుండేది. 


7 


“ఆంధ్రావళి' లో అగుపించే మరోగీతం, “తమ్ముడా! అనేది. 


1. శ్రీలు పొంగిన జీవగడ్డయి 
పాలు పారిన భాగ్యసీమయి 
వ్రాలినది ఈ భరతఖండము 
భక్తి పాడర తమ్ముడా!....... 


2. వేదశాఖలు పెరిగె నిచ్చట 
ఆదికావ్యం బందే నిచ్చట 
బాదరాయణ పరమ బుషులకు 
వాదు సుమ్మిది చెల్లెలా! 

5. మేలి కిన్నెర మేళవించీ 
రాలుకరుగగ రాగమెత్తి 
పాల తియని భార భారత 
పదము పాడర తమ్ముడా! ... 


శతి ళల ఇవాలి కతా ఈటల టల ఇల తాక 4 వాటికి టి ఉతమ ఓ శ్రుతికి శా శిల తలకు ఉతర ఆ 


8. పాండవేయుల పదును కత్తుల 
మండి మెరసిన మహిత రణకథ 
కండగల చిక్కని తెనుంగుల 
కలిసి దాడవె చెల్లెలా!... 

9 లోక మంతట కాక పెట్టిన 
కాకతీయుల కదన పాండితి 
పకితోవన అవా పదముల 


చేర్చి పాడర తమ్ముడా! . 





ఈ/4వావఖి రాయ(ద్రొాలు (ముువణ 1294) వుట 7 


అలితగీత అవతరణం 37 


10 తుంగభద్రా భంగములతో 
పొంగి నింగిన పొడిచి త్రుల్లీ 
భంగ పడని తెనుంగు నాథుల 
పాట పాడవె చెల్లెలా!...' 
భారతదేశ ప్రశస్తిని ప్రస్తుతించే ఈ గేయంలోని ప్రతి చరణంలో మొదటి 
మూడు పంక్తులు 14 మాత్రలతో చివరి 4వ పంక్తి 12 మాత్రలతో విరిగి 
ముత్యాల సరాన్ని పోలియున్నవి. గురజాడ 'దేశభక్తి గీతంలోని “పాడి పంటలు 
పొంగి పారే అనే చరణం ఇక్కడ “క్రీలు పొంగిన జీవగడ్డయి పలికింది. 
గురజాడ మోది అభిమానంతో రాయహపోలుగారు యీ గేయాన్ని ముత్యాలసరంలో 
రచించినట్లు స్పష్టమవుతోంది. ఈ గేయంలో ప్రతి చరణంలోని నాల్గవ పంక్తి 
చివరి అక్షరాన్ని ప్ప్లతంగా మరి రెండు మాత్రల పాటు సాగదీసి పలికితే 14 
మాత్రల పంక్తులుగా మారతాయి. అలా కాకున్నా పాడుకోవడానికి విలుగానే 
వుంటుంది 
మిశ్రగతి ఏకతాళంలో సవ్యంగా సాగే ఈ గేయాన్ని రాయప్రోలు రచనలలో 
అచ్చమైన తొలి లలితగీతంగా పేర్కొనవచ్చు! 
ఇలా లలితగీత అవతరణానికి శ్రీకారం చుట్టిన గురజాడ, రాయప్రోలు 
ఇద్దరూ ఆధునికాంధ్ర కవిత్వ యుగకర్తలు కావడం విశేషం! 
అలితగీత అవతరణం తర్వాత దాని వికాసంక్ర కృషి చేసిన కవుల గూర్చి, 
వారి రచనల గూర్చి పరిశీలిద్దాం! 





7 ఆంధావళి - రాయప్రోలు (ముద్రణ 1994) వుట . 24 


5. అలితగిత వికాసం 


ఆధునికాంధ్రకవిత్వ యుగకర్తయెన గురజాడ 'దేశభక్తి గేయం లలితగీత 
అవతరణకు ఆయువు పట్టుగా నిలువగా, ఆ తర్వాత రాయప్రోలు, అబ్బూరి, 
విశ్వనాధ నండూరి, బాబరాజుూ, బసవరాజు, కృష్ణశాస్త్రి మొదలగు కవుల 
గేయాలు లలితగీత (క్రమవికాసానికి దోహదమయ్యాయి. అలా పాయగా 
ప్రారంభమైన లలితగీతం అలల సెలయేరుగా, ఆపై మహానదిగా మారి సాహితీ 
సాగరంలో మహోత్తుంగ తరంగంలా భాసిల్లింది దువ్వూరి, కవికొండల, తల్లావర్లుల 
కూడ లలితగీత వికాసానికి తమ వంతు కృషి సలిపిన వారే. కాని దువ్వూరి, 
కవికొండల గోపగేయాలే ఎక్కువ రాయగా తల్లావరుల నాటికా గేయాలే 
ప్రధానంగా రచించారు రాయప్రోలు రచనల్ని అవతరణ లోనే చర్చించడం జరిగింది 
కావున ఈ వికాసంలో మళ్లీ ప్రస్తావించడం లేదు. 

తేటగీతి పద్యాలతో పాటు తేటతెనుగు లలితగీతాలు సమంగా సమర్ధ 
వంతంగా రచించిన కవి దేవులపల్లి కృష్ణశాస్త్రి కాగా, గీతాలే ప్రధానంగా 
అల్లినకవి బసవరాజు అప్పారావు. వీరిద్దరి గీతాలు లలితగీత పరిపూర్ణ వికాసానికి 
పట్టుకొమ్మలై నిలిచాయి. కావున వీరి సమకాలికులైన నండూరి, అబ్బూరి 
విశ్వనాథ, కవికొండల, బాపిరాజు మొదలగువారి రచనల్ని ముతదై స్పృశించి ఆ 
తర్వాత బసవరాజు, కృష్ణశాస్తుల రచనల్ని విపులంగా పరిశీలిద్దాం! లలిత గీత 
క్రమవికాసాన్ని వివిధ కవుల రచనలతో వినూత్న పోకడలతో వికసించి పరిమళించిన 
తీరు తెన్నుల్ని పరామర్శిద్దాం! 


అబ్బూరి (1896) 


1935లో ముద్దుకృష్ణ సంకలనం చేసి ప్రచురించిన “వైతాళికులు గ్రంథం 
ద్వారా ఈ శతాబ్ది ప్రధమార్లంలో వరిల్లిన కవుల రచనల్ని పరిశీలించవచ్చు! 
అబ్బూరి గీతంగా అచ్చయిన పృధివి ప్రశంస - 
ఓ విశాలావని! .... 
శోభాతి పావని!...... 
ఆరంభ పుణ్యక్షణముల నిశుడు విసిరిన నాటి 
నీయాది సౌభాగ్య మెటుల వెల్గెనా? భవదీయశాటి 
ఆకుపచ్చని యాకులో 
పండు వెల్తురు రేకులో 
నిన్ను ప్రశ్నింపగా జాల నీనాటి ప్రొదుటి పూట 
గంభిరమై ప్రవహించె నీదు సౌందర్యంపు పాట 
ఓ. విశాలావనీ! 
శోభాతి పావనీ! 


అలితగీత ఎకానం 39 


కాంతి కల్తోలినీ! 
వైభవశాలిని! 
ఏవి సుందర తరమ్ములొకొ? యెట్టి గీతా పరీమళము 
ఆనంద విధి నాడించు నీ హృదయ సరోజ డళము 
కాంతి కల్లోలిని! 
వైభవ శాలిని! 
ధవళ యశోవతి! 
స్నిగ్ధ తేజోవతి! 
దవ్వుల నున్న వెదుళ్లు కలిసి కంరములెత్తి పాడె 
తల్లి నీ యొడిలోన నడగి యల్లరి లేక విన్నాడ 
ధవళయశోవతీ! 
స్నిగ్ధతేజోవతి! 
చూ నవ మోహిని! 
హే దయా వాహినీ!” 


వళి చుట ఉథ నాజి అబు రిణాధికచణ ఖలు పుసుపు బు అకు దులు బు కుకు 


మాతృభూమిని మనసారా స్తుతించిన యీ రచనలో 'ఓ విశాలావనీ-శోభాతి 
పావనీ. అన్న రెండు పంక్తుల్ని పల్లవిగా చదువగానే గేయంలా అనిపిస్తుంది. 
కాని ఇది గేయం కాదు పూర్తిగా. అబ్బూరి ఇందులో అబ్బురమైన చమత్కార 
ధోరణి పాటించాడు. పొడవు పంక్తులన్నీ 'మధ్యాక్కర లో నడిపి, చరణాంతంలో 
చిన్న పంక్తుల “ఓ విశాలావనీ-శోభాతి పావనీ' పల్లవిని చేర్చి ఒక నూతనత్వాన్ని 
ఆవిష్కరించారు. ఒక పాదంలో వరుసగా 2 ఇంద్రగణాలు 1 సూర్యగణం 
మరియు 2 ఇంద్రగణాలు 1 సూర్యగణం కలిగి వుండి 1వ గణంలోని మొదటి 
అక్షరానికి 4వ గణంలోని మొదటి అక్షరానికి యతి చెల్లుట, మధ్యాక్కర ప్రధాన 
లక్షణం.” ఇందులో ప్రాస పాటించక కేవలం అంత్యాను ప్రాస మాత్రం పాటించ 
బడింది. 
ఉదా : ఆరంభ॥పుణ్య క్షణణముల!నీశుడు!విసరిన నాటి 
నీయాది1సౌభాగ్య [మెటుల !వెల్లెనో? | భవదీయ 1శాటి 
నిన్నుప్ర !శ్నింపగ | జాల !నీనాటి |ప్రొద్దుటి పూట 
గంభీర[మై ప్రవహించె![నీదు సౌం1దర్యంపు।1పొట 
పై పంక్తుల్ని పరిశీలిస్తే ప్రతి పంక్తిలో వరుసగా 2 ఇంద్రగణాలు 1 
సూర్యగణం మళ్లీ 2 ఇంద్రగణాలు 1 సూర్యగణం చక్కగా అమరి వున్నాయి. 
3వ పంక్తిలో మాత్రమే 1వ గణంలో'నికి 4వ గణంలోని “నీకి యతి పాటించ 
1 వైతాళికులు - ముద్దుకృష్ణ - వుట 25, 26. 
2 నులభ వ్యాకరణం (తిరుమల వబ్లికేషన్సు) డాపి వి చలవతిరావు. వుట 109 


40 తెలుగులో లలిత గీతాలు 


బడినట్లు స్పష్టంగా తెలుస్తోంది. రెండవ పంక్తిలో స్వరయతి మాత్రం పాటించ 
బడగా మిగతా 1, 4వ పంక్తుల్లో యతి పాటించినట్లు లేదు. దీనిని బట్టి 
చరణాలన్నీ అబ్బూరి మధ్యాక్కరలోనే రచించి పల్లవిని మాత్రం గేయంలో 
నడిపినట్లు తెలుస్తోంది. 

'ఓ విశాలావనీ-శోభాతి పావనీ! కాంతి కల్లోలినీ వైభవశాలినీ' అని రెండవ 
చరణాంతంలో స్తుతించి, మూడవ చరణాంతంలో “కాంతి కల్లోలిని-వైభవశాలిని! 
ధవళ యశోవతీ-స్నిగ్గ తేజోవతీ” అని స్తుతించే విధానం చూస్తే ముక్తపదగ్రస్తంలా 
తోస్తుంది. ప్రాద్దుటి పూట అవని అందాల్ని గంభీరంగా ప్రవహించే సౌందర్యపు 
పాటగా, ప్రభాత కిరణాలలో అగుపించే ఆ స్రవంతిని కాంతి కల్లోలినిగా 
అభివర్ణించడం అబ్బూరి చమత్కార ధోరణులకు అద్దం పడుతుంది. అలాగే 
“తిక్కన సోమయాజి'ని ప్రస్తుతిస్తూ అల్లిన గీతంలో ఎత్తుగడ అంతా మంజరీ 
ద్విపదలో నడుస్తుంది. మధ్య మధ్య గీతంలా నర్తిస్తుంది. 

పూజాతి|[సాంద్ర క।[రర్పూరమ్ము!లందు 
ప్రాజ్నదీ1పాథోల!:వమ్ముల1[యందు 

మడుగు సన్నని వాట 

పొడుచు వెన్నెల తేట 

కలవుతె|క్కన పల్ము!తెలుగు ప॥ల్కులకు 


అజ్ఞా మ।నోహర।లావణ్యమూర్తి 
తేజోరు!ణాక్షి సం|దీప్త పాం!చాలి 
కనుల క్రొమ్మెరుపులు 
కనుబొము విరుపులు 
కలవు తి|క్కన పల్కు! తెలుగు ప।ల్కులకు' 
పై గీతమంతా మంజరీ ద్విపద లక్షణమే నిండివుండగా, మధ్య మధ్య 
అగుపించే 
మడుగు సన్నని వాట 
వొడుచు వెన్నెల తేట 
అలరు మల్లియ పువ్వు 
నందు పిన్నని నవ్వ; 
కనుల క్రొమ్మెరుపులు 
కనుబొమ.- విరుపులు 


సనన వనమా చమన యము న 
7 వైతాళికులు - ముద్దుకృష్ణ - వుట 772 


అలితగీత ౨ఎకొనం 41 


మొదలగు పంక్తులు మాత్రం గేయలక్షణాలతో నర్తిస్తాయి. అంటే మంజరీ 
ద్విపద గేయమంజీరాలతో నాట్యం చేసినట్లుంది, ఈ అబ్బూరి రచనలో. కాని 
ఇది పూర్తిగా గేయం కాదు. 'వర్షాగమనము' అనే రచన మాత్రం 14 మాత్రల 
మిశ్రగతిలో అచ్చమైన గేయంగా అగుపిస్తుంది. 
రసిక హృదయము లోలలాడే 
మసుపు దినములు మరలి వచ్చెను 
మిసిమి మబ్బులు వ్రేలు మేలిమి 
ముసుగుతో నాకసము విచ్చెను 
మంగళ స్నానమ్ములారించి 
చెంగలించెడు నీటి కాలువ 
పొంగిపోయె, నొసంగు పృధివీ 
ప్రాంగణములకు పచ్చశాలువ! 
ఉరుము లురిమెడు గర్భనమ్ముల 
మెరుపు తీవల మేలవింపుము! 
మురిసి యాడెడు వానచినుకుల 
సరసగానము లాలకింపుము!" 
వర్షాలధికంగా కురిసే ఆషాఢంలో అగుపించే మిసిమి మబ్బుల్ని ఆకాశపు 
మేలి ముసుగుగా అభివర్ణించడం, ఆషాఢ లక్ష్మిని మేఘాల పథంలో మెరుపు 
తీగల రథంలో తరలి రమ్మనడం, మంగళస్నానమాచరించి చెంగలించే నీటి 
కాలువను ప్రకృతి ప్రాంగణములకు పచ్చదనాన్ని అందించే పచ్చశాలువగా, 
చిటపటరాలే చినుకుల శబ్బాల్ని సరసగానంగా ఉపమించడం మనోహరంగా 
వుంది. ఎడు చరణాల ఈ గీతం ఎడురంగుల ఇంద్రధనుస్సులా మనోహరంగా 
వుంది. ఏడు చరణాల ఈ గీతం 14 మాత్రలతో సమంగా సాగి, అబ్బూరి 
రచనా నైపుణ్యాన్ని ఎత్తి చూపిస్తుంది. అబ్బూరి పై రచనలన్నింటిలో ఇది 
మాత్రమె అచ్చమైన గీతంగా నిలుస్తుంది. 
“ఊహాగానము'లో 'పూవుల్ల పాట' అనే పాట ఒకటుంది. ఇది “కృష్ణాపత్రిక 
సంక్రాంతి సంచికలో 1926లో ప్రచురించబడినట్లుగా వుంది. 
“పాడవే! పాడవే! బంగారు తల్లి 
భూమిపై రాలేటి పూవుల్ల పాట 
రాలిపోయిన పూలు నేలపాలాయె 
చిగురు పరుపుల మాద సొగసు లేదాయె 
తీవతల్లీనేడు పూవులూలేవు 





1 వైతాళికులు (ముద్దుకృష్ణ) వుట 276 


42 తెలుగులో లలిత గీతాలు 


దిగులొందకోయమ్మ తీవెల్లతల్లి 

పడకింటి శయ్యలో పవళింపు పూలు 

గౌరి పూజలలోన కరిగేటి పూలు 

పందిళ్ల పూసినా పారిజాతాలు 

రాసులై మళ్లలో రాలేటి చోట 

కావెళ్ల తెచ్చేటి కనకరత్నాలు 

గాలిలో దండలై తేలేటి చోట 

పాడవే పాడవే బంగారు తల్లి 

భూమిపై రాలేటి పూవుల్ల పాట" 

నేలపై రాలిపోయే పూలను జాలితో చూస్తూ అబ్బూరి అల్లిన ఈ పాటకు 

బహుశ ఆయన గురుదేవులైన రవీంద్రుని 'గీతాంజలి'లోని సుమరోదన డ్రేరణ 
కావచ్చు! అయితే ఇది పాటగా పేర్కొనబడినా మొత్తం మంజరీ ద్విపదలోనేె 
సాగింది. ౩ ఇంద్రగణాలు 1 సూర్యగణంగానే ప్రతి పంక్తి విరిగి, గేయం కాదని 
రూఢి అవుతోంది. 


దువ్వూరి (1895-1947) 

'కవికోకిలిగా గణుతికెక్కిన దువ్వూరి రామిరెడ్డిగారు “పానశాల మొదలగు 
కావ్యాలన్నిట్లో ప్రధానంగా పద్యాలనే హృద్యంగా పలికించారు, అక్కడక్కడ 
గేయంగా స్యరమెత్తినా అలా స్వరమెత్తిన గేయాలలో 'ఆమని నిషా ఒకటి! 

జాగ్రత్త! జాగ్రత్త! మాయజగత్తని 
శాస్త్రము లెల్లను విప్పెదవు! 
భాగ్యము భోగము చంచల మంచును 
బైరాగి ధర్మము జెపెదవు! 
ఎవ్వారు విందురీ పిచ్చిబోధనము 
లీ మధుమాస నిశీధమున? 
దాక్రరసాయన పాతిక పెదవుల 
దవుల దలంతురె చేదనుచు? 
ఆమని మత్తున చైతన్యలోకము 
ఆనంద పరవశమై సొగియు 
సరిచేయుమో సఖి! భగ్న విపంచిక 
సంధ్యలు వాటల బుచ్చెదము! 





1 ఊవోగానము - అబ్బూరి (టన్ట్‌ వచురణ 1994 వుట . 708 


అలితగీత ఎ౨ఎకొనం 43 


సౌఖ్యనదీరస పూరమునందంచ 
జంట విధంబున నీదుదము!' 
మనిషి అనుభవించే భోగభాగ్యాలన్ని క్షణభంగురాలని శాస్తాలన్ని విప్పచెప్పే 
యతీశ్వరా! వసంత సంధ్యలో ఆనంద పారవశ్యంలో నీ పిచ్చి బోధనము ఎవరు 
వింటారు? పెదవులకు తీపినందించే ద్రాకారస మధుపాత్ర నెవరు చేదుగా 
వుందంటారు? భగ్న విపంచికను సరిచేసి సౌఖ్యనదీరసతరంగాలలో హంసలజంటగా 
సాగిపోదామంటూ ప్రియసఖిని ఉత్తేజ పరుస్తూ రచించిన యీ గేయం రమణీయం. 
దువ్వూరి రామిరెడ్డి కలం నుండి జాలువారినట్లు చెప్పబడే మరొకగేయం 
అముద్రిత గేయంగా కవికోకిల గ్రంథమాల ప్రచురణ 1965లో ముద్రితమైంది 
లేవవోయీ నిద్ర - లేవరో రన్నా! 
లేచి నీ తమ్ముణ్ణి - లేపరో రన్నా! 
కొంపంటుకున్నదీ - కునుకేలరన్నా! 
నమ్మించి మన గొంతు - నరికినారన్నా! 
ఓరి క్రూరాత్ముడా! ఓరి కుల్నాసి 
మా పాల నీ వేడ దాపరిస్తివిరా? 
దొంగవై ఆడాడ-దోచుకున్నావు 
తొత్తువై అందందు - ఒకత్తిగిల్లావు 
పాలతో పాంగేటి భరత వరషమ్ము 
భాగ్యరాసులు గల్గు భరత వరషమ్ము 
కల్లెర్రగా నీకు కానుపించినది 
కడుపు మంటగ నికు కానుపించినది 
పీషాల జంపించి బేగముల నిడ్చి 
పూర్ణమౌ బొక్కసంబుల కొల్లగొట్టి 
ద్రోహమే కూడుగా దొంగనాకొడుకా! 
తల్లిపై మగని చందము సలిపినావు!” 
ఈ పాట పైకి 19 మాత్రల గేయంగా సాగినట్లు అగుపించినా 
లేవరోయీ నిద్ర - లేవరో రన్న! 
లేచి నీతమ్ముజ్సి - లేపరో రన్న! 
7 వైతాళికులు ముద్దుకృష్ణ - వుట 67 
2 కఎకోకిల కెవి రమణారెడ్డి - కవికోకిల గ్రంధమాల ప్రచురణ - 1965 వుట 131 


44 తెలుగులో లలిత గీతాలు 


కొంపంటుకున్నదీ - కునుకేల రన్న! 
నమ్మించి మనగొంతు - నరికినారన్న! 
అని విరిచి చూస్తే సరిగ్గా మంజరీ ద్విపదగానే మారుతుంది. పాటగా 
స్వరమెత్తడం వల్ల రన్న-రన్నా (అన్నాగా మారినట్లు అగుపిస్తోంది. అలాగే చివరి 
పంక్తులు కూడ 


ద్రోహమే కూడుగా - దొంగ నా కొడుక! 
తల్లిపై మగని చం-దముసల్సినావు! 
అని స్వల్ప మార్పుతో చూస్తే మొత్తం మంజరీ ద్విపదగానే రూఢి 
అవుతోంది. 
అంటే గేయరచన చేయబూనినా దువ్వూరిని మంజరీ ద్విపద గణమే 
మకరం పట్టులా వెంటాడింది. 
పాలు పొంగే భరతఖండాన్ని తెల్లదొరలు ఎలా కొల్లగొట్టారో ఎత్తి చూపుతూ 
నిద్రాణమై యున్న జాతిని తట్టిలేపే సందర్భంలో అల్లిన రచనగా ఇది తేట 
తెల్లమవుతోంది. దువ్వూరి మరొక గేయమైన “అభిసారిక మనోహరమైన నడకతో 
ముత్యాల సరము తరహా విరుపుతో సాగిందిలా 


గాలియడుగుల నెవరి కోసరము 

ఓ మోహశీలా! 

కదలి వచ్చితివీ నిశీధమున 

కొాలియందెలు ఘల్లు మను ననియొ 

ఓ వలపురాణ్‌! 

కేలగైకొని మెల్లనడచెదవు! 

తెల్ల వెన్నెల నిదు కూలంబు 

మై వూత నిగ్గులు 

తెలియరావని యూహ సర్పెదవు 

నీవు నడిచెడు బాట యెల్లెడల 

వ్యాపించు గంధపు 

తావులెట్టుల కప్పి పుచ్చెదవు?' 

రహస్య స్థావరంలో మోహశీలయైన యువతి తన ప్రియ సమాగమంకై 

వెన్నెల వేళ తెల్లని వస్తాలతో జ్యోత్సాాభిసారికగా సాగిపోతున్న వైనాన్ని ఈ 
గీతంలో చక్కగా అభివర్ణించారు. ఘల్లుమని అలికిడి కాకుండా కాలి అందెల్ని 
చెతపట్టుకొని మెల్లమెల్లగా సాగిపోతున్నది ఆ అభిసారిక. అయితే ఆమె మేని 





7 వైతాళికులు - వచురణ - 7978 - వుట - 86 


అలితగీత ఐకొనం 45 


గంధపు సువాసనల్ని మాత్రం ఎలా కప్పిపుచ్చగలదంటూ చమత్కారంగా ముగించారీ 
గీతాన్ని. ముత్యాల సరంలో నాలుగవ పంక్త 9 మాత్రలతో విరిగిపోతే ఈ గీతం 
ప్రతి చరణంలో రెండవ పంక్తి “ఓ మోహశీలా! 'ఓ వలపురాణే! అనే సంబోధన 
9 మాత్రలతో విరిగి ఒక వింత నడకను సంతరించుకున్నది. 13వ పంక్తులు 
మాత్రం 15 మాత్రలతో ఖండగతిలో సాగిపోయినమి 
దువ్వూరి కలం నుండి జాలువారిన ఒక జాలి గీతము 'బాపష్పడౌత్యము' 

జీవనగంగా హరిత తటంబున 

జింతాపటతరు మూళంనముణన్‌ 

ఏల యధోముఖివై గడతెంచెద 

వివ్విథి యౌవన నిశలన్‌ 

ఆవలి గట్టున స్వప్న పురంబున 

నవ్యయ నిరర్చాతి వనుఐన్‌ 

డోలా ఖేలన రతుడౌ ప్రియుని గ 

డుంగడు భావన సల్పెదవో? 

నీ వయసెల్ల హృదీశుని చింతన 

నిర్మల ధూపము పగిదిన్‌ 

గాలెడి నబలా రేయింబవళులు 

గంధము జిమ్ముచు నల్లడలన్‌ 


జలజల భాద తతిటిదిజపుడతిపుదిజ ౦ వాచి కబురి కట తటిదితింబ౦0 ఆలి 64 టిలిడిచిథతి భర జ వచి కి 


బాల తపస్విని! యెపుడే చేళనొ 
వల్లభుడొసగును దర్శనమున్‌' 
ప్రియునికై నిరీక్షించే పేయసి జీవన గంగకు ఇవతలి తీరంలో నిలిచి. 
స్వప్నపురమనే అవతలి తీరంలోని ప్రియుని చేరాలనే తపనతో తల్లడిల్లె విరహస్ఞితి 
చక్కగా వర్ణించబడిందిగేయంలో. 


అల్లో 


జీవన సంధ్యా పరిణత బాష్ప స 
కేతన నీరద దూతికలన్‌ 

గాల పయోనిధి బర్జ్లపుటంబుల 
గదలింపుము ప్రియుకడకున్‌! 


 అడజునానాాు. జాల. 


1. వైతాళికులు - వుట 720 గుఠడి౧యు 121 


46 తెలుగులో లలిత గీతాలు 


అని ఎంతకూ ప్రియుని కానలేక జీవన సంధ్యలో కారే తన కంటి 
బాష్పాలను దూతికలుగా మార్చి కాలజలధిలో ఆకుల్లా కదిలించి, ప్రియుని 
సన్నిధికి చేర్చాలనే ప్రేయసి తపన బాష్పదౌత్యంగా మనోహరంగా రచించబడింది. 
కాని ఈ రచన గీతంగా తోచదు. పద్యం ఫక్కీలో సాగిన గేయంగానే అగుపిస్తుంది. 
పలు ద్రుతాంతములతో (మూలమునన్‌, నల్లడలన్‌, దూతికలన్‌, కడకున్‌ 
ఇత్యాదులన్నీ) పద్యాలే తప్ప దువ్వూరి రచనల్లో అచ్చమైన గీతాలు ఎక్కువగా 
అగుపించవు. 


విశ్వనాథ (1893-1976) 
ఇదే దారిలో కవిసమ్రాట్‌ విశ్వనాథ సత్యనారాయణ అగుపిస్తారు. విశ్వనాథ 

“కిన్నెరసాని పాటలు” గేయకథా కావ్యమే కాని విడిగా లలితగీతాలు కావు. కాని 
వైతాళికులు లో ఒక గేయం చక్కటి గీతంలా చోటుచేసుకున్నది. 

కన్నెకాటుక కళ్లు 

చిన్న నాథుని చూచి 

కదలులాడిన వేళ 

కందలించిన వేళ 

ఆకాశ మధ్యాన 

అటనొక్క తెలిమబ్బు 

మెరుపులా మెరిసిందిలే! 

వెలుగులో వొరిసిందిలే! 


ఈవి వా విభ అధి ధల ది ది చివ చుసాను బలు న ణఛ లుం లలి అట చిక త వాళు వి ఉబాం అల ఇధి టి 


తెలవోయి పతిజూచి 
కళవలించిన వేళ 
తూరుపు కోనలో 
తొంగిలించిన మబ్బు 
తెగపరుగులెత్తిందిలే 
సొగసులు పోయిందిలే' 

“చిన్ని మబ్బులు అనే మూడు చరణాల ఈ చిన్నిగీతంలో ముక్తసరిగా 
మూడు మబ్బుల్ని ప్రవేశపెట్టి ప్రణయకథను నడిపించారు విశ్వనాధ. మొదట 
కన్నె తన కాటుక కళ్లనెత్తి ప్రియుణ్లి చూచినప్పుడు ఆకాశం మధ్యలో ఒక 
తెలిమబ్బు వలపు మెరుపులా మెరిసిందన్నారు. రాగో దయం అయ్యాక తొలిచూలు 
నిలిచాక సిగ్గుతో ఆ కన్నె విభుణ్ణి చూడగానే పశ్చిమాద్రిలో నీలిమబ్బు జాలుగా 
మారిందన్నారు. కాన్పు అయ్యాక తన పసిపాపను ఎలా సొాకడమో ఎరుగని ఆ 


1. వైతాళికులు _ వుట - 744 మరియు 745 


అలితగీత ఎ౨కానం 47 


బాల తన పతిని తెల్లబోయి చూడగా, తూర్పుకోనలోంచి తొంగి చూస్తున్న 
మబ్బు సాగుసులొలుకుతూ తెగ పరుగులెత్తిందన్నారు. 

అనేక నవలల్ని రచించిన విశ్వనాథగారు ఇలా ఈ చిన్న గీతంలోనూ కథా 
కధనాన్ని కదను దొక్కించారు. ఖండగతిలో సాగిన ఈ గేయం పది మాత్రలతో 
సాగినా ప్రతి చరణాంతంలో 

మెరుపులా మెరిసిందిలే = 5+5+2 = 12 మాత్రలు 

వెలుగులో వొరిసిందిలే = 5+5+2 = 12 మాత్రలు 
అని 12 పంక్తులతో విరిగింది. 

తూరుపు కోనలో = 4+5 = 9 మాత్రలు 

తొంగిలం చినమబ్బు = 5+5 = 10 మాత్రలు 

అనే పంక్తుల్లో మోది పంక్తిలో 9 మాతలే వుండిపోయాయి. అలా కాక 
'తూరుపుకోనలో' *'తూరుపును తూరుపూ అని దీర్దాంతం చేస్తే 10 మాత్రలకు 
సరిపోవడమే గాక ఖండగతికి సవ్యంగా వుంటుంది. 

ఇలా ఒకటి రెండు గీతాలే తప్ప విడిగా విశ్వనాధ గీత రచన చేసినట్లు 
అగుపించదు. 

“కిన్నెరసాని పాటలు కావ్యం పేరులో “పాటలు అని పెట్టినా ఇవి 
విడివిడిగా పాడుకునే పాటలు కావని, కేవలం కథా కావ్యపు బాటలు అని 
ఎవరు పరిశీలించినా తేటతెల్లమవుతుంది. “కిన్నెర అందరు తెలుగు పడుచు 
ల్లాంటిదే! అత్త పెట్టిన బాధలకు, వేసిన నిందలకు కుమిలి శోక సముదమైంది 
అటు తల్లిని కాదనలేని, ఇటు భార్యను ఓదార్చలేని నాథుని వదలి ఆవేశంతో 
కిన్నెర అడవుల దారి పట్టింది. భర్త వెంటనే వెనుకే పరుగెత్తి పట్టుకున్నాడు. 
కన్నీరు తుడిచి కౌగిలించుకున్నాడు. కాని శోకమూర్తియైన ఆమె అతని కౌగిట్లోనే 
కరిగి నీరై కిన్నెరసాని వాగై ప్రవహించిందని, అతడేమో శోకించి శోకించి శిలగా 
మారాడని, కరిగి నీరైన ఆ కిన్నెర వనాలు దాటి - వెన్నెల బయలు దాటి, 
కడకు కడలిరేడు తనను కబళించనెంచాడని గ్రహించి దుఃఖించగా, గోదావరి 
తల్లి తన గుండెలో చేర్చుకొని ఓదార్చిందన్నది ఈ కావ్య యితివృత్తం! ఈ 
యితివృత్తాన్ని “వసుచరిత్ర లోని 'శుక్తిమతీ-కోలాహలు'ల కధా వస్తువు (పేరణతో 
కల్పించినట్లు అగుపించినా, వర్ణనలో రచనా వైవిధ్యంలో విశ్వనాధ విశిష్టత 
అడుగడుగునా అగుపిస్తుంది. అయితే “కిన్నెర పుట్టకి అనే మొదటి శీర్షిక 
మాత్రమే పల్లవి-చరణాలతో విడిగా కూడ పాడుకోవడానికి విలై లలితగీతంగా 
తోస్తుంది. కిన్నెర కరిగి నీరై వాగుగా మారగా, భర్త దుఃఖభారంతో పాడిన 
పాటయిది 





48 తెలుగులో లలిత గీతాలు 


పల్లవ 

ఓహో కిన్నెర సాని! 4+4+4=12 మాత్రలు 

ఓహో కిన్నెర సానీ! 4+4+4=12 మాత్రలు 

ఊహా మాత్రము లోపల 4+44+4=12 మాత్రలు 

నేల నిలువ వే జవరాలా ! 34+34+4+4=14 మాత్రలు 

1. కరిగి పోతి నిలువెల్లను = 3+3+6=12 మాత్రలు 
తరలించితి నా జీవము = 6+6 = 12 మాత్రలు 
మరిగిపోయి నా గుండియ = 3+3=12 మాత్రలు 
సురిగి పోయెనే ప్రియురాలా! = 3+3+4+4=14మాత్రలు 

2. ఇంత కోపమేమిటికే = 3+3+3+3=12 మాత్రలు 
ఇంత పంతమేమిటికే = 3+3+3+3=12 మాత్రలు 
ఇంతలు జగమున పతులకు = 4+4+4=12 మాత్రలు 
నింతులు సేయుదురటవే! = 44+4+4=12 మాత్రలు 

13.పరుగెత్తెడు నీ వేణీ = 44+4+4=12 మాత్రలు 
బంధము పూనితి చేతను = 44+4+4 = 12 మాత్రలు 
కరమున వేణికి బదులుగ = 4+4+4 = 12 మాత్రలు 
కాల్వ గట్టె నీటి పొరలు = 3+3+3+3 = 12 మాత్రలు 

24.నా కన్నులు మందగించె = 6+3+3 = 12 మాత్రలు 
నా కొయము కొయ్యబారె! = 6+3+3 = 12 మాత్రలు 

25.నాయీ దేహమదేమో = 4+4+4 = 12 మాత్రలు 


రాయినోలెనగుచున్నది = 3+3+6 = 12 మాత్రలు ॥ఓహో॥ 
ఒక పల్లవి, 25 చరణాలు గల యీ గీతమంతా 12 మాత్రల పంక్తులతో 
సాగింది. కాని పై విధంగా 25 చరణాల్ని నాలుగుకే పరిమితం చేసుకున్నా 
భావం సరిపోతుంది. కొన్ని పంక్తులు చతురస్రంలో కొన్ని త్రిశంలో మరికొన్ని 
పంక్తులు త్రిశాచతురస్ర మిశ్రమంలో సాగాయి. ఈ త్రిశ్ర-చతురప్ర పంక్తులు- 
నేల నిలువ వే జవ రాలా! = 3+3+4+4=14 మాత్రలు 


న. 


శ ళలులి లి శారి ఆత కి ట చద భధి కిరి ౦౦౦ దద లలి అం బి బి అవి విది ఇ అశాళి కు తితలి వాచవా టా పా ఈద జవ భతి భు దిఖల అధిభ ల అంబ దాదిచాదివుద దదిదుదు యం ఆట చల ఉల చి జ చాలట 


సురిగి పోయె నె ప్రియు రాలా! = 34+3+4+4=14 మాత్రలు 


అని స్పష్టమవుతోంది. అయితే గీతమంతా 12 మాత్రల పంక్తులతో సాగితే 
ఈ రెండు పంక్తులు మాత్రమే కొట్టాచ్చినట్లు 14 మాత్రలతో విరిగాయి. వీటిలో 








7 కిన్సెరసాని పాటలు వలు చే 5, 5 7, 8 


వామ 


అలితగీత ౨ఐఎకొనం 49 


రెండేసి మాత్రల్ని పెంచడంలో ప్రత్యేక ప్రయోజనమేడీ అగుపించదు. మొదటి 
చరణంలోని 'సురిగి పోయెనే. . పంక్తికి పై పంక్తిలోని 'మరిగిపోయి.....తో ప్రాసయతి 
సరిపోయింది. కాని పల్లవి లోని “ఊహా మాత్రము... మూడవ పంక్తికి, “నేల 
నిలువవే.... నాలుగవ పంక్తికి యతిగాని, ప్రాస యతిగాని పొసగదు. కావున 
అర్ధం చెడకుండానే, వ్యర్థంగా పెరిగిన రెండు మాత్రల్ని తగ్గిస్తూ పై రెండు 
పంక్తుల్ని ఇలా సవరించవచ్చు! 
ఊహా మాత్రము లోపల = 12 మాత్రలు 
ఉరకలేయు జవరాలా! = 12 మాత్రలు 
(నేల నిలువవే జవరాలా = 14 మాత్రలుకు బదులుగా) 
మరిగి వోయినా గుండియ = 12 మాతలు 
సురిగిపోయె. ప్రియురాలా = 12 మాత్రలు 
(సురిగిపోయెనె ప్రియురాలా = 14మాత్రలుకు బదులుగా, 
ఇలా “కిన్నెరసాని పాటలు లోంచి యీ మొదటి శీర్షికను మాత్రం 
గీతంగా మలచుకోవచ్చు! మిగతావన్నీ కథగా కదలిపోయెవె! కావున వాటిని 
ప్రస్తావించడం లేదు. 
“కిన్నెరసాని పాటలుకు అనుబంధంగా వేసిన "కోకిలమ్మ పెండ్లి కూడ 
చిన్న కథా కావ్యమే. కాని గీతాలు కావు. 
ఒక అడవి దొరకు 'చిలకతల్లి' “కోకిలమ్మ ఇద్దరు కూతుళ్లు. పచ్చని 
చిలకంటే తండ్రికి ఎంతోడ్రేమ! కాని నల్లని కోకిల మోద ఆ డ్రైమ ఎ మాత్రం 
లేదు. కావున కోకిల కుమిలిపోయి ఎ మూలకో చేరుకున్నది. ఇంటికి రాని 
కోకిల కోసం తల్లి కోనంతా వెదకుతుంటే, గమనించిన కోకిల ఆదర్రతతో 
పెల్లుబికిన అనురాగంతో తల్లి ఒడిలో ఒదుగుతుంది. కడకు తన నల్లటి 
బాహ్యరూపాన్ని గాక కమ్మటి గాన మాధుర్యాన్ని మెచ్చి వచ్చిన వసంతున్నె 
'పెళ్లాడుతుంది. ఈ చిన్న కథను విశ్వనాథ ఎంతో మనోహరంగా రసవత్తరంగా 
రచించారు. 
కోకిలమ్మా నల్లనీదీ = 3+44+3+4 = 14 మాత్రలు 
చిలకతల్లి పచ్చనీదీ = 3+4+3+4 = 14 మాత్రలు 
చిలకతల్లికి కోకిలమ్మకు = 3+4+3+4 = 14 మాత్రలు 
ఎపుడూ పడదూ! = 5+4 = 9 మాత్రలు 
చిలుక తల్లికి రంగు రంగుల 
చీరలూ తెస్తాడు తండ్రీ! 
కోకిలమ్మను డోరికేనే 
కోప పడతాడూ! 


సవాలును ఆతం దాచి ఇదని తతత అంట అట చా అ చి కతా ఉబ బిఆట యది భి దాను శ లి ళా లది ఇదు నా ల ణి అభ చాచి శు కాక బర ఉట ఈ టు పూ ల 


50 తెలుగులో లలిత గీతాలు 


చిలక తల్లీ వెక్కిరిస్తే 
తండ్రి వచ్చీ కసురుకుంటే 
తల్ల వెనకా దాగిపోతూ 
తల్లడిలుతుందిీ!............. (కోకిలమ్మ పెండి : పుటలు 66 : 67) 
అని ఆన్టంగా సాగిపోయే యీ “కోకిలమ్మ పెండ్లి కథా గేయమంతా 
'ముత్యాల సరంలా మొదటి మూడు పంక్తులు 14 మాత్రలతో నాలుగవ పంక్తి 
9 మాత్రలతో నడిచింది. ఇది విడివిడిగా లలితగీతంగా పాడుకునే అవకాశం 
లేకపోయినా ఇందలి పై చరణాల్ని మాత్రం శ్రావ్యంగా మిశ్రగతిలో స్వరమెత్తవచ్చు! 
ఈ “కోకిలమ్మ పెండ్లి డేరణతో డా.సి.నారాయణరెడ్డిగారు “బాలమిత్రుల కథి 
చిత్రంలో 
“గున్న మామిడీ కొమ్మ మీదా 
గూళ్లు రెండున్నాయీ! 
చిలకేమో పచ్చనిదీ 
కోకిలేమో నల్లనిదీ-” 
అని రచించినట్లు అనిపిస్తుంది. అలాగే వేటూరిగారు “అడవి రాముడు” 
చిత్రంలో 
“కోకిలమ్మ పెల్లికీ 
కోనంతా పందిరీ! 
వసంతుడే పెళ్లి కొడుకు 
పూలన్నీ తలంబ్రాలు!” 
అని రాసిన పాటకు ప్రేరణ కూడా ఈ “కోకిలమ్మ పెండ్లి లోని చివరి 
చరణాలే ఆధారమైనట్లు అగుపిస్తాయి లా- 
రావయ్య ఓ పూలరాజా! 
రావయ్య ఓ అందగాడా! 
కోకిలమ్మకు నీవు, నీకూ 
కోకిలా తగునూ..... 
కోకిలా తగునూ..... 
వారి పెల్లికి అడవి అంతా 
తోరణాలైనాయి చివురులు 
కాపలా కొసినై పులులూ 
గండ శిలలందూ...... 
సన్నాయి వాడింది తెల్లని 
సన్నని సెలవూట పూలా 


అలితగీత ఎ౨ఎకానం 57 


వెన్నెలై ప్రకృతి తల్లేమో 
కన్ను తెరిచిందీ......... (కోకిలమ్మ పెండ్లి పుటలు : 80, 81.) 
గురజాడ మోది అభిమానంతో విశ్వనాథ “కోకిలమ్మ పెండ్డి ని ముత్యాల 
సరాలలో రచించారు. గేయ వికాసానికి తనవంతు కృషిగా “కిన్నెరసాని పాటల్సి' 
అందించారు. 


తల్హావరుల : (1892) 
శ్రి శివశంకర శాస్త్రిగారు పద్య, గేయ నాటికలే తప్ప ప్రత్యేకంగా లలిత 
గీతాలేవి రాసినట్లు అగుపించరు. “గేయనాటికలు” మోద డా. తిరుమల 
శ్రీనివాసాచార్యగారు ప్రత్యేక పరిశోధననే వెలువరించినందున వాటిని నేను 
పరిశీలించడం లేదు. 
అయితే తల్లా వరుల “అపుడు అనే శీర్షికతో రాయగా “వైతాళికులు లో 

అచ్చయిన గీతమొకటి వుంది. దానిని పరిశీలిద్దాం! 

అపుడు నిల్పితి నోయి నా ప్రియు 

రాలి శాంత మనోజ్ఞ రూపము 

తనివి దీరగ జూచు తలపున 

స్తంభస విధమునన్‌ 

అహహ వికనన మొందెనోయీ 

అపుడు నాకనుదోయి లక్ష్మీ 

తిలక పాటల ఫాౌలమండల 

దీప్తి జాలమునన్‌! 

గాఢరాగోద్రిక మతినై 

కన్నుగవతో ముద్దులాడితి 

కటక కంకణ రుచిరలక్ష్మీ 

కర సరోజములన్‌! 

ఏమి చెప్పుదు సఖుడ, నా హృద 

యేశ్వరీ మృదు పొాదయుగలళికి 

సాటి వచ్చునా రావా యించుక 

స్థల జలేజములే! 

తన్మయంబై మామకాక్షి 

ద్వయము బంగరు బొమ్మతొడిగిన 

పట్టు రైకను విడువ దాయెను 

ప్రాణమిత్రంబా!' 


1 వైతాళికులు - వుటలు 62 మరియు 63 


52 తెలుగులో లలిత గీతాలు 


ఒక ప్రియుడు తన ప్రియురాలిని కాంచినప్పుడు కలిగిన అనుభూతుల్ని 
మిత్రుడితో వెల్లడించినట్లు ఈ గీతంలోని సంభాషణయే చాటుతున్నది. మొదట 
ఆ ప్రియుడు తన చూపును ఎరుపు తిలకంతో మిసమిసలాడే ప్రియలక్ష్మీ 
ఫాలభాగంలో నిలిపాడు. తర్వాత చెవుల కమ్మలతో ప్రకాశించే చెక్కిళ్లపై చూపు 
విసిరాడు. ఆ తర్వాత కాంచనమాలతో దీప్తిల్లే కంఠాన్ని చూశాడు. గాఢ రాగో 
ద్రైకుడై తన డ్రేయసి కరకమలాల్ని చూపులతోటే ముద్దాడాడు. చివరకు 
తన్మయత్వంతో తన డ్రేయసి ధరించిన పట్టురైక పైనుండి చూపు మరలకున్న 
దంటూ [ప్రాణమిత్రునితో వాపోతున్నాడు. 

ఈ గీతంలో గేయనాటిక ధోరణియే కనిపిస్తోంది, సంభాషణా చమత్కృతితో 
పైగా ఈ గీతం “ముత్యాల సరం' మూసలో గురజాడ ఒరవడిలో మొదటి ౩ 
పంక్తులు 14 మాత్రలతో 4వ పంక్తి 9 మాత్రలతో నడిచింది. 

తల్లావరుల శివశంకరశాస్తి రచించిన మరొక గీతం, వకుళ మాలిక - 


ఎంత చక్కని వెలుతురెంత చక్కని వెలుతు 
రెంత చక్కని గాలి, యెంత చల్లని గాలి! 
ఎంత కాలంబాయె ఈ సౌఖ్యమును గాంచి 
మైమరచి పోవలయు మంద మారుతములో 
చొక్కి పోవలె నేడు సూర్యకిరణాలలో 
పండు వెన్నెలలోన పరవశము కావలయు! 
ఎంత చక్కని వాడొ ఎంత చల్లని వాడొ 
ఎవ్వరో మీరు నా కెరుగ రాకున్నారు 

తీసి వేయకుడు నన్‌ తీసి వేయకుడయ్య 
నాస్వామి కోసమై నన్నుండ నిండిచట! 
ఎంత చక్కని చేయి, ఎంత చల్లని చేయి! 
చిగురుటాకును బోలు చేయి నా నాధునిది! 
అతని హస్తము సోకినంతనే నా మేన 
అంకురించును పులకలానంద గరిమాన 
వాడిపోయిన జీర్ణ వకుళ మాలగనెంచి 
తీసి వేయకుడు నన్‌ తీసివేయకుడయ్య!' 


పదేసి మాత్రల చొప్పున ఖండగతిలో సాగిన ఈ గేయంలో ఒక పేటికలోని 
వకుళ మాలికా స్వగతం చెప్పబడింది. మూసివున్న పేటిక ద్యారాన్ని తెరువగానే 
వెలుతుర్ని, గాలిని, వెన్నెలను దర్శించిన వకుళ మాలిక మేలయమారుతంతో 
పరవశించి పోవలయునని ఆశించింది. ఆ పేటిక ద్వారాన్ని తెరిచిన వాడు ఎంత 
చల్లని, చక్కని వాడో ఎరుగను కాని నన్ను మాత్రం ఆ పేటికలోంచి తీసి 
పారేయక తన స్వామి వచ్చేంతవరకు - చిగురుటాకు వంటి తన నాథుని 
కరస్పర్శ సోకేంత వరకు అక్కడే వుండనిమ్మంటూ ప్రాధేయపడిన వైనం మనోజ్ఞంగా 
వుంది. 


1. వైతాళికులు - వుట = 777 


అలితగీత ౨కొనం 53౩ 


వాడిపోయిన జీర్ణ 

వకుళ మాలగ నెంచి 
తీసి వేయకుడు నన్‌ 
తీసి వేయకుడయ్య! 


అని చివరలో పారపాటుగానైనా తనను వాడిన వకుళ మాలికగా భావించి 
బయట పారవేయవలదని బ్రతిమిలాడడం బాగా రాణించింది. 


చింతాదీక్తితులు (1891 - 1960) 


భావ కవిత్వపు యుగంలో గేయరచన చేసిన ఎందరెందరో ప్రముఖ 
కవులకు మంచి మార్గదర్శకులుగా నిలిచి, వారి కవితల్ని పరిష్కరించిన పండిత 
కవి, న్రీతల్హావరుల శివశంకరశాస్త్రిగారు. వారి కోవలోకి చెందిన వారే శ్రీ 
చింతాదీక్షితులుగారు. వీరి గేయాలలోనూ మొదట ముత్యాలసరమే గోచరిస్తుంది. 
ముత్యాల సరంగా అవతరించిన విరి 'వ్యర్ణయత్నములు' పరిశీలిద్దాం! 
ప్రేమతో నా తులసి మొక్కను 
సపెంచితిని గంగోదకంబుల 
పసుపుకుంకుమతోడ భక్తిని 
పూజలొనరిస్తి! 
ఉదయ సాయంకొలముల క 
ర్పూర దీపం బారతిచ్చితి. 
హృదయతాపము తీర లక్ష్మీ 
స్రవమొనర్పితిని! 
పక్కనే పొంచున్న లోకపు 
మానిసొక్కడు పెదవి విరిచెను 
“ఎందుకో యీ వ్యర్ధ యత్నము 
లెందుకో?' అనియెన్‌-' 
విగ్రహారాధనను వ్యంగ్యంగా నిరసిస్తూ సాగిన రచన యిది. 


మంచినగలూ, మంచి గంధము 
మంచి మంచి రకాల పువ్వులు 
ప్రతిమ కుంచితి, హృదిని నిల్పితి 
తపము చేసితిని! 

శిరము వంచితి, కనులు మూసితి 
మౌన ముద్ర వహించి యుంటిని 
పక్క మానిసి పలికి మల్లీ 


7 వాతాలికుం1ుం (10782 కచుగణ) మకు 195 


ప్రసృుటముగాగన్‌! 
ఎందుకోయీ మౌన మూనుట 
ఎందుకోయీ మాంద్యమంతా 
పోయి సాంఘిక సేవచేస్తే 
పుణ్యముండునుగా! 

ఈ విధంగా రకరకాల పూజలతో - విగ్రహారాధనలతో, జపతపాదులతో 
గడిపే వాళ్లను ఉద్దె శిస్తూ పక్క మనిషి చెత “పనికిరాని పూజలతో, 
ముక్కుమూసుకుని చేసే తపస్సుతో కాలాన్ని వృధాగా వెచ్చించే కన్నా, వ్యర్ధ 
యత్నాలతో పాద్దుగడిపేకన్నా సాంఘిక సేవచేస్తే అధిక పుణ్యం దక్కుతుందని' 
చెప్పించడం యీ గీతపు కొసమెరుపు. ఆ పక్క మనిషి మరెవరోకాదు కవియే. 
కవి మూఢ భాందసభావాల్ని వ్యంగ్యంగా ఎత్తిచూపి, హితబోధ చేశాడీగితంలో. 

గీతమంతా ముత్యాలసరంగానే నడిచింది. అయితే మొదటి ౩ పంక్తులు 
14 మాత్రలతో సాగినా 4వ పంక్తులు మాత్రం కొన్ని 8 మాత్రల తోటే 
ఎరిగాయి. 

పూజలొనరిస్తి - 8 మాత్రలు 
స్తవమొనర్చితిని - 8 మాత్రలు 
తపము చేసితిని - 8 మాత్రలు 
తల్లినేర్పినది - 8 మాత్రలు 
అరుత దాల్సితిని - 8 మాత్రలు 
తిరుగ జొచ్చితిని - 8 మాత్రలు 


మిగతా పంక్తులు 9 మాత్రలతోనే సాగాయి. పై వాటిని కూడ చివరలో 
ఒక మాత్రకాలం సాగదీస్తే 9 మాత్రలుగా మారతాయి. వీరిదే మరో గీతం 
'నెమలి కన్ను 


ధగధగమెరిసే కాంత్‌ని చల్లే 
కళ్లు నెమలి కెవరిచ్చారో, 
పురివిపుతు అది నాట్యమాడగా 
తాండవకృష్ణుడు జప్తికిరాడా? 
మేఘాలందం నీలాలందం 
కాంతల కాటుక కన్నుల కందం 
అందాలన్ని జీవం దాలిచి 

నీలో నాట్యం చేసేనే! 
జ్ఞాపకముంటే చెప్పరాదటే 
కృష్ణుని బాల్యక్రీడలు మాతో 


అలితగీత దికొనం 55 


కృష్ణుని వేణికి నీవా అందం, 
నీకే అందం ఆ వేణా?' 
ఇలా సాగిపోయే “నెమలికన్ను గీతం 16 మాత్రల పంక్తులతో చతురస్ర 
గతిలో నడిచింది. కాని అక్కడక్కడ 14 మాత్రల పంక్తులే గోచరిస్తాయి. 


కళ్లు నెమలికెవరిచ్చారో - 14 మాత్రలు 


అలాచ వళి ఖలు జి శ వాదా ఉట ఉచ యిట వినుతా యిల దత తు చద చిక క శివా ఉ చి ళు 


ఆంత తి వావావానా ఖనన ఉత నిచట తాడు వపాళావుది చాతి నానావుత బాప పుని నా 


నీకే అందం ఆ వేణూ? -14 మాత్రలు 


ఈ గేయం స్వేచ్చగా సాగిపోయింది. యతి, ప్రాస నియమాలు కూడ 
పాటించినట్లు కనబడదు. కవి కావాలనే స్వేచ్చను ప్రదర్శించాడు. 
కృష్ణుని కొప్పులో తురాయిగా నిలిచిన నెమలికన్నునుద్దేశిస్తూ ఆనాటి 
బాలకృష్ణుని లీలల్ని జ్ఞాపకముంటే చెప్పమని అడగడం ఒక విశిష్ట భావన! 
కృష్ణుని కొప్పుకున్న అందం నీవల్ల వచ్చిందా? లేక నీకే ఆ అందాల కృష్ణుని 
కొపువల్ల అందం అమరిందా? అని ప్రశ్నించడంలో చక్కని చమత్కారముంది. 
అలాగే “మనవి” అనే మరోగేయంలోనూ మంచి రచన అగుపిస్తుంది. దాస్యంలో 
మగ్గుతున్న భారతజాతి ఆవేదన ఆవిష్కృతమవుతుంది. 
చుక్కలు తిరిగే హిమాద్రిపై ఆ 
వాసము చేసేగౌరీశా! 
విన్నావయ్యా, నా మనవొక్కటి 
విన్నవించనా గౌరీశా! 
త్వచ్చిరగంగా శికరసేచిత 
పుణ్యభూమిలో పుట్టాను. 
త్యత్సాదారుణ కమల మరందము 
తనివి తీరగా తాగాను! 
ఉన్నత హిమాలయాలపైనే కైలాస శిఖరముంది. కాబట్టి చుక్కలు తిరిగే 
హిమాద్రైెపై నివసించే గౌరీశా! అని కవి సంబోధించాడు. తన మనవి విన్నవించనా? 
అని ప్రశ్నించాడు. శివుని జటాజూటం నుండి ప్రవహించే గంగాతరంగాలతో 
పునీతమైన భూమిలో పుట్టిన తాను కళ్లుదెరిచి చూసేసరికి కాళ్లు చేతులకు 
సంకెళ్లు - నోటికి తాళం పడ్డట్లు గ్రహించి ఆ దాస్యం నుండి విముక్తి 
పాందనెంచి ఆర్తిగా ఎలుగెతాడు యిలా - 


1. వైతాళికులు - వ్రచురణ 71978 వుట . 207 


56 తెలుగులో లలిత గీతాలు 


నీ పాదాలకు నిత్య సేవనే 
నెట్లు చేతునో సెలవిమ్మా? 
నీ నామాంకింత దివ్య గీతములు 
ఎట్టు వాడుదును సెలవిమ్మా? 
కవి తన మనోమథనాన్ని మహేశునికి మనవిగా నివేదించాడు. 


కవికొండల (1892 - 1966) 

ప్రకృతి (కొండల) కవిగా ప్రసిద్ధికెక్కిన మరో మంచి రచయిత, శ్రీ కవి 
కొండల వెంకటరావుగారు. భావావేశంతో పద్యాన్నే గాక గేయాన్నీ యధేచ్చగా 
కదను దొక్కించే సాహసికుడితడు. “ఎందుకు? అనే గేయంలో - 


నిన్ను దలపోయుచునె నే జిదుము కొనిపోతి 
పచ్చికాయలు వట్టి పూవుల్లు రేకుల్లు' ! 

ఫలమెంచనై తి 

లోపలితేనె గొననైతి 

అలసముద్రపుటోర తెలి నురుగు కెరటాలు 

ఇసుకలో జిరు బుడగలెత్తించుటలుగంటి 

మునిగి ముత్తెపు మూట ముల్లె మోయగనైతి-' ॥నిన్ను॥ 


ఈ రచన వచన కవితలా అగుపిస్తున్నా పది మాత్రల పంక్తులతో సాగే 
గేయంగా చూపవచ్చునిలా- 
నిన్ను దలపోయుచునె 
నేజిదుము కొనిపోతి! 
పచ్చికాయలు వట్టి 
పూవుల్లు రేకుల్లు! 
ఫలమెంచనైతి, లో 
పలితేనె గొననైతి! 
అలసముద్రపు టోర 
తెలీనురుగు కెరటాలు 
ఇసుకలో జిరుబుడగ 
లెత్తించుటలుగంటి 
మునిగి ముత్తెపు మూట 
ముల్లె మోయగనైతి! 


తన డేయసిని కాబోలు తలపోస్తూ, ఫలమెంచకనే పచ్చికాయలను, తేనె 
గొనలేకున్ననూ పూవులనూ చిదుముకొని పోయిన వైనాన్ని సముద్రపు టోర 
ఇసుకలో చిరుబుడగ లెత్తించిన తీరును ఎందుకు చేశానా? అని ఆలోచిస్తూ 


సాగిపోతుందీ గీతం 


అ పమ ము 
7 వైతాళికులు : వుట - 98 


అలితగీత దికొనం 57 


“కూలి యన్నల కుతుకము అనే గీతం జానపదాల్ని స్ఫురింపజేసే 
రచనగా తోస్తుంది. 
మొగములను ముచ్చెమట లూడ్చుచు 
మూపులను పెను మోకులీడ్చుచు 
మడమలెత్తున మన్నురేచుచు 
గుండ్త పేరూ కులకు పాటేమో! 
ఎమో! 
పాలిండ్ల బగడపు గుండ్ల సపేరేమో! 
ఇనుప బరువుల “నిసి” యనుచును 
వెచ్చనన్నపు వేళ గనుచును 
మెట్టనడకుట్టు సురుగొనుచును 
కాళ్ల కడియాల్‌ కలికి నుడియేమో 
ఎమో! 
కడియముల సడి బిడియ పడుటేమో! 
సడలు నడికట్టాడియ నెట్టుచు 
వీడు సిగముడి వేళ్ల బెనుచును 
అలసటలు వో నడుగు నాపుచు 
వలపు జిమ్మెడు పదము గలుపేమో! 
ఎమో! 
పదమొకడ పొదరింటి నిలుపేమో! 
ఎదుట కుర్రది యేది లేదు 
మోహపడుటకు ప్రాద్దుకాదు 
మరుగు వెట్టగ మరపురాదు 
కూలి యన్నల కుతుకమది యేమో! 
ఎమో! 
బాళి తలపని పెరిమయది యేమో! 
కూలి జనులు తమ కాయకష్ష్టాన్ని మరిచిపోవడానికి వలపు పాటల్ని 
ఎలుగెత్తే సన్నివేశాన్ని, కట్టుబొట్టు వైనాన్ని సహజంగా చక్కగా వివరించారీ 
గీతంలో. 
ప్రతి పంక్తి 14 మాత్రలతో సాగిన ఈ గీతంలో పల్లవి తప్ప చరణాలలో 
5 పంక్తులు అగుపిస్తాయి. బహుశ 5వపంక్తి తోటి జనం కలిసి పాడేందుకు 
చేర్చినడై వుంటుంది. అప్పుడు పై గీతాన్ని ఇలా “కోరస్‌ గా పాడుకోవచ్చు. 
మొగములను ముచెమటలూడ్పుుచు 
మూపులను పెనుమోకులిడ్చుచు 
మడమలెత్తున మన్ను రేచుచు 
గుండ్డపేరూ కులుకు పాటేమో! 
1 వైతాళికులు - వుట 143 





58 తెలుగులో లలిత గీతాలు 


కోరస్‌ ఎ ఎమో? 
పాలిండ్ల బగడపు గుండ్ల పేరేమో! 
ఇలా విరుచుకుంటే ప్రతి చరణం 4 పంక్తులతో సాగిపోతుంది. కోరస్‌ 
గొంతు చేరికతో కొత్త వూపు వస్తుంది. మొదటి మూడు పంక్తులు 14 మాత్రలతో 
సాగగా 4వ పంక్తి మాత్రం రాగదృష్టితో కాబోలు 16 మాత్రలతో నడిచింది. 
“పాలిండ్త పగడపు గుండ్ల పేరేమో అన్న పంక్తి మాత్రం 18 మాత్రలకు 
సాగింది. బరువైన తాళ్లను లాగుతుంటే పడుచు కూలీల పాలిండ్లపై గుండ్ల 
పేరు కులికిందనే భావన హృద్యంగా వుంది. అలాగే సడలిపోతున్న నడికట్టును 
"పైకి నెట్టుకోవడం, జారిపోతున్న సిగముడిని వేళ్లతో చుట్టుకోవడం, అలసట 
కలిగినప్పుడల్లా ఒక అడుగు నాపడం చాలా సహజంగా వుంది. 
'కూలియన్నల కుతుకము' అంటే కూలియన్నల తీరని కోరిక యందలి 
ఆసక్తి! అందుకే అది శ్రమించే సమయమే కాని సుఖించే పాొద్దుకాదని. 
ఎదుట కురది యేది లేదు 
మోహపడుటకు ప్రొద్దుకాదు 


శవ లచచుసుఅలబుకా తిరి ఉభయ అట చదువని బరి తి శి థి ధి యల ఉల అటి దుకు బక దిపలి ణకటిణత ఉట జాలి 


బాళితలపని పెరిమయదియేమో! 


అని చమత్కారంగా ముగించారు. కాంక్షకు 'బాళి' అనేది తెలుగు అర్థం. 
పెరిమ (ప్రేమకు వికృతి. పల్లె పదంగా అల్లిన యీ గీతంలో తెలుగు నుడికారాన్ని 
చక్కని శృంగార భావాన్ని కవికొండల కనబరిచారు. 

“ఆశయము అను మరొక గేయంలో కడలి నడుమనున్న ముత్యాలకై 
మునిగి వలపన్నే కన్నా తీరంలో నిలిచి నత్తగుల్లల్ని ఎరుకోవడం మేలని, 
ఆకాశంలోని చుక్కల్ని అందుకోవడానికి పైకి ఎగిరేకన్నా తన పొలంలోనే నిలిచి, 
అవి నేలకు రాలినప్పుడు ఎరుకుంటే చాలుననే భావాన్ని చక్కగా చెప్పారు. 


కడలి నట్టడగు పొడము 
ముత్తియమ! నీదుకాంతిన్‌ 
బడియగను మునుగ వలెనా? 
వలలెన్నా పన్న వలెనా? 
ఈనాదు తీరమందే 
భంగముల వెలికి బడెడు 
గుల్లలను గూర్చుకొనుచు 
నేనేల యాడరాదో?......... 
ఆకసము నట్టె పొడుచు 
చుక్కరో! నీదు కాంతిన్‌ 


వపా నా తకు వు నానా జ ఇ చాచి లిన. ల అ చిది ళా వల పుకు ఎది ౫ ౨ తావు శా బళా తతి చు 


అలితగీత ఎ౨ఎకొనం 59 


క్రిందికీ వెపుడు పడెదో 
యపుడె నిన్నరసి కొనుచు” 
11, 12 మాత్రల పంక్తులతో సాగిన యీ గేయం సమమాత్రాబద్దం 
కాలేదు. కవికొండల యథేచ్చగా రచించారు. 


కడలి నట్టడుగు పొడము = 3+5+3 = 11 
ముత్తియమ! నీదు కాంతిన్‌ = 5+3+4 = 12 
శివరాత్రి ప్రభిలో కవికొండల గేయాన్ని వచనగేయంగా అనేక రకాల 
మాత్రలతో నడిపించారు. 
కాలకంతుని నాగసరృము = 3+4+3+4 = 14 
కుబుసమూడ్చీ పడగబుస్పంది = 3+4+3+5 = 15 
రెండు నాల్కలు = 3+4 = 7 
గండు మోసాలట్లు దూసింది = 3+4+3+5 = 15 
బుస్ఫంది, దూసింది అనే పాదాంతంలో క్రియాపదాలలో ఒక అధిక 
మాత్ర వేయడం వల్ల నిండుదనం, కొత్తదనం కనబడుతున్నాయి. 3+4 మాత్రలుగా 
కాక 4+3 మాత్రలుగా కూడా విరుపులున్నాయి 
నాసట కొసరిన మూడోకన్ను = 3+4+4+3 
నివురు బాదిన కొలిమి దెగడి = 3+4+3+3 
నెగడ ద్రిపష్పింది = 3+5 
వొగలు గపింది = 35 
అక్కడక్కడ పాదాల్ని పెంచుతూ, తగ్గించుతూ వింతనడకను సృష్టించారీ 
గేయంలో. ఇదే శ్రీశ్రీ “బాటసారి” గేయానికి రాచబాటగా నిలిచింది. 
మబ్బు పట్టీ, గాలి కొట్టీ = 3+4+3+4 = 14 
వానవస్తే, వరదవస్తే = 3+4+3+4 = 14 
దారితప్పిన బాటసారికి = 3+4+3+4 = 14 
ఎంత కష్టం? = 3+4 = 7 
“శివరాత్రి ప్రభిలో మాదిరి సగం పాదాలు (రెండు నాల్కలు) 
సాక్షాత్కరిస్తాయి, “ఎంత కష్టం? అంటూ 
వాడి ముమొ్మొనవాలు 
హుతభుక్‌ 
అజ కవాలం 
ఢక్క డుబడుక్‌ 


1 వైతాళికులు వుట 202 
2 వైతాళికులు వుట . 259 


తెలుగులో లలిత గీతాలు 


అనే విరుపుల్ని అలా కాక రెండు పాదాలుగా రాస్తే 14 మాత్రల 


పంక్ర్రులవుతాయి. 


వాడి ముమ్మొన వాలు హుతభుక్‌ = 3+4+3+4 = 14 
అజకపాలం, ఢక్కడుబడుక్‌ = 3+4+3+4 = 14 
నాల్లు సేతుల నోడులౌతున్నాయ్‌ = 34+4+3+4+2=16 
అశ్ళరభ! శరభ! = 5+3 = 8 


16 మాత్రల మూడవ పంక్తిలో రెండు మాత్రలు పెరుగకుండా వుంటే 
ముత్యాలసరమయ్యేది. శివుని నాల్గు చేతుల్లో కనబడే త్రిశూలం, అగ్ని, 
బ్రహ్మకపాలం, డమరుకాలను తమాషా పదాలతో నాల్గు నాడులౌతున్నట్లు 
చెప్పడం సవ్యంగా వుంది. అలాగే 


చంద్ర మకుటము = 344 = 7 
జటా జూటము = 3+4 = 7 
సాంద్రనీలపు చదల పాపట = 3+4+3+4 = 14 
సురిగి పోతున్నాయ్‌! = 3+4+2 = 9 


మొదటి రెండు పంక్తుల్ని ఒక్కటిగా చేస్తే ముత్యాల సరంగా మారుతుంది. 
ఇలా అనేక గతులలో కవి కొండల “శివరాత్రి ప్రభి గేయగమనం సాగి ఒక 
వింత ఒరవడి సృష్టించింది. తర్వాత కాలంలో శ్రీశ్రీకి నవ్యస్ఫూర్తిని కలిగించింది. 

రాయప్రోలు తర్వాత భావకవిత్వ యుగంలో గోపకవిత్వాన్ని రచించిన 
వారిలో, దువ్వూరి, కవికొండల, బాపిరాజు మాత్రమే ప్రముఖంగా కనిపిస్తారు. 
దువ్వూరి పద్యకవిత్వానికి ప్రాతినిధ్యం వహిస్తే, కవికొండల గేయకవితా రథసారథిగా 
నిలుస్తారు. బాపిరాజు విజయుడిగా విజృంభిస్తారు. వీరి గేయాలలో వున్నంత 
వైవిధ్యం, విస్తృతి మరే కవి రచనల్లోనూ అగుపించదు. పల్టీయుల జీవన 
విధానాన్ని ముఖ్యంగా గొల్ల, కాపు మొదలగు వృత్తి కార్మికుల బ్రతుకు 
తెరువుల్ని చిత్రించే గేయాల్ని గోపగీతికలుగా పేర్కొంటారు. ఆంగ్లంలో వీటిని 
Pastoral Poetry అంటారు. 

కవికొండల గేయాలలో జానపదుల మనస్తత్వాన్ని సహజ రమ్యంగా 
చిత్రించారు. 'నావపై పిల్ల అనే గేయంలో పడుచుపిల్ల పరువాన్ని పూదేనెగా - 
కవటాకు ఈనెగా, పున్నమి నెలబరణిగా మనోహరంగా వర్ణించారు. 


నది నిండ నిరున్నదీ = 5+5+2 = 12 
నావపై పిల్లున్నదీ = 54+5+2 = 12 
పిల్లాకు ఒళ్లున్నదీ = 5+5+2 = 12 
వొళ్లెల్ల వయసున్నదీ = 5+5+2 = 12 
చిన్నది పూడదేనిరా = 4+5+2 = 11 
కవటాకులో ఈనెరా = 5+5+2 = 12 
పున్నమి నెలబరణిరా = 4+5+2 = 11 


ముమొ్మొదట నారాణిరా = 5+5+2 = 12 


అలితగీత ఎకొనం 61 


ఇందులో 5, 7ల. పంక్తుల్లో మాత్రం ఒక్కొక్క మాత లోపించింది. 
అయితే “చిన్నదీ పూదేనెరాి 'పున్నమో నెలబరణీరా' అని చిన్నది, పున్నమి 
పదాలను దర్భంగా చేస్తే, చక్కగా ఖండగతిలో పాడుకోవడానికి వీలవుతుంది. 
కవికొండల గేయాలలో వాడుక భాషా పదాలు, గ్రాంధిక భాషా పదాలు 
పడుగు పేకల్లో అల్లుకుపోతాయి. భావం, భాష గుండెలలో నుంచి ఉప్పొంగి 
వస్తాయి. కాని మెరుగులు సంతరించుకోవు. 
బాపిరాజు మాత్రం ఎ బాణీలో ఏ సన్నివేశంలో గేయం రాస్తే, దానికి 
తగినట్లే భాషనుపయోగిస్తారు. డిసెంబర్‌, 1960లో కాళహస్తి తమ్మారావు సన్స్‌, 
రాజమండ్రి ప్రచురించిన 'కవికొండల వేంకటరావు గేయాలు'లో కూడ మరికొన్ని 
మధురగీతాలున్నాయి. వాటిలో “కోకిల మొగడు” (పుట:19) ఒకటి. 
ఈ గీతం ప్రశ్న - సమాధానంతో ప్రణయస్పర్శతో సాగిందిలా - 
తురాయి పువ్వ తురిమితి కొప్పులో 
సరాగ మాడిన సరసుండెవడే? 
అని జానపద ప్రియుడడిగితే 


తురాయి పువ్వుత్రోవలొ దొరికెను 
సరాగ మాడెను చల్లనిగాలి 
అని డైయసి సమాధానం చెప్పంది సరసంగా 
కడంబపుప్ప పరాగంబేమే? 
నితంబ మొత్తిన పరాగంబేమే? 
అని మళ్లీ ప్రియుడు ప్రశ్నిస్తే 
కదంబ పుష్పం కాలువ గట్టుది 
నితంబ మొత్తెను నే గూర్పుంటే 
అని సమాధానమిస్తుందా (ప్రేయసి. నితంబమంటే “పిరుదు అని అర్ధం. 
గట్టుమోద కూర్చుంటే సుకుమారమైన ఆ పిరుదు నది జఒత్తినట్టయినదని కవి 
చేసిన చమత్కారం. చివరకు ఆమె ఒడిలోని తీయని మామిడిపండ్డను 
బహూకరించిన వాడెవడే? అని ఆ జానపద ప్రియుడు అడిగితే, 


మకాం కాడ మామయతోట 
కుహూ కుహూ మనె కోకిల మగడు 


అని పల్లె పడుచు సమాధానమిస్తుంది. చతురస్రగతిలో విలోమపు నడకతో 
సరసపు సంభాషణను జోడించి రచించిన కవికొండల విశిష్టగీతమిది. అదే 
విధంగా బావకు, మరదలుపిల్లకు,'కారెంపాట' (పుట : 21లో మంచి సంభాషణ 
ఇమిడించారు. 
కమ్మనీ పాటలకు - కాటుకా చూపులకు 
కారెంపు గుల్లపై - కాలణచలేకుంటి - ఓ పిల్ల! 


డా 


62 తెలుగులో లలిత గీతాలు 


అని బావ తన అసహాయతను కాటుక చూపులకు చిక్కిన బలహీనతను 
పల్లవిగా పలుకగానే 
కమ్మని వాటలూ - కమ్మనా నొమివి 
కాటుక చూపులు - కడచెరుకు తోటలవి 
ఆకు మళ్లూ తడుప అణచి పెట్టర కాలు - ఓ బావ 
అని మరదలు పిల్ల హితవు చెప్పింది. ఎలాగైనా చివరలో నున్న చెరకు 
తోటలకు నీరు పారించాలనే మనసు విప్పింది. 


తడబడూ గడనడలు - ఎడబడూ పయ్యెటకు 
కారెంపుగోతిలో - నీరెత్తలేకుంటి - ఓ పిల్ల! 


అని బావ తన మనోభావాల్ని మళీ చెప్పగానే 


తడబడూ గడనడలు - వడగొన్న దూడలని 

ఎడబడూ పయ్యెటలు - ఈ వేయుగోపడివి 

బోడె పొర్లెత్తంగ - ముంచెత్తరా నీరు - ఓ బావ! 

అని మర్మంగా చెప్తూ మరదలు పిల్ల మళ్లీ బావను కార్యోన్ముఖుణ్ని 

చేసింది. ఈ గీతమంతా ఖండగతిలో వలపుల ఏతాం ఎత్తినట్టుగా సాగింది. కాని 
'చుక్కల్లచూపులా” అనే గేయంలో (పుట : 33) పాటంతా పల్లె పదంలా సాగగా 
పదబంధాలు ప్రబంధాల నుంచి పుట్టుకొచ్చినట్లు అగుపిస్తాయిలా - 

చుక్కల్ల చూపులా - చూపు చూచేను 

వెన్నెల నవ్వుతో - నవ్వు నవ్వేను 

ఎవతె నా ప్రియురాలు? ఎవతె నాదయిత? 

దక్షిణా నిలముతో - నిట్టూర్పు విడిచేను 

మంచుబిందువులతో - నించేను కన్నీళ్లు 

ఎవతె నా ప్రియురాలు? ఎవతె నాదయిత? 

ఖానూదయపు టెరగానంబు సేసేను 

నిశ్శబ్ద గర్భాన నిదురపోయేను 

నిబిడాంధకారాన నేను దెలిసేను 

ఇందలి "దక్షిణా నిలము), 'భానూదయముి, “నిశ్శబ్ద గర్భం , “నిబిడాంధ 

కారం, పదాలన్నీ ప్రబంధాలలోనివే! పల్లవిలో పల్లె పదాలు పల్లవించినా 
చరణాలలో ప్రబంధ పదాలే నర్తించాయి. కవికొండల వెంకట్రావు కవితావేశంలో 
పాత్రాచిత్యం మరచిపోతాడనడానికిదో నిదర్శనం! 


౨గుడూ దిగుడూ కొండల నడుమ 4+4+4+3=15 
వంకరటింకర మేఘంతగిలి 4+4+4+3=15 
మాటాడక తెలినిదిరిస్తూంటే = 44+4+4+4=16 
నాలోపల నీ కల యెందుకురా? = 44+4+4+4=16 


అలితగిత వఐకొనం 63 


నాలోనాకీ కలతెందుకురా? = 4+4+4+4=16 
గోపకు డెరుగని కొసకొమ్మలలో = 4+4+4+4=16 
కాపడకుండా పికంబు గూసూ = 4+4+4+4=16 
మాయంబింకా అయిపోనెగిరితె = 4+4+4+4=16 
నాలోపల నీ దుముకు డెందుకుర? = 4+4+3+5=16 
నాలోపల నీ నెమకుడెందుకుర? = 4+4+3+5=16 


'ఎగుడూ దిగుడూ అనే గేయం (పుట : 39)లో మొదటి రెండు 
పంక్తుల్లో ఒక మాత్ర లోపించింది. కావున “కొండల నడుమా,, “మేఘం తగిలీ" 
అని చివరలో దీర్భంగా పాడుకుంటే సరిపోయి, చక్కటి చతురస్రగతి ఎర్పడుతుంది. 
కాని చివరి పంక్తియైన “నా లోపల నీదుముకు డెందుకుర? లో మొత్తం 
మాత్రలు 16 సరిపోయినా చివరలోని “దుముకుడెందుకురి (3+5) లో గతి 
మారిపోతోంది. కావున దాన్ని స్వల్ప మార్పుతో 'దుముకుడు ఎలర? అని 
మార్చుకుంటే గతిలో భేదం రాదు. నాల్గవ పంక్తిని “రిపీట్‌ చేస్తూ స్వల్ప 
మార్పులతో అయిదవ పంక్తిని ప్రవేశపెట్టి కవికొండలవారు కొత్త తోవ తొక్కారీ 


గేయంలో 


అని 


ఎవరు రమ్మన్నారు? ఎవరు పొమ్మన్నారు? 
వచ్చిపోయినదారి వివుచ్చునకునైన 

విశదంబు గౌదరే! 

తలతోన్‌ సర్వంబు వెలుగు మయమై యొప్ప 
ఎ కబురు చెప్పు? 

“తోక చుక్క గేయంలో (పుట : 44) తోకచుక్కనుద్దెశిస్తూ, 
నీ త్రోవలో దేవుడున్నాడటే? 

పాతప్రశ్నగ దీని తీసి పారేయకుము 

నీ తోవలో దేవుజూచావుటే? 

ఎవని కుశలముసెప్పనేతించినావో 

అతని మాటే చెప్పు ఆలకిన్తాను 

అతిథి నీవంటూను ఆదరిన్తాను 


అని గురజాడ అడుగు జాడల్లోనే తోక చుక్కను అతిథిలా ఆదరిస్తానన్నారు, 


కవికొండల. 


“తువ్వ' అనే గేయంలో (పుట : 108) తెల్లని తువ్వాయిని మల్తెపూవుతో 


పోల్చుతూ 


దాని గంతుల్ని - చేష్టల్ని వర్ణిస్తూ గీతం మొత్తం అంత్యప్రాసలతో 


ఆడుకున్నారిలా- 


ఎల్లపూ వన్నియల మంచి తువ్వ! 
ఎందాక గంతు మోగింతు మువ్వ! 


64 తెలుగులో లలిత గీతాలు 


చిగురు కొమ్మల నిడ చిన్ని తువ్వ! 
బడలి నిలబడిపోతి వొడలి చివ! 
సారువా దాళువా నందు తువ్య! 
కన్నె త్రాడిదె నిన్ను గదలనివ్వ! 
రాజు-రయితు' అనే గేయంలో (పుట.150) రాజుకు రైతుకు గల తేడాను 
మనొహరంగా వర్ణించారు. 
ముతక పంచెను గట్టి - ముసురులో ముదముగా=2౦మాత్రలు 
నీరాల జేలకిడు రయితు! = 13 మాత్రలు 
ఉక్కపోతను చొక్క -నుస్సుస్సురనుకొంచు 
నేరాల దర్శించు రాజు! 
మిర్రు పల్లములలో - కిరు చెప్పులు మోయ 
పంట బండించుకొను రయితు! 
కర్రియేనుగునంటి-కడుపు కక్కురితిగా 
పన్ను గట్టు కొనెడు రాజు! 
నేరాలను తర్కించే రాజు, అన్యాయంగా కష్టించి పంట పండించే రైతు 
నుండి పన్ను వసూలు చేస్తున్నాడని చివరలో వ్యంగ్యంగా చెప్పడం చాలా 
బాగుంది ఖండగతిలో ఒక పంక్తి 20 మాత్రలతో మరొక పంక్తి 13 మాత్రలతో 
యీ గేయం సాగినా, చివరి పంక్తి పన్ను + గట్లు + కొనెడు రాజు = 
3+3+3+3=12 మాత్రలతో ఒక మాత తగ్గి త్రిశ్రంలోకి మారి గతి తప్పుతోంది. 
కావున “పన్నులను + గట్టించు + రాజు = 5+5+3=13 మాత్రలుగా 
సవరించుకుంటే సరిపోతుంది, “నేరాల దర్శించురాజు' కు దీటుగా 


అడివి బాపిరాజు (1895-1952) : 

కవికొండల తర్వాత గోపగేయాలు అధికంగా రచించిన కవి అడివి 
బాపిరాజు వీరి “తొలకరి”, “గోధూళి, సంపుటాలు అందుకు నిదర్శనాలు. 
బాపిరాజు చిత్రకారుడు కూడ కావడం వల్ల పల్లీయుల సహజ సౌందర్యాల్ని, 
ఆచారాల్ని మాటలతోటే చక్కగా చిత్రీకరిస్తారు 

వీరి మొదటి కవితా సంపుటి 1922లో “తొలకరి'గా అచ్చయింది. ఇటీవల 
విరి శతజయంత్యుత్సవం సందర్భంగా సమగ్ర కవితా సంకలనంలో మళ్లి 
ముద్రితమైంది. 

ఇందులో మొదటి పాటగా “అశోక వృక్ష చ్భాయ' శీర్షికతో హనుమంతుడు 
రాముడికి సీత జాడ నెరిగిస్తున్నట్లుగా రచించబడింది అశోక వనంలోని సీతామాత 
మోకాలి మోద చేయి మోము ఆనంచి, విడిన కచభారంపై వేడి కన్నీరు 
చిందిస్తూ, విధిని దూషిస్తూ, పచ్చని చెట్టు మోద వాడిన పూవులాగుందని చిత్రం 
గీసినట్లు చెప్పబడింది. 





అలితగిత వికొనం 65 


మోకాలు మాద జేయి మోము గూర్చి యుండ 
అశోకవృక్ష చాయ నామెజూచితి నేను! 
రామా వినుమనీవూ! జగదభి 

రామా , వినుమనివూక. 

పచ్చని చెట్టుపయిని వడలినట్టి పూవు 
వలె వనమందున్న మహిజను జూచితి 
రామా వినుము నీవూ! జగదభి 

రామా వినుమనీవూ! 

రామా వినుము నీవూ! 

జగదభి 

రామా వినును నీవూ! 


అనే పల్లవితో హరిదాసుల పదంలా సాగిపోయిండీ పాట. ఆ తర్వాత 
“వాన దేవుడు అనే పాట పిల్లల కోసం అల్లినట్లుగా తోస్తుంది. “పడవ వాని కధి 
ను ఏలపాటగా ఎంతో చక్కగా రచించారు. పాటలోనే కథను జొప్పించారు. 
ఎలేయాల, ఎలేయాల = 4+3+4+3=14 
వేపచెట్టు, పూత జూడు = 3+3+3+3=12 
వెళ్లే పిల్ల సొగసుచూడు 4+3+3+3=13 
రావి చెట్టు రంగు చూడు = 3+3+3+3=12 
పోవు వాని పొగరు చూడు = 3+3+3+3=12 
త్రిశగతిలో సాగే యీ గేయంలో “ఎలేయాల అనే పల్లె పదం పల్లవిగా 
నిలిచింది. 
బొమ్మలూరు వెళ్తున్న ఆ గుమ్మను ఒక గొల్లడు వెంబడించి దారినడువము 
కలిశాడు. వలపు తెలిపాడు. 
కనులు గంటి - చనులు గంటి! 
వనిత నేను వలపు గంటి! 
అని అతడంటే, 
ఒక్కదాన నొంటిబోవ 
చిక్కు బెట్ట జేరినావు! 


ఎటట అభలి ఉట వలి ఉటతినులలి లట ఉన LLL. 


దూరముగను బోర బోర 
దూరు దాన దుష్పువాడ! 
అని ఆమె సమాధానమిస్తుంది. పాటల్లో సంభాషణల్ని రూడ "సమర్దవంతంగా 
పలికించిన ఘనత బాపిరాజుది. అంతేగాక పాతోచితంగా భాషను ప్రయోగిస్తాడన 
డానికి “గంగిరెద్దు గేయాన్ని చూపవచ్చు 


1 అడివి బాపిరాజు నమ కఐితా నంకలనం - 11 (1996) వుట 78 


66 


ఈ 


తెలుగులో లలిత గీతాలు 


డూడూ డూడూ యెంకన్నా! 

పెబువు గారికీ దబ్బం పెట్టూ! 

పాదం వంచి భక్తితొ పెట్టూ! 

కాసులు మువ్వలు కడతారంటా! 
పట్టుశాలువలు పెడతారంటా!" ॥డూ డూ॥ 


పల్లవి అనాదిగా జానపదులదే! అయితే అదే ధోరణిలో అందులో 


యిమిడేట్లుగా తర్వాత చరణాలు బాపిరాజు ఎంత చక్కగా రాశారో చూద్దాం! 


1 


మోసం చేసును మునసబుగారూ! 

కక్షలు గట్ట్లూ కరణంగారూ! 

గుడి వాడైనా గూబ వదలదూ 

గుడి మాన్నెం పూజారి వదలడూ ॥డూ డూ! 


సామాన్య భాషలోనే సంఘ చ్యవహారాల్ని వ్యంగ్యంగా ఎత్తి చూపారు, 
యీ గేయంలో 16 మాత్రల పంక్తులతో చతురస్రగతిలో సులువుగా 
పాడుకోగలగీతమిది. ఒక చిన్నదాని గూర్చి అల్లిన గీతం, “దునసేల లేదు” అనేగి 


జాజి మొగ్గ పన్నుదాన - చామంతి పూలదాన 
చామంతి పూల మాద మనసేల లేదే? 

ఓ చిన్నరాధా! ఓ చిన్నదానా! 

అద్దము మొగము దాన - ముద్దుల మూటదాన 


ముద్దుల మోద నరం. మనసుల. అది 1ఓ చిన్న॥ 
కనుల కాటుక దాన కౌగిలింతల దాన 
కౌగిలింతల మోద మనసేల లేదే?” 1ఓ చిన్న॥ 


జానపద బాణీలో సాగిన యీ గీతంలో చిన్నదాని పళ్లను జాజి మొగ్గలతో 
మొగమును అద్దముతో పోల్చడం మనోహరంగా వుంది. అద్దంలాంటి మోమున్నా 
ముద్దుల్ని కోరవెందుకని, కళ్లకు కాటుకలున్నా కౌగిలింతల్ని కాంక్షించవేలనని - 
చిలిపిగా ప్రశ్నించడంలో జానపద హృదయం వెల్లడైంది. చిన్న పిల్లకై అల్లిన 
చిన్ని గీతం “తొలకరి. 


చిన్నా పిల్లలు వానాలప్పలు తరుగూచుండగా 
ఎండా వానా కుక్కలు నక్కలు పెండ్లీ యనంగా 
తాటీయాకుల గొడుగుల తోడా బయలూదేరంగా 
తక్షణంబునా యెగిరీ పోవూ మబ్బూలందుండీ 


వచారు ఆమ చల చా టా వి దిల లబ నిట లచ క అప ధి చిమ ఆ లాఇ ఎబి చన ఇ ఆ అవా లును టను వ చవి ధల బధివా లకు ఉళాళ ఆ వచిన చాచి ది ఇ ధులు ఉం శి ఖల ఉల ఇస ఎల భతి ల 


అడివి బాపిరాజు సమ్మగ కవితా నంకలనం - 1 వుట * 23 


2 ఆడవి బావిరాజు నమ[గ కవితా నంకలనం - 1 వుట 24 


బాల కవిశుడు రచియించీనా పాటల రీతీనీ 


తొలకరి చినుకులు ముత్యంబుల వలె కురియుచునుండెనుగా 
టప్పూ టప్పని తొలకరి చినుకులు కురియుచునుండెనుగో 


ఎకధారగా కాక టప్పు టప్పని అప్పుడప్పుడు రాలే తొలకరి చినుకుల్ని 
బాలకవి రచించిన పాటలతో, వచ్చీరాని మాటలతో పోల్చడం చాలా బెచిత్యంగా 
వుంది. 

బాపిరాజుగారు వేసుకున్న ముఖచిత్రం మోద గేయంలో మాదిరిగానే 
తాటియాకు గొడుగు పట్టుకుపోతున్నట్లు బొమ్మ వుండడం గమనార్హం! అలాగే 
“గోధూళి. అనే మలికృతి ముఖచిత్రంగా ఆలమందను అర్థవంతంగా వేసుకున్నారు 
బాపిరాజుగారు. “గోధూళి'లో మొదటి పాటగా అగుపించే “పిలుపులో ఒక చిన్నది 
తన చిన్నవాడిని మనసున్న వాడిని ఎలుగెత్తి పిలచే తీరు హృద్యంగా వుంది. 


రావోయి సిన్నవాడా! 

మావాడ 

రావోయి సిన్నవాడా! 

పోటూ పోటూల యేరు 

పొంగీ పొర్లే సోట 1రావోయి॥ 

యెన్నెల యెలుగుల్లోన 

యేటీ నురగల్లోన 

తెల్లని తెరనాపెత్తి 

తియ్యని గొంతూ కెత్తి 1రావోయి!! 
ఉబికే వాగుల్త్లోకి 

ఉయ్యల లూగుతు వోయి 

సందరాన పుడుతూన్న 

సెందురూని సేరు కొందము రావోయి! 


పోటు వేళల్లో పొంగే యేరులో నావతెరచాపెత్తి వెన్నెల వెలుగుల్లో చేపల్ని 
డదామంటూ, సంద్రంలోంచి ఉదయిస్తున్న చంద్రుణ్ణి చేరుకుందాం రమ్మంటూ 
లుస్తున్న ప్రియురాలి మనోభావాల్ని మనోహరంగా రచించిన వైనం ఈ గీతంలో 
స్పష్టం! అందుకే బాపిరాజు గారు గ్రాంథికం వ్రాసినా, గ్రామ్యుం ట్రాసినా 
మంగా సవ్యంగా ట్రాస్తారన్నది అక్షరసత్యం! 

జానపదుల మనస్తత్వాన్ని ప్రతిబింబించే మరొక గీతం, 'గౌళ్ల సెల్లాయి 
కూతురు’. 
1. అడవి బాపిరాజు సమ్మగ కవితా నంకలనం - 1 వుట : 36 
2. ఆడని బాపిరాజు నమ కవితా నంకలనం : వుట : 40 


pee 





58 తెలుగులో లలిత గీతాలు 


గౌళ్ల సెల్లాయి కూతురు 3+5+4 12 

బలె సక్కందని సూతురు 24+6+4 = 12 

దాని కళ్లు నీలి పూలు = 3+3+3+3 = 12 

దాని పళ్లు జాజి పూలు 3+3+3+3 = 12 

దాన్ని పలకరిస్తే ఒళ్లు 3+3+4+3 = 13 

మోహాన గగురు పొళ్లు 5+3+3 = 11 ॥గౌళ్ల॥' 


ఒక గౌండ్త చెల్లాయి కూతురు అందాన్ని అంతా చూసి ఎంత వింతగ 
చెప్పుకుంటారో చక్కగా వివరించారు. చెల్లాయి కూతురు కోడలు వరుసవుతుంది. 
అంటే మామ కోడలుకు శృంగార భావన సవ్యంగానే సరిపోతుంది. నల్లని కళ్లను 
నీలి పూలని, తెల్లని పళ్లని జాజి పూలని చెప్పడం మనోహరంగా వుంది. దాన్ని 
పలకరిస్తే ఒళ్లు మోహంతో గగుర్పాటు కలుగుతుందనడానికి “గగురుపొళ్లు' అని 
చక్కని గ్రామ్యం ప్రయోగించారు. ఆ గగురుపాటుకు గుర్తుగా 5వ పంక్తిలో 1 
మాత్ర పెంచి 6వ పంక్తిలో 1 మాత్ర తగ్గించారు. 

ఆ చిన్నదాని కెంపు పెదవులు కల్లు కన్నా రుచి అని, దాని చేయి 
నేలుకొంటే స్వర్గ సౌఖ్యమని చెప్పడమే గాక చివరకు తాగిన కల్లుకు డబ్బులిస్తున్న 
వేళ దాన్ని చూసి 

గట్టి మనిషి అయిన తాళ = 3+3+3+3 = 12 
లేక రాగి' డబ్బు బదులు = 3+3+3+3 = 12 
యెండీ బిళ్లాలిచ్చి కదులు = 4+4+3+3 = 14 

అని చమత్కరించారు. గొప్పగా చెప్పడానికి పాడుకోవడానికి చివరి పంక్తిలో 
2 మాత్రల్ని కూడ పెంచారు. 

వయసులో వున్న పడుచునేగాక వరదగోదావరిని కూడా చాలా సహజంగా 
కళ్లకు కట్టినట్లుగా వర్ణించారు. 

ఉప్పొంగి పోయింది గోదావరి, తాను 
తెపున్న యెగిసింది గోదావరి 
కొండల్లా ఉరికింది 
కోనల్లు నిండింది 
ఆకాశ గంగతో 
హస్తాలు కలిపింది” ॥ఉవ్పాంగి।। 
గోదావరి వరద తీవ్ర స్థాయిని సూచించడానికి ఆకాశగంగతో హస్తాలు 


కలిపిందన్నారు. ఆకాశ గంగతో హస్తాలు కలిపేంత ఎత్తులో ఉప్పొంగి వచ్చింది 
కాబటై 


|| 
fl 


i 


1. అడివి బాపిరాజు నమ(గ్ర కవితా నంకలనం - 1 వుట : 48. 
2. అడిఎ బావిరాజు సమగ కవితా నంకలనం - 1 వుట 54 


అలితగీత ౨కొనం 69 


అడవి చెట్లన్నిని - జడలలో తురిమింది 
ఊళ్లు దండలు గుచ్చి - మెళ్లోన తాల్సింది 
మొదటి తీవ్రస్తాయిలో కాళికలా ఊళ్లను ఊడ్చి పెట్టినా, ఆ తర్వాత వరత 
తగ్గుముఖం పట్టాక అంబికలా అనురాగంతో 
శంఖాలు పూరించి - కిన్నెర్లు మాటించి 
శంకరాభరణ రాగాలాప కంఠియై 


శాలల కాపి త చి థ నిత ధి ల వి లజ తవా శు చితి తను కి వాలిశి శ ఉను చా వాపావ వదతి ఖతి శ భి వివాద ల ధా ఈ చిఎ వచాచశచి తు 


కరమెత్తి దీవించి కడలికే నడిచింది 


అని సాగర సంగమస్టితిని సాక్షాత్కరింపజేశారు. 

బాపిరాజు గ్రామ్యంలో జానపదబాణీల్లో “తొలకరి, 'గోధూళి కృతుల్ని 
రచించినట్లే గ్రాంధికంలో “శశికళ ను రూపొందించారు 

కృష్ణశాస్త్రి 'ఊర్వశిలా, నండూరి 'ఎంకి' లా, బాపిరాజు వలపుకల "శశికళ 
అని చెప్పవచ్చు! ఆమె సూర్యసుత -చంద్రబాల, గాన శిల్పాది చిత్రకళామూర్తి! 
ఎంకి పాటలలాగే "శశికళలో ఎ గీతానికాగీతం స్వతంత్రంగా నడిచినా ఒకే పాత్ర 
చుట్టూ అల్లుకున్నవి. ప్రణయ గంధాల్ని చల్లుకున్నవి! 

బాపిరాజు తమ విద్యాగురువైన 'కూల్త్ణే దొరతో కలిసి తీర్ణయాత్రలు 
చేస్తూ ఒకసారి అజంతా లోయలో వెన్నెలలో బండరాయిపై బడలిక తీర్చుకుంటున్న 
సమయంలో అతని మోద ఒక వెలుగురేఖ వాలింది దానినే కూళ్హే దొర 
“అజంతా లోయలో బాపిరాజు అనే పేరుతో చిత్రం గీసి “ఎండిమియాన్‌' అని 
నామకరణం చేశాడు. 

'ఎండిమియాన్‌' (గ్రీకు దేశపు గోపబాలుడు. అతడు ఆలమందను మేపుతూ 
ఒకరోజు గండశిలపై నిదురపోగా ఒక దివ్యాంగన అతని మోద వాలిందట! ఆ 
తర్వాత ఇద్దరూ ప్రణయ రాజ్యాలు ఏలారట! ఈ కథను “కీట్స్‌ మొదలగు 
రొమాంటిక్‌ కవులు కావ్యాలుగా రచించారు. బాపిరాజుకు అజంతా లోయలో 
జరిగిన సంఘటన ఈ 'ఎండిమియాన్‌కు జరిగిన సంఘటనతో సరిగ్గా పోలి 
వున్నందున మూడు వేల యేళ్ల నాటి ఆ అప్పరసయే మళ్లీ బాపిరాజును 
శశికళగా అనుగ్రహించిందని భావించబడింది. అందుకే ఆ శశికళ అన్వేషణలో 
బాపిరాజు అనేక భావగీతాల్ని అల్లారు. “ఎండిమియాన్‌ అనే దీర్చగీతంలో 
ఇదంతా వెల్లడించారు. 

“నిరీక్షణ”, “నగ్న, “ఒజ్జణ్ణి' మొదలగు గేయాలు త్రిశ్రగతిలో “ప్రత్యక్షము, 
“ఆశయదేవి' మొదలైనవి చతురస్రగతిలో, 'నువ్వటే' 'పువ్వటే 'అమరత్వము' 
మొదలైనవి. ఖండగతిలో, 'సూర్యసుత , “అతిధి”, “శశికళ మొదలైన గీతాలు 
మిశ్రగతిలో నడిచాయి పాటల ధోరణ్‌లో రాసినవి కాబట్టి కొన్నిచోట్ల తక్కువ, 
కొన్ని చోట్ల ఎక్కువ మాత్రలతో వున్నాయి. ఒకవైపు 'ఓ చెలీ నీవెవరు? అని 


70 


తెలుగులో లలిత గీతాలు 


ప్రశ్నిస్తూనే మరొకవైపు మనోహరంగా తాను దర్శించిన శశికళ ఎలా వుందో 


వర్ణిస్తూ “ప్రత్యక్షము అనే గీతం రచించారిలా - 

ఎవరో ఒక దివ్యరూప 
ఎవరో ఒక తళుకు చాన 
కిరణంలా - కరణంలా 
సురచాపం వరంలా 
మెరిసిందహో మిరిమిట్లయి 
దరిసిందహో దరిసెనమై! 
నిరతిశయానందమ్మై 
పరిమళాంగి, ప్రవిమలాంగి 
పారిభద్ర ప్రసూనాంగి 
విరిసిందహో విధురేజై! 
అవతరించె నా ప్రణయిని 
దిశామూర్తి శశికలాఖ్యు 
నిశామూర్తి శశికలాఖ్య' 


శశికళ సాగసును - దరహాసమును వర్ణించే గీతం “పువ్వటే' | 


పువ్వటే నీ సొగసు 

వేలుపుల - బువ్యటే నీనవ్వు 
కనులు మూసితినేమి 
కాంతులాపుట ఎట్టు? 

నాలోన నాపైన 

నానార్థముల కాంతి!” 


సాగసును పువ్వుతో పోల్చడం సహజం. కాని చెలినవ్వును వేలుపుల 
బువ్వతో పోల్చడం పవిత్ర స్మరణం! బాపిరాజు తేట తెలుగు పదాల్ని ఎంత 
తేలికగా అల్లుతారో తత్సమ పదాల్ని అంత అవలీలగా గుప్పిస్తారనడానికి “శశికళ, 


“నగ్న గతాదుల్ని గమనించవచ్చు! 

దివ్యభాసితరూప శశికల! 

నవ్య సుందరమూర్తి శశికళ! 

నిత్య యౌవన స్నిగ్గ శశికళ! 

ప్రత్యయిత నా దేవి శశికళయే! 
+ అడిఎఐ బాపిరాజు నముగ కవితా నంకలనం - 1 వుట 
2. అడివి బావిరాజు నమ(గ్ర కవితా నంకలనం - క వుట 


+ 66 
. 65 


అలితగీత ఎఐఎకొనం 77 


అవు ల చు అ బలచుది చుడు టట వదు అనది ముదనుదా పు ఉళచచ అర చటుల చెలా ళాల భచ చల అలదాచుచాచిలాలుచుట చాల ఖులా 


కావ్యనాయిక నాకు శశికల! 
కొవ్యరసమున స్థాయి శశికళ! 
కావ్య వ్యంగ్యము రీతి శశికళ! 
కావ్యమే నాగీతి శశికళ 


శశికళ తన కావ్య నాయికయే గాక, కావ్య రసమునకె స్థాయి అనడం, 
శశికళ గీతియే కావ్యమనడం నవ్యంగా వుంది. 
వెన్నెలలో వెలుగు ధార 
వన్నెలలో స్నానమాడ 
ధవళ కాంత తరళమూర్తి 
భువన సకల మోహమూర్తి 
ప్రణయ దేవి నా శశికళ 
మృణాళాంగి నా శశికళ 
పూర్ణనగ్నయె నిలిచెను 
పూర్తకుంతలా లాడగి 
“నగ్న గీతంలో తన శశికళను భువనైక మోహన మూర్తిగా, మృణాళాంగిగా, 
విరబోసుకున్న శిరోజాలు వెన్నెల వెలుగుల్లో కదలాడగా పూర్ణనగ్నగా అగుపించినట్లు 
భావించారు. 
తన శశికళ ఎలుగెత్తి పాడితే ఆ పాట మాధుర్యాలలో ప్రాణాలు 
మరుగునని ఎనలేని అనురాగంతో రాగాలాపన గావించారు, “శ్రుతిలేని” గీతంలో 
పాడకే నా రాణి 
పొడకే పాట 
పాట మాధుర్యాల 
ప్రాణాలు మరిగెనే! 1వౌ॥ 
రాగమాలాపించి 
వాగులా ప్రవహించి 
సుడిచుట్టు గీతాల 
సురిగి పోనీయకే 11పా॥ 
కల్లార ముకుళములు 
కదిలినవి పెదవులూ 
ప్రణయపద మంత్రాల 
బంధించె జీవనము Tn 
శుతిలేని నా మదికి 


1 అడివి బాపిరాజు సమగ కవితా సంకలనం - 1 వుట : 71 
2 అడిఎ బాపిరాజు నమ్మగ కవితా నంకలనం - 1 వుట 72 


72 తెలుగులో లలిత గీతాలు 


చతుర గీతాలేల? 
గతిరాని వాదాల 
కతుల నృత్యమ్మటే!' ॥పా॥ 
ముకుళిత చెంగలువలుగా తోచే పెదవుల్ని కదలిస్తూ, ప్రణయ పద 
మంత్రాలతో జీవనాన్ని బంధిస్తూ తన శశికళ రాగమాలాపిస్తే, ఆ రాగప్రవాహంలో 
తాను కొట్టుకు పోతాననడం ప్రణయగీతాలతో సుడిచుట్టుకు పోతాననడం 
ఇందలి ప్రణయభావనకు పరాకాష్టగా భావించవచ్చు! 
10 మాత్రల ఖండగతిలో సాగిన యీ గీతంలో ఒక్క రెండవ పంక్తిలోనే 
రెండు మాత్రలు లోపించాయి. 


పాడకే నా రాణి = 5+5 = 10 
పాడకే పాట = 5+3 = 8 


“పాడకే పాటిను 'పాడకే పాటా..... గా మార్చి *'టిను పృతంగా పలికితే 10 
మాత్రల పరిధి ఏర్పడుతుంది. గ్రామఫోను రికార్డు, ఆకాశవాణి ద్వారా ఘంటసాల 
మధురగానంలో యీ గీతం ఇలాగే బహుళ ప్రాచుర్యం పొందింది. 

అతివలంతా అధరాలతో నవ్వితే తన చెలియగు శశికళ కంటితోనే 
కమనీయ హాసాల్ని రువ్వుతుందని, అష్టనాయికల భావాల్ని అభినయిస్తుందని, 
ఆమె వెలుగు నవ్వులే తన తలపై వాలే పువ్వులని మనోహరంగా అల్లిన మరో 
మధురగీతం, “కంటినవ్వు. 

లోచనాల హాసలీల 

లోలాక్షీ ప్రియబాలా! 

కనుకొలుకుల కొంతి కళలు 

కను మూతలపైన "కలలు ॥లోచ॥ 
అష్టనాయికల భావము 

అభినయించె కంటినవ్వు 

వెలుగుల వెనకై నవ్వులు 

తలపై వాలిన పువ్వులు” 

12 మాత్రల పంక్తులతో ప్రసన్నంగా సాగిన రచనగా యీ గీతం 
అగుపిస్తుంది. 

బాపిరాజు తన భావనా డేయసి యగు శశికళతో యుగళగీతం కూడ 
ఆలపించారు. అంతవరకూ లేని కొత్తబాటలో వలపు పాటను నడిపించారు. 
“కళా పరిమళము ఇలా చిలకరించారు. 


1 అడివి బాపిరాజు నమ కవితా నంకలనం - ఇ వుట : 75 
2 అడివి బాపిరాజు సమ్మగ కవితా నంకలనం - 1 వుట : 8౩ 


అలితగీత దికొనం 73 


నేను : నన్నటే (ప్రేమింతు ఓ రాణీ! 
నన్నటే పాలింతు ఓ దేవి! 
ఆమె : నిన్నెరా డ్రేమింతు 


వెన్నెలల బాలరా! 
నేను : అర్ధచంద్రుడు నుదురు 
అమృత రసమే పెదవి. 
ఆకాశగంగ ని 
ఆఅంగవిన్యాసాలు 
నీవు సొబగుల రాణివే దేవి! 
నేను కర్కశమూర్రినే చెలీ 
ఆమె : సం వదన. 'ముపషసురా! 
నీ చూపు కాంతిరా! 
నీ పెదవిలో పాట 
నృత్యాలు సలువురా! 
అందమే నీదిరా! 
నేను : ఇరువురము లోకాన 
పరిమళింతము కళల 
తన సన్నిహిత కవులు ఇష్టదేవతల్ని సృష్టించుకుంటే, తాను మాత్రం శ్రుతి 
కలిపి వలపించే సతి చతురగా శశికళను భావించినట్లుగా బాపిరాజుగారు 
“ఇష్టదేవత' శీర్షికతో ఒక గీతాన్నే అల్లారిలా- 
హెతులందరికి వారి 
ఇష్టదేవులు కలరు 
నా బ్రతుకు శ్రుతి కలిపి 
వలపించు సతి చతురవు దేవీ! ॥హితు॥॥ 
యెంకొక్క దేవతై 
యెలిసెనట ఒక్కరికి 
వకుళ మాలిక వైచి 
వరియించె సఖుడొకడు 
కిన్నెరీ బాలా ప్రసన్నా విలసితుడు 
రసవాహినీ స్నాత రమ్యవాజ్మియొకండు 


ఆనతి తిల బళ చిలి చిన ఈశ జ అజ నివి టల వు న చాల శాల ఆచ లం చిట పం లి ల వివి చాచి ఖలు అదా లావున లజ ఇ ఇత ఇ టబ లు ఉచ ఇ జు 





1.  అడఎ౨ఎ బాపిరాజు నమగ్ర కవితా సంకలనం - 1 వుట 87 


74 తెలుగులో లలిత గీతాలు 


ఊర్వశీ దేవి డ్రేమోల్లాసి చెలి యొకడు" 
నండూరి యెంకిని, తల్లావరుల వకుళ మాలికను, విశ్వనాథ కిన్నెరసానిని, 
కృష్ణశాస్త్రి ఊర్వశిని సృష్టించుకున్న వైనం ఈ గీతంలో సుస్పష్టం. 
చివరగా బాపిరాజు శశికళను తన ఆత్మానందంక్రై సృష్టంచుకున్నట్లుగా 
వెల్లడిస్తూ ఆమెకు దండకం మాదిరిగా దీపావళి" గీతం రచించారు. 
తగణములతో సాగేది దండక రచన. రెండు గురువులు ఒక లఘువు 
గల అంత్యలఘు గణము తగణము. 


దీపావలీ! విశ్వ 

రూపావలి! నిత్య 

జ్యోత్నావలీ! వృక్ష 

శోభావభీ! దేవి 

నా లక్ష్మి నా వాణి 

నా శక్తి నా ప్రతిభయే! 

దీపావళీ! రాగ 

వ్యాపావళీ! గతుల 

తాళావళి! కరణ 

చారావళీ! దేవి 

నా నృత్యగీతాభి 

నయనృత్త వృత్తావలీ! 

మూర్తి స్మృత్యావలీ! దేవ 

నా ఆశ ఆశయము 

నా అవధి ఆనందమే!” 

దీపావళి, విశ్వరూపావళి, నిత్య జ్యోత్సావళియగు శశికళయే తన వాణి, 

శక్తి, ప్రతిభ, ఆశ-ఆశయం అన్నీ అయినట్లుగా చెప్పారు. పరమావధి ఆనందమే 
అని వివరించారు. దండకం బాటలో గీత రచన చేసిన మొదటి కవి బహుశ 
బాపిరాజే కావచ్చు! ఈ గీతాన్ని తేలికగా దండకంగా చదువుకోవచ్చునిలా. 

ఆల! U Ul 

దీపావ! ళీ విశ్వ 

రూపావ! భీ నిత్య 


జ్యోత్సావ! ళీ వృక్ష 


1. అడివి బాపిరాజు వమ(గ్ర కవితా నంకలనం - 1 వుట . 92 
2. అడివి బాపిరాజు సమగ్ర కవితా నంకలనం - 1 వుట . 709 





అలితగీత దికొనం 75 


శోభావ! లీ దేవి 
నాలక్ష్మి! న రాత 


ను 


పై విరువుల్లో అన్నీ తగణాలే అగుపించడం, దండక రచనని తలపింప 

జేయడం ఈ గీత ప్రత్యేకత. మరో ప్రత్యేకత ఏమిటంటే దండక స్తుతి చివరలో 

చేస్తారెవరైనా ఈ గీతం కూడ “శశికళ చివరలోనే వుండడం గమనార్హం! 
వేయి సంవత్సరాల కవితాకృతి తానేనంటూ వేదాల్ని, వాల్మీకి, వ్యాస, 

కాళిదాసుల కవితాస్వరూపాన్ని ఈనాటి పాటలో ఇమిడ్పినానంటూ తెలిపే గీతంగా 

వీరి “కవితా స్రవంతిని పేర్కొనవచ్చు! 

వేయి సంవత్సరాల్‌ వెనకాల కవినోయ్‌ 

వేయి సంవత్సరాల్‌ వెడుతూనే కవినోయ్‌ 


వాదాల ఎ వానిని టనాలా శాక నా శాలల అభి తాని వినా వభ చావినా ను ఉచ చిన శి చాత ఉ్చాలితా టల ఉడి తుచ ది తినుట చచి చితా వాలి వలి ధాత ఎవిశా టి తావాజుశి 
అల బం బప చిం చివ ప భవా ల దుద ని ఇందుల ఉల చాలి లపల ధ యిరి ఇల లప చి ధి ల గల చాలు ఉక దుప బదుల లల ఇది చి జబ దాలు దిశ పిబిలె బాకు 


నన్నయ్య తిక్కన్న వెన్నెల కవఐత్వాన్ని 
ఈనాటి పాటలో ఇమిడి పోయానోయ్‌ ॥ వేయి॥ 
అలాగే 
పలికిస్తివయ్య నీ బంగారు వీణా 
ఒలికిస్తి వయ్యా మా కమృతంపు వానా 
అని మహావైణికులైన తుమరాడ సంగమేశ్వర శాస్తిని, 
అజంతా లోయలో - సృజించాడానాడు 
గుహావిహార చైత్యాలలో - మహాతూలికా గతి ద్యుతుల 
అని అజంతా గుహల్లోని అందాల చిత్రాల్ని వేసిన దామెర్ల రామారావు 
గారిని, “మాటనైనా కలుష మెరుగవురా అందాల కాడా! అని మల్లంపల్లి 
సోమశేఖర శర్మగారిని మనస్ఫూర్తిగా ప్రశంసిస్తూ గీతాలనల్లారు. 
ఆంధ్రుల ప్రతిభా 
ఆంధ్రుల కీర్తీ 
ఆఖరు కాదని 
ఆరిపోవవనీ 
ఆంధ్ర కవిత్వము 
ఆంధ శల్పమూ 
ఆంధ్ర నృత్యమూ 





1. అడిఎి బాపిరాజు నమ్మగ కవితా సంకలనం - 1వుటు 69 


76 తెలుగులో లలిత గీతాలు 


అంధ గానమూ 
రూపం చెడవని 
రుచులు తగ్గవని 
మోగింపమ్మా జయజయధథంకా!' 


అని ఆంధ్రమాతను ప్రస్తుతించారు. ఆంధ్రత్వపు విజయఢంకా మోగించారు. 

అంతేగాక “లేపాక్షి లోని మహోన్నతమైనట్టి బసవయ్యను చైతన్యంతో లేచి 
రమ్మంటూ అల్లిన ప్రబోధ గీతం అద్భుతంగా అగుపిస్తుంది. 

లేపాక్షి బసవయ్య లేచి రావయ్యా! 

కైలాస శిఖరిలా కదలి రావయ్యా! 

హుంకరించిన డెసలు ఊగిపోయేనూ 

ఖురముతో దువ్వితే కులగిరులు వణికేను 

నువ్వు నడచిన భూమి నూరు పంటల చేలు 

ముట్టె ముట్టిన పొదలు మొలకెత్తు ఓషధులు 

పెనుగొండ సీమలో వంగోలు భూమిలో 

నీ వంశమీనాడు నిలిచింది గర్వాన ॥లే॥” 


కైలాస శిఖరంలా కదలి రమ్మంటూ, నంది నడచిన చోటంతా పంటసిరులే 
నంటూ ఖండగతిలో బసవయ్య అఖండ కీర్తిని పాగడినారీ గీతంలో. ఎత్తైన 
బలిష్టమైన గిత్తలకు ఒంగోలు ్రసిద్దిగా వున్నందున, ఆఖరు పంక్తుల్లో ఆ 
ప్రస్తావన తెచ్చారీ గీతంలో. అయితే “అడివి బాపిరాజుగారి గీతాలలో 'పల్హవులే 
తప్ప చరణాలు ప్రతిభావంతంగా అగుపించవని, నవల - కథలలోని సంపూర్ణ 
శిల్పం గీతాల్లో పాక్షికంగానే గోచరిస్తుందని డా॥ శ్రీపాద గోపాల కృష్ణమూర్తి గారు 
అభిప్రాయపడ్డారు - “బాపిరాజు కవులలో చిత్రకారుడు. చిత్రకారులలో కవీని. 
కనుకనే గొప్ప చిత్రాలు రానట్టే గొప్ప గేయాలూ రాలేదు. ఈయన నుంచి 
'లేపాక్షి బసవయ్య లేచిరావయ్య్‌ వంటి పల్లవులు లాగినంతగా తక్కిన చరణాలు 
లాగవనిపిస్తుంది. కథలలో చేసినంతపని, కుంచెపని గేయాల్లో చెయ్యరు. J 

నిశితంగా పరిశీలించి 'చూస్తే బాపిరాజుగారి గీతాల్లో పల్లవులే మనను 
ప్రధానంగా ఆకర్షిస్తాయి. చరణాల్లో అంతశక్తివున్నట్లు తోచదు. అందుకు 
ఉదాహరణగా “లేపాక్షి బసవయ్య?” గీతాన్నే చూపవచ్చు! మొదటి పంక్తుల్లో వున్న 
(పల్లవి) శిల్పం, జిగి తదుపరి పంక్తుల్లో (చరణాలు) అగుపించవు. 

అలాగే కవికొండలకు ఒక ఎడిటరు అత్యవసరమంటారు శ్రీశ్రీ. లేకుంటే 
తోచిందంతా వ్రాయడమే! వ్రాసిందంతా ప్రచురించడమే! ఆయన పని. భావాల్లో 
మాటల (పోహళింపును సర్దుకోనట్లే భావాల గమనాన్నీ సర్గుకోరు వీరని తేల్చి 
చెప్పారు." 


[లే 





1+ అడివి బావిరాజు నమ్మగ కవితా నంకలనం - 1వుట 89 
2. అడివి బావిరాజు నమగ కవితా సంకలనం - 1వుట - 94 
3,4 'భారతి' ఫి(బవరి 1963 వుటలు 4 మరియు 5 


అలితగీత ఎకొనం 77 


వీరికి విలక్షణంగా ప్రతి పంక్తిని భావగర్భితంగా సుకుమార పదశిల్పంగా 
గీతాన్ని అల్లిన వారిలో దేవులపల్లి నిలుస్తారు. అందుకే వారి గీతాలన్నీ అత్యంత 
సుందరంగా రసబంధురంగా అగుపిస్తాయన్న సత్యాన్ని వారి గీతాల తీరు 
తెన్నుల పరిశీలనలో ఆవిష్కరించవచ్చు! ముందుగా దేవులపల్లికి కాస్త ముందు 
వాడైన బసవరాజు గీతాల్ని పరిశీలిద్దాం! 


బసవరాజు అవ్వారావు : (1894-1933) 

మేటి పాటల మేలుబంతి, పాటల పూదోటలో విరిసిన ముద్దబంతి శ్రీ 
బసవరాజు. బసవరాజు లలితగితాల భావరాజు అన్న సత్యం ఆయన అనేక 
గీతాలు నిరూపిస్తాయి. 

అందరూ దేవులపల్లిని “ఆంధ్రాషెల్లీ గా అభివర్ణిస్తే, బసవరాజును ఆనాడే 
“ఆంధ్రాకీట్సు'గా అభిమానించారు. వారి అకాలమరణాన్ని, గీతాల ధోరణిని బట్టి 
Keats & Shelly rolled into one అని బసవరాజు గూర్చి “11౧99 Of India 
“indian Express" పత్రికల సంపాదక వర్గంలో పనిచేసిన దువ్వూరి 
సాంబమూర్తిగారు వ్యాఖ్యానించారు. దేవులపల్లి కూడ ఆయననే మొట్టమొదటి 
భావకవి అన్నారు. అయినా ఆయనకు రావలసినంత "పేరు రాలేదనే చెప్పాలి. 
కారణం? ఆయన ఏ యిజాలతోనూ-వర్లాలతోనూ కలువక పోవడమే కావచ్చు! 
నాడే కాదు యీనాడు కూడ సారస్వతలోకంలో యిజాలు - గ్రూపులతో 
భుజాలు కలుపుకు తిరిగే వారికే భుక్తి-ముక్తి లభిస్తున్న సంగతి అందరికీ 
తెలిసిందే! 

బసవరాజు స్వేచ్చను (ప్రేమించే, అనుభూతిని ఆశ్రయించే అచ్చమైన కవి! 
సూటిగా కవిత చెప్పడమే గాక కల్మషం లేక అందరినీ మిత్రులుగానే భావించి 
ఆదరించే స్వచ్చమైన మనిషి! “ఎక్కడ కవితల్లో మెరుపులు కనిపించినా 
మైమరుపుతో అభిమానించి గుండెకు హత్తుకునే వారని, లౌక్యంగా మసలే 
చాలా మంది బసవరాజు పసి హృదయాన్ని చూసి. ఒక పిచ్చివానిగా జమకట్టే 
వారని ఆయన మిత్రులు కురుగంటి సీతారామయ్యగారే “బసవరాజు అప్పారావు 
గేయాలు'కు అనుబంధంగా ముద్రితమైన అభిప్రాయాలలో పేర్కొన్నారు. 

13.12.1894లో జన్మించిన బసవరాజు సరిగ్గా 3814 సంవత్సరాలు మాత్రమే 
జీవించి 19.6.1933లో పరమపదించారు. నవ్య కవిత్వానికి గురజాడ వేగుచుక్క 
అయితే, భావకవితా జగత్తులో బసవరాజు పగటి చుక్క, దేవులపల్లి రేచుక్క. 
బసవరాజు పగటి చుక్క కాబట్టే కాలమనే దినంలో మిట్టమధ్యాహ్నంలోనే 
అర్థాంతరంగా తనువు చాలించి మింటి కెగిశారు. దేవులపల్లి కృష్ణరజనిగా 
పగలంతా మధనపడి రేయంతా కూనిరాగాలు తీస్తూనే గడిపారు. 

లఅలితగీత వికాసానికి ప్రధానంగా పరిశ్రమించిన బసవరాజుగారి కవిత్వాన్నే 
గాక జీవితాన్ని గూడ సంక్షిప్తంగా అవలోకించాల్సిన అవసరముందిక్కడ 


నం తెలుగులో లలిత గీతాలు 


చిన్ననాటనే తల్లిని కోల్పోయిన కారణాన బసవరాజు బాల్యమంతా 
మాతామహుల యింటనే గడిచింది. విజయవాడ శివారులో నున్న పటమట 
గ్రామమే విద్యాబుద్ధుల్ని నేర్పింది. 1912లో విజయవాడలో హైస్కూలు చదువు 
పూర్తికాగానే మద్రాస్‌ శ్రొసిడెన్సీ కళాశాలలో చేరి 1916లో బి.ఎ. పట్టా పొందారు. 
బి.ఏ. చదువుతూండగానే మేనమామ కూతురైన రాజ్యలక్ష్మమ్మను వివాహమాడారు. 
వీరి సతీమణి బసవరాజు రాజ్యలక్ష్మమ్మ “సౌదామిని” పేరుతో గీతాలు కూడా 
రచించడం విశేషం! 
బి.ఎ. పూర్తికాగానే బసవరాజుగారు “ఆంధ్రపత్రిక, “భారతి సంపాదక 
వర్గంలో చేరి మద్రాస్‌లో పనిచేయడం ప్రారంభించారు. మద్రాస్‌ మాంబళం 
(ఇప్పటి త్యాగరాయ నగర్‌) లోని అప్పటి బసవరాజుగారి మకాం మహాకవులైన 
రాయప్రోలు, దేవులపల్లి, బాపిరాజు, నండూరి, అబ్బూరిలాంటి వారికెందరికో 
“మజిలీగా - మంచి కవిత్వపు '“బిజిలీగా వుండేది. 
ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాల కృష్ణయ్య బసవరాజుకు ఆప్తమిత్రులు కావడం 
చేత అనేకసార్లు మద్రాసుకు వచ్చి బసవరాజు యింటనే బసచేసేవారు. ఆంధ్రరత్న 
అస్తమయం వార్త మైసూరు యాత్రలో వున్న బసవరాజుకు తెలియగానే 
చలించిపోయి, యమునా కల్యాణి రాగ ప్రియులైన గోపాల కృష్ణయ్య మోద 
అల్లిన “ఎలిజీ గేయము - 
ఎలా పాడే నింక యమునా కల్యాణి! నే 
లీలా మానవుడు గోపాలుడు లేడాయె 
బంగారు గనులలో చెంగలించే వేళ 
పిడుగు బోలిన వార్త వినిపించినారయొ! 


అని రచించి విలపించారు. ఇలా బసవరాజు తన ప్రతి అనుభూతిని ఒక 

నవగీతిగా మలచుకున్నారు. స్వరమెత్తి పాడుకున్నారు. తనకు కలిగిన పాప 

“మంగళ ప్రద” చిన్న నాటనే కన్ను మూస్తే- 
“కోయిలా కోయిలా కూయబోకే 


S+5+5+2 = 17 


గుండెలూ బద్ధలూ చేయబోకే = 5+5+5+2 = 17 
తీయనీ రాగాలు తీయబోకే = 5+5+5+2 = 17 
తీపితో నా మనసు కోయబోకే = 5+5+5+2 = 17 
చిట్టినీ జ్ఞాపకం చేయబోకే = 54+5+5+2 = 17 
చింతలో ప్రాణాలు తీయబోకే”' = 54+5+5+2 = 17 


అని ఖండగతిలో అఖండ పరితాపాన్ని వినిపించారు. కొన్నాళ్లకు కొడుకు 
పుట్టగానే, ఆ దీపావళి వేళ ఆనందంగా - 
“లోకాని కుత్తుత్త దీపావళీ 
నాకు మాత్రము దివ్య దీపావళీ 


7 బనవరాజు అప్పారావు గేయాలు (వచురణ 7997) వుట : 723 


అలితగీత ఎ౨ఎకొనం 79 


వేదాల నాథుడౌ వేదాద్రి నరసింహ 
దేవుడే నాయింట దీపమైనాడు 
ఉయ్యాల తొట్టెలో వూగుతున్నాడు' 
అని ఎలుగెత్తారు. కాని ఆ ఆనందం కూడ బసవరాజుకు కొన్నాళ్లే 
మిగిలింది. క్షణ భంగురమైన జీవితానందం క్షణంలోనే “జీర్ణం! జీర్ణం! 
అయిపోయిందని మళ్లీ విలపించారు. ఆ విలాపాన్ని చలనచిత్రంలోని విషాద 
గీతంలా (అప్పటికింకా చలన చిత్రాలు రాలేదు) మనకు కళ్లకు కట్టారిలా- 


“వేదాద్రి శిఖరాన వెలిగున్న జ్యోతి 5+5+5+3 = 18 


మినుకుమని కాసేపు కునికి పోయింది = 5+5+5+3 = 18 
దేవలోకము నుండి దిగినట్టిగంగ = 5+5+5+3 = 18 
వచ్చిన్న దారినే పట్టి మళ్లింది = 5+5+5+3 = 18 
కాపుర మొచ్చిన కన్నిపాపాయి = 5+5+5+3 = 18 


ఇల్లు ఖాళీ చేసి వెల్లి పోయాడు” 5+5+5+3 = 18 


ప్రతి పంక్తి 18 మాత్రల్లో ఖండగతి ఎకతాళంలో సాగిన చక్కటి గీతమిది. 
కొద్దికాలం మాత్రమే జీవించి కన్ను మూసిన తన పాపాయిని ఈ లోకమనే 
యిల్లును ఖాళీ చేసి వెళ్లిపోయాడని భారమైన భావాన్ని తేలిక పదాల్లో తేల్చి 
చెప్పగలగడం బసవరాజుకు మాత్రమే సాధ్యమైనట్లు అగుపిస్తుంది. ప్రతి పాఠకుని 
హృదయాన్ని పట్టెన్తుంది. అందుకే కృష్ణశాస్త్రిగారు బసవరాజు గురజాడ 
అడుగుజాడల్లో నడిచిన అనుచరుడని అన్నారు. అలా అనుసరించడమే గాక 
కొన్ని కొన్ని చోట్ల అధిగమించాడని కూడ చెప్పారు. ఎందుకంటే ఇంతటి 
ఆర్రత-ఆప్త్రత గురజాడలోనూ అంతగా లేదని ఆయన అభిప్రాయం. అందుకే 
బసవరాజు అప్పారావే మొట్టమొదటి భావకవి అని దేవులపల్లి నాక్కి చెప్పారు.” 

బసవరాజు మిక్కిలి సౌందర్యోపాసకుడు. సౌందర్యారాధనను ఈశ్వరార్చనకు 
సాధన మార్గంగా భావించి ఆనందించేవాడు. “ఆనందోబ్రహ్మ యని విశ్వసించేవాడు. 
ఈయన మోద గురజాడ, వర్దువర్తు ప్రభావాలు ప్రధానంగా కనిపిస్తాయి. 
జానపదుల బాణీలు ఈయన కలాన్ని కదను దొక్కిస్తాయి. 

బసవరాజుకు ఎంకి పాటల నండూరి అత్యంత సన్నిహితుడు. 

నండూరికి కృష్ణశాస్త్రి సన్మిత్రుడు. కృష్ణశాస్త్రి, నండూరి సాహిత్య లోకంలో 
స్వరమెత్తుటకు ముందే బసవరాజు ప్రవేశం జరిగిపోయింది. అందుకు సాక్ష్యంగా 


1 బనవరాజు అప్పారావు గేయాలు (వచురణ 1991) వుట . 144 
2. బనవరాజు అప్పారావు గేయాలు (వచురణ 7997) వుట . 147 
౩ బసవరాజు అప్పారావు గేయాలు (వచురణ 7997) వుట xxxvii 


80 తెలుగులో లలిత గీతాలు 


“నన్నంతకు మునుపే సారస్వత విషయాల్లో అంతో యింతో తరిఫీదు చేయుచున్న 
మా బసవరాజు అప్పారావు కూడా మాతో పాటు మద్రాస్‌లో వుండేవాడు” అన్న 
నండూరి 'ఎంకి పాటల” పీఠికల మాటల్నే చూపవచ్చు! 

జానపద బాణీల్లో పాటలల్లడంలో బసవరాజు ఆద్యుడైనా, ఆ బాటనే 
యెంచుకున్న నండూరికే ఎంకి పాటల ద్వారా అమిత ఖ్యాతి, ప్రచారం 
అభించిందన్న వాస్తవం ఆనాటి పెద్దలతో జరిపిన నా సంభాషణలోనూ వెల్లడైంది. 
రాయప్రోలు “తృణ కంకణం” రచించునాటికే బసవరాజు సెలయేటి గానం' 
వావిళ్ల ప్రచురణలో వెలువడింది. కావున బసవరాజు కృష్ణశాస్త్రి, నండూరి కంటె 
కోస్త ముందుగానే కలం పట్టినట్లు రూఢి అవుతోంది. 

నండూరి-బసవరాజు యిద్దరూ పాడుతూ రచన చేసినవారే! “బసవరాజు 
అక్కడక్కడ తుంచుతూ ఎలుగెత్తితే నండూరి తారాజువ్వలా స్వరమెత్తేవాడని, 
నండూరి పాట నిభృత సుందరమైతే బసవరాజు పాట నిసర్గ మనోహరమని”' 
కృష్ణశాస్త్రి బసవరాజు అప్పారావు మధురస్మృతిలో వివరించాడు. 

బసవరాజుది ఆత్మాశ్రయ ధోరణిలోనే గాక అన్యవిషయ వివరణలోనూ 
అందెవేసిన చేయి అనడానికి అనేక గీతాలు నిదర్శనంగా నిలుస్తాయి. అందులో 
కొన్ని పరిశీలిద్దాం! 

సిద్దార్దడు తనను అరరాత్రి వదలి వెళ్లాడని తెలిసిన యశోధర 
అంతరంగంలో ఎగిసిపడే ఆవేదనను 'యశోధరా విలాపము' గీతంగా నిలిపారు 
మన హృదయాల్ని కదిపారు. 


“వేపనైనా లేపలేదే! = 34+4+3+4 = 14 
మోము = 3 జ క్ర 
చూపవైనా చూపలేదే! = 3+4+3+4 = 14 
కోపకారణమేమొ = 5+5 = 10 
ఎ సాద. మురుగా! = 5+5 = 10 
నును 1లేప॥ 

హృదయ తలము పైన = 5+5 = 10 
సాదమరచి హాయిగా 

నిదురదోగే నన్ను = 5+5 = 10 
వదలి పోయే వేళ =  5-+5 = 10 
వ. 1లేప॥ 

ద్వారమా! నాథుడే = 5+5 = 10 
దారిబడి పోయెనే! = 5+5 = 10 
కన్నిబాబా! నీకు = 34+4+3 = 10 
కలనైన రాలేద? = 5+5 = 10 
ని 1లేప॥ 





7 ఎంకి్‌వాటలు - నండూరి పైట : 1% 
2. బనవరాజు అప్పారావు గేయాలు (వచురణ-1991) వుట 18 


అలితగీత ఎ౨ఎకొనం 87 


బసవరాజు గేయాలకు ప్రత్యేక వివరణ అక్కర్తేదు. అవి సూటిగా విల్లు 
విడిచిన బాణంలా మన గుండెల్లో నాటుకుంటాయి. చివరలో 'ద్వారమా! నా 
నాధుడే దారి బడిపోయాడో చెప్పవే! అని ఆర్తిగా డ్వారాల్సి, 'కన్నతండ్రీ! నీకు 
కలనైనా రాలేదా? అని జాలిగా కన్నకొడుకును ప్రశ్నించడం ఆమె ఆవేదనకు 
పరాకాష్టగా చూపడమైనది అందుకే భావానికనుగుణంగా పల్లవిలో మొదటి 
రెండు పంక్తుల్ని 14 మాత్రల్లో నడిపి ఆ తర్వాత చరణాలతో సహా అన్ని 
పంక్తుల్నీ ఖండగతిలో సాగించి, పదేసి మాత్రల్లో రచన చేశారు. పల్లవిలోని 
మొదటి పంక్తికాగానే “మోమును విడదీసి పలికి తర్వాత పంక్తియైన 'చూపనైనా 
భరాపలేదే! అనడంతో దానికో వింత తూగు ఏర్పడింది. దీనిని 561016 Beat 
అంటారు. 

ఇది యశోధరా విలాపమయితే, ఇక బాలకృష్ణుని కొంటె పనులకు 
కోపించిన గోపికలు యశోదతో చెప్పే ఫిర్యాదులు ఎలాంటివో పరిశీలిద్దాం! 


“పన్నెండేళ్ల చిన్నాడే! 4+3+6 = 13 

పైట కొల్ల గొన్నాడే 3+3+6 = 12 

అడుగవమ్మ! అడుగవమ్మ! 3+3+3+3 = 12 

అమ్మ! యశోదమ్మా! 3+3+4 = 10 1ప॥ 
చీకటైన కాలేదే 3+3+6 = 12 

రాకపోక లాగ లేదె 3+3+3+3 = 12 

లోకానికి జడవాద్దా? 6+6 = 12 

పోకిల్లకి అదుపొద్దా?” 6+6 = 12 


పన్నెండేళ్ల చిన్నవాడైనా పడతుల పైటలాగి అల్లరి చేశాడు! కావున గట్టిగా 
మందలించమని చెప్పడాన్ని “అడుగవమ్మ! అడుగవమ్మా అమ్మయశోదమ్మా అని 
గుచ్చి గుచ్చి సంబోధించడంతో వారి ఆవేదన-ఆవేశం ద్విగుణీకృతంగా వెల్లడైంది. 
తిశగతిలో 12 మాత్రలతో నడిచిన ఈ గేయంలో మొదటి పంక్తిలో ఒక మాత 
ఎక్కువై నాల్గవ పంక్తిలో 2 మాత్రలు తగ్గాయి. అయినా భావతీవ్రత 
వ్యక్తీకరించడానికి అనువుగా మారాయి. 

శ్రీకృష్ణుని రాసలీలల్ని, దొంగ చేష్టల్ని 'దొంగకృష్ణుడు గీతంలో చక్కగా 
వివరించడమైంది. 
నల్లవాడే! గొల్లపిల్లవాడే! చెలియ 
. కల్లగాదే! వాని వల్లో చిక్కితినే! 11న॥ 
వచ్చినాడే! తోట చొచ్చినాడే! సకియ 
. చొచ్చినాదౌ మనసు ముచ్చిలించాడే! 1న॥ 
ఆగినాడే! పొదల దాగినాడే! మనసు 
. రాగబంధము వేసిలాగుకొన్నాడే ॥న॥” 
1 బనవరాజు అప్పారావు గేయాలు - వుట 14 
2 బనవరాజు అప్పారావు గేయాలు వుట 708 మరియు 109 


> 


[ర వాల ఎలా లై 


82 తెలుగులో లలిత గీతాలు 


“నల్లవాడే! గొల్లపిల్లవాడే. అని ఇందులో 7 మాత్రల శబ్బాల్ని ౩ మాత్రల 
విరామంతో ప్రయోగించడంతో ఎడనెడ అనుషప్రాస దొర్లించడంతో వింత సాగసు, 
విలక్షణమైన తూగు ఎర్పడింది. ఇలా మనోహరంగా రచన చేయడం బసవరాజు 
ప్రత్యేకత కాబట్టే ఆయన మరణించినా యీ గీతాన్ని మరువలేక “మాలపిల్ల 
చిత్రంలో 1938లోనే గూడవల్లి రామబ్రహ్మంగారు వెండితెరకెక్కించారు. ఆ 
తర్వాత కూడా ఈ 'నల్లవాడే! గొల్లపిల్లవాడే! గీత ప్రభావంతోనే ఆత్రేయ 
'దసరాబుల్లోడు' చిత్రంలో “నల్హవాడే! అమ్మమ్మ అల్లరి పిల్లవాడే!” అన్న పాటను 
రచించి వుంటారనుకుంటాను. 

పై గీతంలో 1, 3, 5 - Aపంక్తులు ఒక నడకలో 2, 4, 6 - 8 
పంక్తులు మరొక నడకలో సాగినట్లు స్పష్టమవుతోంది. కొత్తదారిలో గీతాన్ని 
నడిపినట్లు తెలుస్తోంది. 

ఇదే ధోరణిలో యుగళగీతంగా పాడుకునేందుకు వీలుగా మరొక మంచి 
గీతం (ఐక్యమౌదామె) రాశారు. ఇది 1939లో విడుదలైన 'రైతుబిడ్డ చిత్రంలో 
ప్రణయగీతంగా (మోగింది. 


శ ఆ మబ్బు యూమబ్బు ఆకాశ మధ్యాన 5+5-+5+5=20 
8. అద్దుకున్నట్లు మనమైక్యమౌదామె 5+5+5-+3=18 
ఉ ఆ తీగ ఈ తీగ అడివి పొదరింటిలో 5+5+5+5=20 
2. అల్లుకున్నట్లు మనమైక్యమౌదామె 5+5+5+3=18 
A ఆమాట యీ మాట అర్థాంతరములోన 5+5-+5+5=20 
8. వాక్యమైనట్లు మనమైక్య మౌదామె! 5+5+5-+3=18 


ఇలా A పంక్తులన్నీ 20 మాత్రల్లో 8 పంక్తులన్నీ 18 మాత్రల్లో సమంగా 
నడిపించి, మంచి విరుపుల్ని తెచ్చి ఖండగతికి కమనీయాకృతి కలిగించారు. 
అంతేగాక భావం కూడా బాగా ఒదిగింది గీతంలో ఆ మాట యీ మాట కలిసి 
అర్థవంతంగా వాక్యమైనట్టు ఐక్యమవుదాం అని డైయసీ (ప్రియులు 
భావించడంలోనే కవిత్వపు కొసమెరుపు కొట్టొచ్చినట్లు తళుక్కుమంటోంది. ఇలా 
మెరుపుల్నేగాక నాట్యసుందరి మెయివిరుపుల్ని కూడ అందంగా వర్ణిస్తారు అప్పారావు 
గారు. 


ఆడవచె! ఆడవె! అన్నుల మిన్నా! = 4+4+4+4=16 
ఆడవె! లేనడుమల్లల్లాడన్‌! = 4+4+4+4=16 
ఆడెడు సీ నడుమందం గాంచిన = 44+44+4+4=16 
అల్లాడవె ప్రమను లోకంబుల్‌ో = 4+4+4+4=16 


చతురస్ర గతిలో 16 మాత్రల్లో చతురోక్తిగా పల్లవి సాగినా రెండవ పంక్తి, 
నాల్లవ పంక్తిలో పొల్లు హల్లులు వుండి పద్య ఛాయల్ని పట్టుకొస్తున్నాయి. 
కావున రాగయుక్తంగా సవ్యంగా పాడుకునేందుకు వీలుగా ఆ పంక్తుల్నే ఇలా 
సవరించుకుంటే సరి- 


1. బసవరాజు అప్పారావు గేయాలు - వుట 132 
2 బనవరాజు అప్పారావు గేయాలు వుట 79 


అలితగీత ఎఐఎకొనం 83 


ఆడవె ఆడవె అన్నుల మిన్నా! = 16 
ఆడవె లేనడుమల్లల్లాడా! = 16 
ఆడెడు నీ నడుమందంగాంచిన = 16 
ఆల్హాడవె ప(ప్రమను లోకములే = 16 


ఇలాగే చరణాలలోనూ స్వల్ప మార్పుల్ని చేసుకుంటే మనోహరంగా 
పాడుకునే వీలుంది. యవ్వన భారంతో జవ్వని లేత నడుము అల్లల్హాడడం 
సహజమే గాని యిక్కడ ఆ సుందరి నడుము అందం చూస్తే డేమతో 
లోకములే అల్లాడిపోగలవని కవి చేసిన చమత్కారం బాగుంది. 
అలాగే ఒక వెర్రిబాగుల మరదలు పిల్ల తన ప్రియమైన బావను చేరి, 
తనవైపు అతన్ని తిష్పుకొనడానికి పడిన తిప్పల్ని ఎంతో తీయగా చెప్పారు. 
“వెర్రిపిల్ల' అనే గేయంలో 
“గుత్తొంకాయ కూరోయ్‌ బావా! 
కోరి వండినానోయ్‌ బావా! 
కూరలోపలా నా వలపంతా 
కూరి పెట్తినానోయ్‌ బావా! 
కోరికతో తినవోయ్‌ బావా 
జానపద ధోరణిలో సాగిన ఈ గీతంలో మనసులోని భావ వ్యక్తీకరణకు 
అయిదవ పంక్తిని అదనంగా వాడడం ప్రత్యేకతగా చెప్పవచ్చు! సామాన్యంగా 
అంతా వంకాయల్లో మసాలాల్ని కూరితే, పాపమా పడుచుపిల్ల మనసులోని 
వలపుల్నే కుక్కినట్లు వెల్లడించింది. ఇంకా ఎన్నెన్నో చేసినట్లు ఊరించిందిలా- 
తియ్యని పాయసమోయ్‌ బావా! 
తీరుగా వండానోయ్‌ బావా! 
పాయసమ్ములో నా _పేమనెడు 
పాలు పోసినానోయ్‌ బావా! 
బాగని మెచ్చాలోయ్‌ బావా! 
కర కర వేగిన పూరీలలోనా 
కాంక్ష వేపి నానోయ్‌ బావా! 
కనికరించి తినవోయ్‌ బావా! 
వెన్నెలలోనా కన్నెవలపనే 
వెన్న కలిపినానోయ్‌ బావా! 
వేగముగా రావోయి బాహా! 
పాయసంలో “డ్రేమ' అనే పాలు పోయడం, పూరీలలో కాంక్ర్షల్ని కలిపి 
వేపడం వెన్నెలలో కన్నె వలపనే వెన్న కలిపి పిలువడం, బావ బాహుబంధాల్లో 
1 బనవరాజు అప్పారావు గేయాలు వుట 98 


84 తెలుగులో లలిత గీతాలు 


ఒదిగి పోవాలనుకునే మరదలు తపనలుగా మనోహరంగా రచించారు బసవరాజు. 
అందుకే యీ పాట ముందుగా గ్రామఫోను రికార్డు ద్వారా బందా కనకలింగేశ్వర 
రావు గాత్రంలో ప్రజాదరణ పొందింది. ఇలా భావ ప్రధానమైన లలితగీతాలు 
సినీగీతాలుగా రాణించిన కవులలో కూడ బసవరాజే మొట్ట మొదటి కవిగా 
నిలుస్తారు. తర్వాత 1951లో విడుదలైన “మల్లిశ్వరి చిత్రం ద్వారా దేవులపల్లి, ఆ 
తర్వాత శ్రీశ్రీ, సి. నారాయణరెడ్డిగార్లు దృష్టికి వస్తారు. 
బసవరాజు ప్రణయగీతాన్ని ఎంత పసందుగా రాస్తారో జాతీయభావాలు 
గల గీతాల్నీ అంత ప్రబోధంగా అల్లుతారు. “జాతీయ పతాకం గూర్చి రాస్తూ 
(పుట : 197) 
పతాకోత్సృవము చేయండీ! 
స్వతంత్ర భారత జాతి చిహ్నమౌ ॥ప॥ 
వీర కేసరుల ఎర్రని రంగూ 
దేశసేవకుల తెల్లని రంగూ 
భక్తుల పాలిటి పచ్చని రంగూ 
బీదల పెన్నిధి రాటపు మెరుపే 1ప॥ 
అని ఎరుపు, తెలుపు, పచ్చరంగులు మన జెండా కెలా ఎర్పడ్డాయో 
వర్ణించారు. ఆ తర్వాత సీమగుడ్డల్ని వ్యతిరేకిస్తూ, ఖద్దరును ప్రతిపాదిస్తూ అల్లిన 
గీతంలోనూ ఆవేశం పెల్లుజికినట్లు అగుపిస్తుందిలా. 


సిగ్గులేదా? నీకు శెరములేదా? May] 
అన్నమైనా లేక బీదలల్లాడు తుంటేను 
సీతాకోక చిలుకలాగ-సీమగుడ్డ కట్టి తిరుగ Ey 


పూట కూడులేని ప్రజకు-రాట్న మొకటే పెన్నిధుండ 

మోటంచు పవిత్రమైన - రాటంఖద్దరు వెక్కిరింప my 
అక్కడక్కడ మాత్రల్లో హెచ్చుతగ్గులున్నా, భావావేశంతో సాగిపోతుందీ గీతం. 

గాంధగారంటే బసవరాజుగారికి అమిత భక్తి! అప్పటికి ఉప్పు సత్యాగ్రహం 

మాత్రమే ముగిసింది. స్వాతంత్ర్యలక్ష్యసాధనకై ప్రతి భారతీయుడి ఉక్కు పిడికిలి 
బిగిసింది. ఆ స్వప్న సౌధాన్ని చూడకుండానే 1933లోనే ఈ కవి ప్రాణం 
ఎగిసింది. అప్పటికే ఆయన హృదయంలో గాంధీ గారంటే ఎంతటి భక్తి 
భావముందో యీ గీతం ద్వారా తెలుస్తుంది. 

కొల్లాయి గట్టితే నేమో? 

మా గాంధి 

కోమటై పుట్టితే నేమో? 

వెన్న పూసా మనసు - కన్న తల్లీ ప్రేమ 

పండంటి మోము పై బహ్మతేజస్సూ.... కొ! 

బోసి నోర్విప్పితే ముత్యాల తొలకరే! 

చిరునవ్వు నవ్వితే - వరహాల వర్షమే! 


అలితగీత వికొనం 85 


చక చక నడిస్తేను-జగతి కంపించేను 
పలుకు పలికీతేను - బహ్మవాక్కేను 151 
ఖండగతిలో సాగిన ఈ గేయంలో ప్రతిపాదం అర్హవంతంగానే తోస్తుంది. 
కాని పళ్లులేని గాంధి బోసి నోటితో చిరునవ్వు నవ్వినా వరహాల వర్తం 
కురుస్తుందనడం అతిశయోక్తయే! సామాన్యంగా తళతళ మెరిసే పలువరన 
గలవారు నవ్వితే వరహాలు దొర్లినట్లుగా వర్ణిస్తారు కాని గాంధీగారి మీదున్న 
అమితాభిమానం బసవరాజు నా విషయం ఆలోచింపజేయతేదనుకుంటాను. 
గహసంచారంలో గ్రహణాలు ఏర్పడడం సహజమే! అయినా చంద్రుణ్న 
రాహువు బారినుండ్‌ రక్షించాలన్న తపనతో బసవరాజు 'చం[ద్రగ్రహణము' (పుట 
13) అనే గేయంలో 


రాబోకు రాబోకురా చందమామ! 5+5-+5+3=18 
రాహుపొంచున్నాడురా తోవలోన 5+5+5+3=18 
తెల్లన్ని నీ కాంతి - నల్లనయ్యేనురా! 5+5-+5+5=20 
చల్లన్ని నీ మోము- సన్నగిల్లేనురా! 5+5+5+5=20 


అని హెచ్చరించారు. ఈ గీతమంతా ఖండగతిలో సవ్యంగానే సాగినా 
మొదటి రెండు పంక్తులైన పల్లవిలో రెండేస మాత్రలు లోపించాయి. హెచ్చరికగా 
పాడేటప్పుడు చివరలోని హ్రస్వ అక్షరాల్ని దీర్ణాలుగా పలికే అవకాశమున్నందున 
“చందమామా...” “తోవలోనా..... అని రాగం లాగితే సరిపోయే వీలుంది. క్రింది 
పంక్తుల్ని “తెల్లనీ నీ కాంతి నల్లనయ్యేనురా! చల్లనీ నీ మోము సన్నగిల్లేనురా 
అని కూడా ఖండగతి చెడకుండా రాయవచ్చు! కాని అది తేలిపోతుంది. అక్కడ 
ప్రమాదం ముంచుకొస్తుంది. కాబట్టి అది నొక్కి చెప్పడానికే 'తెల్లన్ని “చల్లన్ని 
అని ద్విత్వాక్షరాల్న్మ వాడారు. 
అలాగే ఆగ్రా “తాజ్‌మహల్‌ ను చూస్తూ (పుట : 73) అకాల మరణం 
చెందిన ముంతాజ్‌ను తలపోస్తూ ఒక గీతం అల్లారు ఆవేదనగా. అయితే 
లోతుగా శోధిస్తే ఇందులో బుర్రకధ దరువులు దొర్లినట్లుగా మన బుర్రలకు 
తట్టక పోదు ఇలా- 
మామిడి చెట్టును అల్లుకున్నదీ! 
మాధవీ లతొకటీ! 
ఎమా రెండిటి పేమ సంపదా 
యింతింతనలేమూ! 
చూడలేక పాపిష్టి తుపాను-ఊడబీకెలతనూ.... 
మోడయి పోయీ మామిడి చెట్టూ- మొగము తేలవేసీ.... 
ముచ్చటైన ఆకులు కాయలనే - వెచ్చని కన్నీళ్లోడ్చి 
పచ్చనాకులా బొమ్మరింటిలో - పండొక్కటి రాల్చి 
మామిడి చెట్టూ మాధవి లతతో - మాయలొ గలిసింది... 
కామిత మిచ్చే మామిడి పండూ - కవులకు మిగిలింది. 


86 తెలుగులో లలిత గీతాలు 


పై పంక్తుల చివర్లో “తందాన తాన అని చేర్చి పాడితే అచ్చం బుర్ర 
కథలాగే మారుతుందిది. 

“'షాజహానును మామిడి చెట్టుతో, ముంతాజ్‌ను మాధవిలతతో పోల్చి, వారి 
ప్రణయ చిహ్నంగా నిలిచిపోయిన “తాజ్‌మహల్‌ ను కవులకు కామితమిచ్చే 
మామిడి పండుగా వుందనడం, కవి కల్పనా చమత్కృతికో చక్కటి ఉదాహరణ! 

బసవరాజు ఇలా ఎంత భావగాంభీర్యం పలికిస్తారో అంత హాస్యాన్నీ 
ఒలికిస్తారనడానికో ఉదాహరణగా “కయ్యాల విందు (పుట : 22) గేయాన్ని 
చూపవచ్చు! 

గయ్యాళి పెల్లాన్ని కట్టుకుంటేను 
కయ్యాల కెన్నటికి కరువులేదండీ! 
కయ్యాలతో మేడ కట్టించుతాము 
వియ్యాల వారికది విడిది కిస్తాము! 
కయ్యాలె అల్లుడికి కట్నమిన్తాము 
చుట్ట పాతల కవే చుట్ట పెడతాము 
ఇలా హాస్యరసం ఒలికించినబ్దే, వీరరసం కూడా విధిగా కనబరుస్తారు. 


వీరుడెవడురా?............ 3+3-+2=8 
శూరుడెవడురా?............. 3+3+2=8 
ఘోరమైన యుధ్ధభూమి.......... 3+3+3+3=12 
మారుమోగు ఫిరంగీల 3+3+3+3=12 
బారులకును వెరువకుండ 3+3+3+3=12 
బోరు సైనికుండేనా? 3+3+6=12 
అలల లలన ర లని చ0 చ న6ల అలల ఇద 656 ఏర అదర నల రర అలన నిరి ఓలి రర ని రిట రిం వలల భవత ఇటిట లి నిల లవ లల ॥వి॥ 
కొండలన్ని పిండి గొట్టి 3+3+3+3=12 
మండు మహాగ్నుల జొరబడి 3+3+3+3=12 
దండిశక్తి జూపి వెలుగు 3+3+3+3=12 
గండర గండగుటేనా? 3+3+6=12 
అసు non 


త్రిశగతిలో సాగిన యీ గేయంలో పల్లవిలోని మొదటిరెండు పంక్తుల్లో 8 
మాత్రలే వుండి చరణాల్లో 12 మాత్రలున్నాయి. చివరి దీర్హాక్షరాల్ని రాగంతో 
సాగదీస్తే పల్లవి పంక్తులు సమమాత్రలతో సరిపోతాయి. లేదా వైవిధ్యంకై, 
వీరోద్దతికై అలాగైనా పాడుకోవచ్చు! 

మనకున్న పంచ భూతాలలో (గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం) 
భూమిని మాత్రమె నమ్ముకుంటామంటూ, అట్టి భూమాతను తప్ప మిగతా 
వాటిని విశ్వసించలేమంటూ అల్లిన గేయం, “భూదేవి” (పుట : 20) 


అలితగీత ఎ౨ఎకొనం 87 


అమ్మా! వో భూదేవి! 4+4+4=12 

నమ్మితిమమ్మా నిన్నే! 4+4+4=12 

నీరు పేరు చెపితె గుండె 3+3+3+3=12 

నీరయి పోయేనమ్మా 3+3+6=12 

నిప్పు పేరు ' చెపితె ప్రాణి 3+3+3+3=12 

గుప్పు నెగిరి వోవమ్మా 3+3+6=12 uci 
గాలిపేరు చెపితె మాకు 

కాలుసేతులాడవమ్మ 


ఆకాశమ్మంటే మా 
కసలే భయమౌనమ్మా! 
నీరు, నిప్పు సేరు చెప్పినా, గాలి ఆకాశం గూర్చి చెప్పినా భయమే! కాని 
ఘోరారణ్యా్యలున్నా, కొండకోనలున్నా భూమి అంటే ఎలాంటి మాతృడ్రుమ వుందో 
చివరి చరణంలో 
తల్లిపక్కలోన చిన్న 
పిల్లలు బజున్నలాగు 
నిన్ను నమ్మి నిబ్బరముగ 
నిద్దుర బోయే మమ్మా! 
అని వివరించారు. త్రిశ్రగతిలో చరణాల్స్ని కదను దొక్కించినా, పల్లవిని 
చతురస్రగతిలో నడిపించారు. 
బసవరాజు గీతాల్లో (ప్రేమతో పాటు వేదాంత ధోరణి కూడ వెల్లడయ్యే 
గీతం, 'డుమ ప్రయాణము (పుట : 65) 


1. దీపము చుట్టును మిడుతవోలె నే 4+4+3+3+2=16 
2. తిరుగు చుంటి నోదేవా! 3+3-+6=12 

1. ఎ వగిదిన్‌ "నా. పాపము: 'జాగెదొ 4+4+4+4=16 
2. నీయదె భారము దేవా! 4+4+4=12 

1. నిటి బుగ్గపై మహాసముద్రము 3+5-+3+5=16 
2. నీదు చుంటి నో దేవా! 3+3-+6=12 

1. నీట ముంచినను తేల వేసినను 3+5+3+5=16 
2. నీదే భారము దేవా! 4+4+4=12 


నీట బుడగ మోది మహాసమద్రము లాంటి బ్రతుకును ఈదుచున్నానని, 
అది ఎప్పుడు పేలిపోతుందో తెలియదని, జీవన సాగరంలో నీట ముంచినా, 
తేల్చినా ఇక నీదే భారమని చెలితో కలిసి చీకటి డ్రేమ ప్రయాణం చేస్తున్నానని, 
వలపు దీపికలతో తమ బ్రతుకు బాటల్ని ప్రకాశింపజేయుమని భగవంతున్ని 
ప్రార్దించారీగీతంలో. ఒక పంక్తి 16 మాత్రలతో రెండవపంక్తి 12 మాత్రలతో, 
చతురస్ర-త్రిశ్రగతుల్లో పంక్తులు పరుగెత్తాయీ గీతంలో. 


బసవలాజుగారికి భావావేశమెక్కువ. ఆ ఆవేశంలోనే “నా కవిత్వధాటి' 
గేయంలో (పుట-1) 


నన్నెవ్య రాపలేరీవేళా! 

నాధాటి కోపలేరీవేళా! 

నోట పలికేదంత - పాటగా మోగేను 

కోటి వరహాకెత్తు - కెత్తుగా తూగేను ॥న॥ 
గుండు రారామంటు - కొట్టినట్టుగ నేటి 

పండితులు రారెత్తి - పరుగుచ్చుకోవాలి 1న॥ 
పట్టు పట్టితి నంటె 

వాగీశుడే వచ్చి 

దాసోహమని పాట 

వ్రాసి వలించాలి 1న 


అని ఖండగతిలో పాట వ్రాయుటలో తనకు గల అఖండ విశ్వాసాన్ని, 
విలువల్ని విప్పి చెప్పారు. ఆనాడు భావకవిత్వమన్నా, పద్యం ముందు గేయమన్నా 
పండితులకు చిన్న చూపే వుండేది. అందుకే బసవరాజు అంత ఆవేశంగా 
చెప్పారు. “వాణి నారాణి అని పిల్లల మర్రి పినవీరభద్రుడు సాధికారికంగా 
ప్రకటించినబ్బ్లే, బసవరాజు కూడ ఆ వాణీ పతియైన వాగీశుడే వచ్చి తనకు 
దాసోహమని పాట వ్రాసి వల్లించాలి అని చెప్పడం చూస్తే అతని మోద అతనికి 
ఎంతటి ఆత్మవిశ్వాసముందో తేటతెల్లమవుతోంది. పద్యం కంటె ముందు పాటనే 
పుట్టిందన్న సత్యాన్ని గుర్తెరిగి, ప్రజల వద్దకు పాట వెల్లినంత దగ్గరగా పద్యం 
వెళ్లలేదనుకున్నారేమో! అందుకే తొలినాళ్లలో పద్యాలు అల్లినా మలినాళ్లలో 
పాటల నారుమళ్లే పండించారు. పండితుల్ని సవాలు చేస్తూ బతికినంతకాలం 
పాటనే పలికించారు. మామూలు పదాల్లోనే మహత్తర భావాల్ని ప్రకటించారు. 

గ్రీకు కవయిత్రి క్రిస్థోఫరు శాఫో (పప్రమగీతాల్ని పారశీక కవయిత్రి జేబున్నీసా 
గీతాల్ని అనువదించారు. రవీంద్రుని తోటమాలినుంచి, రామకర్ణామృతం నుంచి, 
శంకరుని శివానందలహరినుంచి, భవభూతి ఉత్తర రామ చరితం నుంచి 
పొందిన (ప్రేరణతో కూడ కొన్ని గీతాల్ని రచించారు. 


వాట వొడుతుండగ నా 
ప్రాణీ దాటియేగేనా? 
ప్రాణీ దాటియేగుచుండ 
పొటనోట (మోగేనా? 


అని తాను తలచుకున్నట్లు గానే, ఆఖరు క్షణాల్లో బసవరాజు పాడుతూనే 
కన్ను మూశారు. కడవరకూ అలితగీత వికాసంకై విశేషంగా కృషి చేశారు. విరి 
తర్వాత లలితగీత పరిపూర్ణ వికాసంకై పరిశ్రమించినవారు దేవులపల్లి కృష్ణశాస్త్రి. 


అలితగీత ఎకొవం 89 


దేవులపల్లి కృష్ణశాస్త్రి : (1897-1980) 
తెలుగు సాహితీ నందనంలో పారిజాత కుసుమంలా పల్లవించి, వికసించి 
భావకవితా పరిమళాల్ని నలుదెసలా వెదజల్లిన మ్యడుపడాల మేస్తి. క్రీ దేవుల 


రామచంద్ర పాలెంలో జన్మించిన కృష్ణశాస్త్రి గారిది ర 

వంశం కావడం విశేషం. సెలయేరు, పచ్చని ,చేలు, మామి 

స్వరమెత్తే కోకిలల కూజితాలు కృష్ణశాస్తిగారకి చిన్ననాటను 
న్‌ 


దా ea 

తోచింది. 
చిన్ననాటనే తల్లిదండ్రుల్ని, యౌవనావస్టలోనే అర్జాంగిని కోల్పోవడం వల్లనేమో 
ఆయన కవితల్లో అంతర్లనంగా కదిలే ఆవేదన ఉవ్వెత్తు తరంగాలుగా ఉబికి 
వచ్చింది. “ప్రపంచం బాధ - శ్రీశ్రీ జబాఢధ అయితే 'కృష్ణశాప్తై బాధ- ప్రపంచం 


బాధో అని చలంగారిచే చెప్పించింది. 

బ్రహ్మసమాజ ప్రభావంతో మానవతా వాదాన్ని జీర్ణించుకొని అనేక గీతాలనల్లి 
ఆంధ్రదేశమంతా తిరిగి ప్రచారం గావించారు. కులుస్తులు వెలివేసినా లక్ష్యపెట్టక 
పిరాపురంలో బ్రాహ్మణ్యాన్ని త్యజించి, హరిజనోద్దరణకు పూనుకున్నారు. సహపంక్తి 
భోజనాలు గావించారు. ఛాందసత్వపు కులమతాల్ని ఖండించారు. ఆయన 
1920లో బళ్లారికి వెళ్తూ తోవలో నల్లమల అడవుల అందాల్ని ఆస్వాదిస్తూ అల్లిన 
'ఆకులో ఆకునై” అనే గేయం కృష్ణపక్షం కావ్యానికి నాందిగా నిలిచింది." 


ఆకులో ఆకునై 5+5=10 
పూవులో పూవునై 5+5=10 
కొమ్మలో కొమ్మనై 5+5=10 
నునులేత రెమ్మనై 5-+5=10 
ఈయడవి దాగిపోనా? 5-+5+2=12 
ఎట్లయిన 5 = 5 
ఇచటనే ఆగిపోనా? 5+5-+2=12 


గలగలని వచు చిరు-గాలిలో కెరటమై 
జలజలని పారుసెల-యేటిలో తేటనై 
ఈయడవ దాగిపోనా? 

ఎట్టయినా 

ఇచటనే ఆగిపోనాళే 


వాతనఎతలాగ జనని దరు ననన. 


1 మహావ్రస్థానం శ్రీశ్రీ వుట 10 
2 కృష్ణళాత్రి సాహిత్యావలోకనం - డొ ఎన్‌ నర్యాలాదేవి వుల 9 


క శృప్తవకల దే వేళ కృష వతు 7 


ఇది “కృష్ణ పక్షంలో శారద చంద్రికలా ఆకర్షించే అద్భుత గీతం. ప్రకృతితో 
తాదాత్మ్యం పాందాలన్న తపన ప్రతిఫలించే కవి హృదయానికి కమనీయ 
దర్పణం. 5 మాత్రల నియతితో ఖండగతిలో సాగే యీ గీతం శాస్రిగారికి 
అఖండకీర్తిని ఆర్జించి పెట్టింది. ప్రకృతి మోద కృష్ణశాస్తిగారికి గల ప్రగాఢ 
ప్రేమను వ్యక్తపరిచే ఈ గీతంలో 

పగడాల చిగురాకు తెరచాటు ేటినై 
పరువంపు విరిచేడె చిన్నారి సిగ్గునై 

అంటూ పగడాల వంటి పదాల్ని కూర్చారు. ముత్యాల వంటి తేట 
తెల్లమయే్యే భావాల్ని సేర్పారు. అక్షర రమ్యత భావసామ్యత భద్రంగా ఒదిగిన 
భావగీతమిది. పరువంలో వున్న పూల కన్నె సిగ్గును 'పరువంపు విరిచేడె...సిగ్గునై' 
అనడం, “విరిచేడొ లాంటి తేటతెనుగు పద ప్రయోగం చేయడం కృష్ణశాస్త్రి 
ప్రత్యేకత. “ఈయడవి దాగిపోనా...” అనే పంక్తుల్లో 12 మాత్రలు పైకి కనిపించినా 
పాడే విధంలో 15 మాత్రల వరకు దీర్హమయ్యే వీలుంది. జానపద రచనలలో 
అయిదు మాత్రల ఛందాన్ని విరివిగా వాడడం సంప్రదాయం. అయిదు మాత్రల 
నడక ఒక విధంగా చెప్పాలంటే తేట తెనుగుకు విరిసెజ్జ అనవచ్చు! 3, 4, 6, 
7 మాత్రల ఛందాలు అక్కడక్కడ వాడినా కృష్ణశాస్త్రి తొలిగేయాల్లో ఎక్కువ 
భాగం (“కన్నీటి కెరటాల...” “నిధిలాలయమ్ములో...' మొదలైన వన్నీ) ఖండ 
గతిలోనివే. 

“అన్నమయ్య, త్యాగయ్య, క్షేత్రయ్య వంటి వాగ్గేయకారుల గీతాల్లో 
కవితా శిల్పం కన్న గాన శిల్పానికి ప్రాధాన్యం ఎక్కువ. ఎందుకంటే వారి 
కృతులలో కొన్ని చదువుతున్నప్పుడు పేలవంగా కనిపించవచ్చు. కాని కృష్ణశాస్త్రి 
గేయాలు అలా కాక తీర్చిదిద్దిన ఖండకావ్యాలుగా తోస్తాయి. కృష్ణశాస్రిగాయకు. ఏ 
కాదు. కాని గొప్ప వాగ్గేయకారుల లక్షణం ఒకటి ఆయనలో వుంది. రేడియో, 
చలన చిత్ర రంగాలతో సన్నిహిత సంబంధాలు పెరిగాక శాస్తిగారిలో కవితో 
పాటు గాయకుడు కూడా ఎంతగానో ఎదిగాడు. జానపదగేయాలు, కీర్తనలు, 
పదాలలో రచన అయిదు మాత్రలదైనా దాన్ని 6,7 మాత్రల తాళాలకు పెంచి 
పాడడం వల్ల ఆ పాటలకు చిత్రమైన కొత్తదనం రావడం కృష్ణశాస్త్రికి కనువిప్పు, 
కలిగించింది. అందుకే (ప్రముఖ గాయకులైన రజనినో, విశ్వనాథంనో, 
పి.బి.శ్రినివాస్‌నో ఎదురుగా కూర్చోబెట్టుకొని తాను రాసిన పదానికి తగిన 
అజ్ఞాతపు ట్యూన్‌ తగిలే వరకు వారిచేత పాడించి, ఆ తర్వాత పాటలకు 
వరుసలు నిర్ణయించేవారు. ఆ తర్వాత మిగిలిన పాదాలు మెల్లమెల్లగా పూర్తి 
అయ్యేవి. అందుకే ఆయన గేయాలలో ఎక్కడా వెలితి కనపడదు” అని 
పద్మరాజు గారు 'అమృతవీణ'కు అందించిన “మున్నుడి' ల్లో వివరించారు. ఇక 


అలితగీత ఎఐఎకొనం 91 


శ్రీశ్రీగారు “ఆస్వాదానికి ఆహ్వానం” అనే పీఠిక రాస్తూ “ఇక్షు సముద్రం ఎక్కడుందో 
నాకు తెలియదు. కాని ఆపాత మధురమైన కృష్ణశాస్త్రి సాహిత్యం సమస్తమూ 
ఇక్షురసార్దవమే!” అనడం గమనార్హం...భావకవిత్వపు యుగకర్తగా కీర్తిపతాక 
నెగురవేసిన కృష్ణశాస్త్రి భావ కవిత్వంపై తిరుగుబాటుగా వచ్చిన అభ్యుదయ 
కవిత్వాన్ని ఆదరించారు. 1945లో అభ్యుదయ రచయితల సంఘ తృతీయ 
వార్షికోత్సవానికి అధ్యక్షుడిగా ఎన్నుకోబడి' అమూల్య ప్రసంగం చేశారు. కాలంతో 
పాటు ఎదిగిన మహాకవి కృష్ణశాస్త్రి. 

అలితగీత రచనకు శ్రీకారం చుట్టింది బసవరాజు అయితే దానికి అందమైన 
ఆకారం ఏర్పరచింది కృష్ణశాస్త్రి. కృష్ణశా సే లలితగీత రచనకు ఆద్యుడనే 
అవకాశమూ లేకపోలేదు. కాని బసవరాజు రెండు మూడేళ్లు ముందుగా పుట్టడమే 
గాక ఆంధ్రపత్రికలో పనిచేస్తూ కృష్ణశాస్త్రి కంటె ముందు నుంచే గీత రచన 
చేశారు. 1914-16 సంవత్సరాలలో నండూరి, కృష్ణశాస్త్రిగారు బసవరాజు స 
గురజాడ వారి కావ్యాలు, సెలయేటి గానములను వినడం జరిగింది. కావున 
బసవరాజు కృష్ణశాస్త్రి కంటె ముందే సాహిత్యరంగంలో వున్నాడని చెప్పాల్సి 
వస్తోంది. పైగా కృష్ణశాస్రిగారు 'అమృతవీణ లోని 65వ గీతం- 

“వాడిన తిగకె గడియ గడియ కొక 
వసంతకాలము దేవా! 

బసవరాజు గీతం గ్రేరణతో రాసినట్లు ప్రకటించారు. కావున లలితగీత 
రచనకు తొలినాళ్లలో సమగ్ర స్వరూపం కల్పించింది కృష్ణశాస్త్రి అయినప్పటికి 
ఆద్యుడు బసవరాజేయని చెప్పవచ్చు! 

కృష్ణశాస్త్రి కలం నుండి జాలువారిన అనేక గీతాలు '“అమృతవిణ, 
“'మంగళకాహళి' సంపుటాలుగా ఇటీవల రాజహంస పబ్లికేషన్స్‌ ద్వారా వెలువడ్డాయి. 
ముందుగా “అమృతవణ'ను మీటి చూద్దాం- 

'అమృతవీణ'లో ఏడు అధ్యాయాలు సప్త స్వరాలుగా అగుపిస్తాయి. 
అందులో మొదటి అధ్యాయం - కృష్ణరజని. కృష్ణ రజని అంటే చీకటి రాత్రి 
అని అర్ధం. కాని ఇక్కడ రజనీకాంతరావు స్వరాలకు కృష్ణశాస్త్రి అల్లిన పదాలు 
అనే అర్ధం వచ్చేలా “కృష్ణ రజని' అని పేరు పెట్టారు. అయితే అన్ని పాటలూ 
రజనితో కూర్చుని వ్రాయడం పడలేదు అని కృష్ణశాస్త్రిగారు వ్రాసుకున్నారు. 
శాస్త్రిగారికి మూగతనం వచ్చాక, హైదరాబాద్‌లో రచించిన గీతాలు “కృష్ణరజని లో 
చోటు చేసుకున్నాయి. 

ఎవరది? 

ఎందుకు తీరిచికట్టారు 

ఈ నక్షత్ర తోరణాలను 
1 కృష్ణశాస్త్రి గేయాలు - కచితాతత(ంం - డి కొమెశ్వర రావు వుట 78 
2 కృష్ణ శాస్తి సాహిత్యావలోకనం డాఎన్‌ నిర్మాలాదేవి వుట కి 


ఈ కృష్ణ రజని మార్గంలో? 

ఎవరది? 

ఎందుకింత దయ 

ఈ కృష్ణరజనీ మందిరానకు 

ఎందుకు పంపుతున్నారు 

మంగళ వార్తలను 

ముదపవన పర్హాలపై? (పాట : 1) 

'అమృతవిణ'లో ఎదురయ్యే యీ మొదటి గీతం నడకలో మాత్రం 
గీతంలా గాక నేటి వచన కవితలా తోస్తుంది. గొంతు మూగవోగా తన బతుకు 
నొక చీకటి రాత్రిగా భావిస్తూ, చీకటిలోనూ ఆశల నక్షత్రాల తోరణాల్ని పవరు 
కట్టారని ప్రశ్నించుకునే తీరు అగుపిస్తుంది. 


ఎందుకొరకు - ఎవరికెరుక? 
ఎగుడు దిగుడుల (బతుకు 
ఎందుకొరకు? 
తెగదా సమస్య? 
ఈనాటి వరకు 
చిగురు పెడితే వసంతమ్మని 


మొగులుపడితే వానకారని 
దిగులుపడి 
ఎగిసిపడి - దిగులుపడి 
నొగసి పోవుటెగాొని ॥1ఎందు॥ 
వెలుగు నీడల పడుగుపేకలా - ఎవరు 
కలిపినేసిరొ బ్రతుకు కోకలా 
ఆసల నిరాశలను తొరపి- ఎవరు 
పోసిరో ఈ బతుకు మూసలా 
తియ RE MD ॥ఎందు॥ (పాట : 3) 


సామాన్యంగా గేయం సమమాత్రల్లో సాగుతుంది. కాని యీ గేయం రజని 
రాగానికి అల్లినది కాబట్టి అనేక విరుపులతో అవసరమైన చేర్పులతో సరికొత్త 
ఒరవడితో సాగినట్లు స్ఫురిస్తుంది. 

మన (బతుకు చిగురు పెడితే వసంతమ్మని, ఎగిసిపడి మొగులు పడితే 
వానకారని దిగులు పడుతుందని, ఎగిసిపడినా-దిగులుపడినా చివరకు సాగసిపోవుటే 
అను భావాన్ని ప్రధమ చరణంలో పసందుగా చెప్పారు. 


అలితగీత ఐకానం 893 


వెలుగునీడల్లాంటి పడుగుపేకల్ని కలిపి ఎవరు ఈ బ్రతుకు కోకను 

నేసినారో? ఆశ-నిరాశల్ని కలగలిపి ఎవరు ఈ (బ్రతుకు మూసలో పోసినారో? 
అని వెలుగులో నీడల్ని, ఆశలో నిరాశల్ని కలిపన యీ బతుకు వ్యర్దమేనా 
దేవా? కాదు, లోతుగా పరికిస్తే ఏదో అర్హమున్నది కావున నిరాశ పడకూడదు. 
అనె భావం ద్వితీయ చరణంలో" అద్వితీయంగా భాసిస్తుంది మన బతుకు కొక 
మంచి అర్హముందని ఆసరా లభిస్తుందని తృతియ చరణం బోధిస్తుంది. ఇది 
పద్మరాజుగారి “వెలుగు నీడలు నాటకానికి వ్రాసిన అందరికీ అన్వయించే 
గీతం. 

ప్రతి కోవెలకూ పరుగిడకు! 

ప్రతి బొమ్మకు కై మోడ్పకు! 

తీరని దాహము దేనికై? చే 

సారని మోహము దేనిపై? 

క్రీరజలధి నీలోనే నిండగ 

ఆరని దీపము లోలో ఉండగ 

ప్రతి కోవెలకూ పరుగిడకు (వాట: ౩5, 

బ్రహ్మ సమాజ ప్రభావం ప్రస్ఫుటమయ్యేట్టుగా వున్న ఈ గీతంలో 

కనిపెంచే ప్రతిరాతి బామ్మకు మొక్కుతూ ప్రతి కోవెలకై పరుగులెత్తకు మంటూ 
మూఢ విగ్రహారాధన పనికి రాదంటాడు. పాలవంటి మనసు దీపం వంటి 
మానవతా రూపం నీలోనే వుండగా వెర్రిగా దానికై పరుగుదీయకు మన్నది యీ 
గీత సారాంశం. 

ప్రభు! ప్రభు! ప్రభు! దీనబంధు! 6+3+3=12 


ప్రాణేశ్వర దయాసింధు! 6+3+3=12 
ఇపుడు సుధాపూరమిడి a+3+3+2=11 
అపుడు విషాహారమిడి 3+3+3+2=11 
ఎపుడు షట్టిదండింతువా? 3+3+6=12 
ఎపుడు సుఖము పండింతువా? 3+3+6=12 
ఎపుడే యదిగాని, ని 6+6=12 
కృపయే అని ఎంతుగాని ॥ప్రభు॥ 6+3+3=12 (పాట:9) 


దీనబంధుగా దయాసింధుగా అగుపించే పరమేశ్వరుడు ఒకసారి అమృతాన్ని 
మరోసారి విషాహారాన్ని అందజేస్తాడు. ఎపుడు దండిస్తాడో ఎపుడు సుఖం 
పండిస్తాడో తెలియదు. మొత్తానికి ఎపుడేది జరిగినా అదంతా దైవకృపగానే 
భావిస్తానని కృష్ణశాస్త్రి తన దైన్యాన్ని యీ త్రిశ్రగతి గీతంలో పలికించారు. 


94 


తెలుగులో లలిత గీతాలు 


మధ్యలోని రెండు పంక్తుల్లో ఒక్కొక్కమాత్ర లోపించినా, పాడడంలో పూరణమయ్యే 


వీలుంది. 


ఖుదా! నీదే అదే: పిలుపు 
ఖుదా! నీదే సదా గెలుపు 
లోకలోకములు. నుండి, నా 
లోననిండి లోలోన నుండి 
నును లన ॥ఖుదా॥ (పాట : 11 


హైదరాబాదులో ఒక సాయంత్రం మసీదు నుండి నమాజు పిలువు విని 
యీ గీతాన్ని రాసినట్టు శాస్త్రిగారు వ్రాసుకున్నారు. శాస్త్రిగారికి. ఈశ్వరుడవ్నా 
అల్లా అన్నా ఒకే విధమైన భక్తి. దేవుడు కూడ ఎ పాపినీ - సంతాపినీ 
వదలిపెట్టక శిక్షిస్తాడు. అనంతమైన డ్రైమతోనూ చూస్తాడు అన్నది యీ గీతంలోని 
అంతరార్ధం. 


ముందు తెలిసెనా, ప్రభు! ఈ 

మందిరమిటులుంచేనా? 

మందమతిని నీవు వచ్చు 

మధుర క్షణమేదొ కాస్త ॥;ముందు॥ 

అందముగా నీ కనులకు 

విందులుగా వాకిటనే 

సుందర మందార కుంద 

సుమదళములు షడువనా? 1ములదు॥ (పాట:18) 


ముందేమనవి చేసినట్లు కృష్ణశాప్రి - మృదుపదాల మేస్త్రి అన్నదానికి 
బుజువుగా ఈ పాటకు మెరుగులు దిద్ది షాఠాంతరంగా ప్రకటించిన దాన్ని 


పరిశీలిస్తే 


అర్దమవుతుంది. 

(మార్చి వ్రాసుకున్న పాట) 

ముందు తెలిసెనా, ప్రభు! ఈ 
మందిరమిటులుంచేనా? 

అందచందముల ముగ్గులు తీర్చనా? 
మందార సరాలనెన్నో కూర్చునా? 
సుందరముగ చేయనా? ఇటు 

తొందరలై వోయెగాని ॥ముందు॥ 


అలితగీత వికొనం 95 


ప్రభువు వస్తున్నాడని ముందే తెలిస్తే భక్తుడు అందముగా ముంగిలిని 
ఎలా తీర్చిదిద్దగలడో యీ గీతంలో చెప్తున్నాడు పై దానితో తృప్తిపడక మళ్లీ 
వాఠాంతరంగా మార్చి చెప్పిన శాస్త్రిగారు అక్షరశిల్సి అనడానికి ఇది చక్కటి 
ఉదాహరణ. 

ప్రతిక్షణము నీ గుణ కీర్తనము 

పారవశ్యమున చేయుదును! 

పదములు నీవే యిమ్ము! నీవే 

పాడే సుస్వర మిమ్ము! (పాట:19) 

ప్రభువును ప్రతిక్షణము కీర్తిసానంటూ ఆ కీర్తనకు పదములనే కాక 
మూగవోయిన తన గొంతుకు సుస్వరాన్ని యిమ్మంటూ కృష్ణశాస్త్రి అర్జించే 
గీతమిది. 

ఈ విధంగా “కృష్ణరజని” గీతాల్లో ఎక్కువ భాగం ఆర్తి, ఎదో అన్వేషణ, 
తపన, విశ్వవిధాత ప్రార్దన ప్రధానంగా కనిపిస్తుంది. 

ఈ గీతాలు 1964లో కృష్ణశాస్త్రి స్వరపేటికను క్యాన్సర్‌ మూలంగా 
తొలగించాక వ్రాసినవి. “కృష్ణరజని' తదుపరి ఆధ్యాయంగా అగుపించే “కన్నీరు” 
1923లో ప్రచురితమైంది. ఇది ప్రస్తుతం అలభ్యం. కాబట్టి ఇందులో చేర్చడమైందని 
“అమృతవిణ సంపాదకులు వివరించారు. ఇందులో షలుపద్యాలతో పాటు 20 
కీర్తనలు వున్నాయి. 1918-1923 మధ్య వ్రాసినవి. అయితే ఎ కాలంలో వ్రాసినా 
కృష్ణశాప్రిముద్ర ప్రతి గేయం మోదా వుంటుంది. 

కన్నతండ్రీ! వేచి యుంటి 

కరుణా వృష్టికి వేచియుంటి! 

నిన్నుగన నా వన్నుడవై 

ఎన్నినాల్లో వేచి యుంటి 

హృదయమున నానందమెరుగ 

నెరుగ చిత్తశాంతము 

నిదుర నెరుగ, సుఖము నెరుగ (పాట:21) 

ఇందులో భక్తుడు భగవంతుణ్ని ఆవేదనగా అన్వేషించడం అగుపిస్తుంది. 
భూరి దుఃఖపు బ్రతుకుటడవిలో ఘోర చీకటిలో దారిగానక అనురాగగీతంతో 
సంతాపగానంతో వెదకే తనకు తక్షణం అగుపించమంటూ ఆలపించిన గీతమిది. 
ఇదే కోవలోనిదే మరో పాట! 

కనికర ముంచరా! కరుణాకర తండి! 
కలగు హృదయములతో, కన్నీటి కాల్యలతో 
పిలువలేకున్నాము విలపించుచున్నాము 


దుల త వచాడు అవ ల భాను చ చాను ఉల బతి చుట ఈది అపి చి పభ రి ఆరి ఇధి ఇ ఛులిశి జ అ శ యాలి ఇల సుచి కుల బద వల అత ఇ ఉశా జ చలి ళు చి 


96 తెలుగులో లలిత గీతాలు 


నులిన పంకము నుండి నలినము వల నా 
కలుష హృదయమున వెలిగింపు భక్తిని ॥కనికర॥ (పాట:24) 
తనయులమైన తాము చేసిన తప్పులన్నీ మన్నించి, పంకములో విరిసే 
పద్మంలా మలిన హృదయంలో భక్తి కమలం వికసింపజేయుమనే ప్రార్థన యీ 
గీతంలో సుస్పష్టం. 
ఏ ప్రభువు కోసం ప్రాణేశుని కోసం ఎదురు చూస్తున్నారో ఆ ప్రాణేశుడు 
ఒక రోజు వచ్చాడనే విషయం తెలియగానే తలయెత్తినగీతం- 


రండు రండు ప్రాణేశుడు 3+3+6=12 
రాక రాక వచ్చెనేడు 3+3+3+3=12 
తెండుతెండు విలువలేని 3+3+3+3=12 
వలపు కొన్కలన్‌! 3+5=8 
అడుగుదమ్ములెంతవాడి 


బడలెనో! మెలమెల్లవాని 
కడుగుదమా చల్లని క 
న్నీటి చినుకులన్‌! (పాట:35) 

తరలివచ్చిన తమ ప్రభువుకు డ్రేమనే కానుకలుగా తెమ్మంటూ నడచి 
నడచి అలసిన అరవిందాల్లాంటి పాదాలను కడుగుటకు చల్లని కన్నీళ్ల చినుకులతో 
రమ్మంటూ పిలిచేగీతమిది. 

ఈ గీతం నడక గురజాడ ముత్యాల సరాల్ని బోలివుంది. ముత్యాలసరాలు. 
మొదటి ౩ పాదాలు 14 మాత్రలతో నాల్గవ పాదం 9 మాత్రలతో ముగుస్తుంది. 
పై గీతంలో మొదటి ౩ పాదాలు 12 మాత్రలతో, నాల్గవ పాదం 8 మాత్రలతో 
ముగుస్తుంది. అంతే తేడా! 

ఆ తర్వాత ప్రభువును కీర్తించే కమనీయ గీతం- 

జయము జ్ఞాన ప్రభాకరా! 3+3+3+3=12 
జయము శాంతి సుధాకరా!3+3+3+3=12 
జయము మోహతమోహరా! 3+3+3+3=12 
జయ జయ కరుణాకరా! 444+3=11 
శిత జనగణ మందారము 6+6=12 
సేవిత ముని హృద్భృంగమ 6+6=12 

బ్రహ్మసమాజ ఉపాసనలో మంగళ హారతిగా వినిపించిన ఈ పాట విని 
చలంగారు ముగ్గులైనట్లుగా “ముందు మాటలో చెప్పారు. చాలా వరకు ఇందలి 
కీర్తనలు ఆనాటి బ్రహ్మసమాజ ప్రచారానికి పనికి వచ్చేలా అల్లినవి. “పాటల 


అందం అంతా శాస్తిదే, ఉద్రేకమంతా చలానిదే” అని “ధర్మసాధని' 15.5.1974 
సంచికలో వెల్లడించింది. 


అలితగీత ఎ౨ఎకొనం 97 


వారి ప్రభువు జ్ఞాన ప్రభాకరుడు, శాంతి సుధాకరుడే గాక మోహాంధకారాన్ని 
అణచే కరుణా సముద్రుడు. దీనజనుల కాచే, బ్రాహ్మధర్మాన్ని బ్రోచే మానవభాగ్య 
విధాత అని కొలిచే యీ గీతంలో చక్కటి పదబంధాలతో పాటు భావగంధాలూ 
పరిమళిస్తాయి. ప్రధానంగా త్రిశ్రగతిలోనే పాదాలన్నీ నడుస్తాయి. 

''అమృతవీణ "లో మూడవ అధ్యాయ తంత్రిగా అగుపించే 'మహతి' కూడ 
బ్రహ్మసమాజ ప్రభావంతో రచించబడినదే. “కన్నీరు' గీతాలలో ఆర్తి, ఆవేదన భక్తి 
భావనగా వ్యక్షమైతే, సిర నిర్మలమైన భక్తి “మహతి లో ద్యోతకమవుతుంది. 

“నవభారత జన్మదాత' బిరుదాంచితుడుగా విశ్వవిఖ్యాతి గాంచిన రాజా 
రామమోహన రాయలు 19వ శతాబ్దిలో ప్రారంభించిన మహోన్నత మానవోద్యమమే 
ఈ బ్రహ్మ సమాజం. ఈశ్వరుడొక్కడే అని, అతనిని మనసులో మాత్రమె 
ఆరాధింపవలెనని ఇందలి మూల సూత్రం. “ఎకేశ్వరోపాసనం. విగ్రహారాధనా 
నిరసనం. బాల్య వివాహ ఖుండనం, వితంతు వివాహ కరణం, పరిపూర్ణ 
వ్యక్తిస్వేచ్భాభిలాషణం....వంటివెన్నో ఈ సమాజ సూత్రాలు. బ్రహ్మ సమాజ 
ప్రభావితులైన కందుకూరి వారు 1870లో ఒక ప్రార్ధనా సమాజాన్ని స్థాపించగా 
1882లో బందరులో బ్రహ్మర్షి రఘుపతి వేంకటరత్నం నాయుడుగారు బ్రహ్మ 
సమాజాన్ని స్థాపన చేసి విశేష ప్రచారం చేశారు. వీరిరువురి ప్రభావం ఆంధ్రదేశం 
అంతటా ప్రసరించింది. బ్రహ్మర్షికి ప్రత్యక్ష విద్యార్థియెన కృష్ణశాస్త్రి పై ఈ 
ప్రభావం బాగా పడింది. ఈ ప్రభావంతో కృష్ణశాస్త్రి బ్రహ్మసమాజ ప్రచారానికి 
విశ్వమానవ కల్యాణాభిలాషియై ఆలపించిన అనేక గీతాలే “మహతి” గేయాలు.” 

ఎటుల నేనీ లీల కీర్తింతు! 

ఓ దేవ దేవా! 

ఎటుల నేనీ మోల నర్తింతు! 

కోటి సూర్యుల కాంతిలో ఆ 

రాట మెరుగని శాంతిలో 

మాటి మాటికి మసలిమను ఆ 

మహతినా? భారతిసతినా? 
జమ 1ఆఎటుల॥ 
ఉపశమింపని తపనయే నా 

కున్న భాగ్యము కన్నతండ్రీ...... (పాట : 45) 

దేవదేవుని లీలల్ని కీర్తించడానికి, అతని మైల నర్తించడానికి తాను 
మహతినా? భారతీ సతినా? కేవలం అణగారని తపనను మాత్రమే! అనెడు 


1, కృష్ణశాస్త్రి గేయాలు - కవితా తత్తం - డి కామేళ్వర రావు వుట 72 


98 తెలుగులో లలిత గీతాలు 


భావంతో అల్లిన యీ గేయం అత్యంత రమణీయం. ఈ ఆరాటమే మహతి 
గీతాలన్నిటికీ అంతస్ఫూత్రం. ఆధ్యాత్మిక భావనకు ప్రాణభూతం. 
కృష్ణశాస్త్రి భావనలో దీనజన హృదిశ్వరుడైన ఈశ్వరుడు కొలువుదీరు 
సుధర్మ భువనమే బ్రహ్మ సమాజ భవనం. అందుకే ఈ సుధర్మ భవనంలో 
లేవు కుటిల శృంఖలములు - లేవు కఠిన కుడ్యములు 
చెరలు లేవు ఇరులు లేవు - కరుణాలయమిందు 
అమృత కౌముదీ మధు మిళితానందమె ఆనందమె (పాట : 46) 
అని కఠినమైన కులమతాల అడ్డుగోడలకు, కుటిల క్రార్య సంప్రదాయ 
సంకెళ్లకు తావులేదంటూ, అమృత మిళితమైన మేడగా (బ్రహ్మ సమాజాన్ని 
అభివర్ణించారు. 
లేదోయి నిదురలో లేదోయి సుగతి! 
చూడవా కనువిచ్చి చూడవా జగతి? 
సద్దు సేయకరేయి సౌగిపోయినది......॥లే॥ 
ఎడు కడలులు వెల్లుటేటిలో కలిసె 


అప భఖ ను ఆల చినది వి తిదిచిచుచుతుచిదిఉలుదిరారా చిట లర అచల తిక కు లలల వాచిరును చితా జ పాళచాల ఆచి ఉలి అకట తాల నె 


అచంట ఏ చి నందు రిచి లం బలి శతి చిలి నలి చల అలా టుఉలట లు చిచి ఉచినసు దిన నిధిని ది అట తట చచి ఖచ శాన జాణ ఇ 


మింటిప్రై బురుజు పై గంట మోగినది 


కొండపై కోనపై జెండా డఊగినది 
పంతము వు (పాట : 49) 

ఈ గీతం వేంకటపార్వతీశ్వర కవుల “ఉదయగానం'' చదివాక ట్రాసినట్లుగా 
కృష్ణశాస్త్రి వ్రాసుకున్నారు. పై గీతంలో ప్రభాత వర్ణన ప్రస్ఫుటంగా అగుపిస్తున్నది. 
నిద్రలో సుగతి లేదంటూ, కనువిచ్చి జగతిని చూడమంటూ తట్టిలేపే ఖండగతి 
గీతమిది. 

“ఎడుకడలులు వెల్గుటేటిలో కలిసె' - అనగా మనకున్న సప్త సముద్రాలు 
ప్రభాకరుని కాంతి ప్రవాహంలో కలిసిపోగా ఎడేడు లోకాలు ఏకమై పోయాయనే 
భావం అత్యంత మనోహరం. ఆలుబిడ్డలు, అన్నదమ్ములు మొదలగు ప్రాణులంతా 
బ్రతుకు తెరువుకై పథికులైనారని చెప్పడంలో నీవు కూడా చైతన్యంతో ముందుకు 
సాగాలన్న ప్రబోధం ధ్వనిస్తోంది. కోటలో వేయి చేతులు సాచి వెలుగుతున్నది 


అలితగీత వికొనం 99 


సహస్ర కిరణుడైన ఆదిత్యుడు కాబట్టి అతడే బ్రహ్మ సమాజ భానుడైన 
దేవదేవుడు కాబట్టి వెంటనే సుగతిలేని నిద్రావస్థను వదలి ప్రగతి గాంచడానికి 
జగతిలో కార్యోన్ముఖుడవు కావాలంటూ పేరు పేరున పిలుస్తున్నాడంటూ అల్లిన 
యీ గీతంలోని భావం సుప్రభాత మలయానిలంలా మనోహరంగా వుంది 
తొలి ప్రొద్దు కొండపై మొలిచెనొక దేవళము 
వెలుగుగుడి మొగసాల నిలిచె యాత్రా జనము 
గుడిని శంఖము మొరసె విడెను వాకిట ద్వారము 
ఎడద ఎడదను నిండె గుడి నుండి మా దైవము (పాట : 50) 
అన్న గీతంలోనూ తమ దైవం గుడిలోని నాలుగు గోడల మధ్య కాక 
ప్రతి గుండె గుండెలో నిండి వున్నాడని చెప్పడం మంచి భావన. 
కదలి నడువగలము మేము 
బెదరి తిరిగి రాము మేము 
చదలు కడలి కలయుకడ - నీ 
పదములు వినిపించుప్రొద్దు 
పదములు వాసించు ప్రొద్దు 
కాలమే ఉన్నంత వరకు 
గానమే ఉన్నంత వరకు 
అడుగులు నీవంటు వరకు 
తడయబోము నిదురబోము 
అడలిపోము అలసిపోము (పాట : 56) 
ఇందులో మేము అన్నది సామూహికాధ్యాత్మిక ధ్యానమనే బహ్మసూత్రం 
భగవంతుని పాదస్పర్శకై ఆరాటపడే తీవ ప్రయత్నం ఇందులో అయిదవ 
పంక్తిగా అవతరించింది. సామాన్యంగా చరణాలకు నాలుగు పంక్తులు మాత్రమే 
వుంటాయి. .కాని అందుకు భిన్నంగా ఇందులో అయిదన పంక్తి కూడా 
శాస్త్రిగారు, ప్రవేశపెట్టి తన అకుంఠిత భక్తిభావాన్ని బలపరుస్తూ, అచంచల ఆత్మ 
విశ్వాసాన్ని ప్రకటించారు. 
నా నోట నీ మాట గానమయ్యేవేళ 5+5+5+5=20 
నా గుండె నీ వుండి మోగింపవా వీణ? 5+5+5+5=20 
అంతరాంతరము నీ అమృత వీణేయైన 5+5+5+5=20 
మాట కీర్తన మౌను. మనికి నర్తనమౌను 5+5+5+5=20 
“అమృత వీణ' అని సంపుటికి నామకరణం చేయడం “మహతి లోని ఈ 
ఖుండగతి గీతం వల్లనే కావచ్చు! “శ్రీ కృష్ణశాస్త్రి వ్యక్తిత్వం అంతరాంతరాలలో 


YN) 


100 తెలుగులో లలిత గీతాలు 


నిండి ఆయన ప్రతి మాటనీ కీర్తనగా, మనికిని (జీవనము) నర్తన గా తీర్చిన 
అమృతవీణ ఇది. భౌతికంగా కృష్ణశాస్త్రి గొంతు మూగవోయినా జీవితాంతం 
పలుకుతూ వచ్చిన వీణ! ఎంత వైయక్తికమో అంత విశ్వజనీనం” అన్న 
సంపాదకుల “భూమిక లోని వాక్యాలు గమనార్హం. 

నాకేల ఒక జోలె 

నాలో అమృత విణ 

ఉంచి నన్ను లెమ్మందువా? 

దేవ 

ఊరకే పొమ్మందువా? 

నాలుగూ దిక్కులా 

నడిమి స్వర్గమ్ములో 

ప్రతియింట మొగసాల ఆగనా? 

సక ? (పాట : 59) 

ప్రతియింటి ముంగిలిలో, గుండెలోగిలిలో నిలిచి గీతంగా మోగుతాను 

అంటూ భగవంతునితో మొరపెట్టుకుంటున్న వైనమిది. 


వాడిన తీగకె గడియ గడియకొక 
వసంతకాలము దేవ! 

దారిగాని దారిని అడుగున కొక 

తారాదీపము దేవా! 

ఈ విశ్వాసము విడని వారికి 

భావిస్యర్గమో దేవా! (పాట : 65) 


ఈ గీతాన్ని బసవరాజు పాట చదివి వ్రాసినట్టుగా చెప్పారు. కాని ఎ 
పాటనో వివరించలేదు. బహుశ “ఆశాభంగము' అను శీర్షికతో బసవరాజు 
రచించిన “పానకమ్ములో పుడకనేటికిటు పడవేసితివో దేవా?” అనే గీతం డ్రరణ 
గావచ్చు. ఆశ మనిషి జీవితానికి మరింత కృషి సలుపడానికి దోహదం చేస్తుంది. 
ఇట్టి ఆశను విడనాడక గట్టి ప్రయత్నం చేసేవారికి భావి స్వర్గతుల్యమౌతుందన్న 
“వన యీ గీతంలో అగుపిస్తుంది. 


ఈ గడ్డి పూవులే ఈ దారి పొంతనే 

అలసి పోనీవోయిదేవా! దేవా! 

నీ ఇష్టమైనచో నీ పూల దండలో 

మెరిసి పోనీవోయి దేవా! దేవా! 

ధనవంత ము (పాట : 72) 


అలితగీత వకానం 707 


భక్తుడు తననో గడ్డి పూవుగా పోల్చుకొని అల్పత్వాన్ని చాటుకుంటున్నాడు. 
దైవానుగ్రహముంటే గడ్డిపూవైనా పూల దండలో చేరి దేవుని మెడలో 
మెరిసిపోతుందనే భావం ఇందులో సుస్పష్టం. 

శిథిలాలయమ్ములో శివుడు లేడోయి 

ప్రాంగణమ్మున గంట పలుకలేదోయి 

వాడ వాడల వాడె! జాడలన్నిట వాడె 

ఇంటి ముంగిట వాడె! ఇంటింటిలో వాడె! (పాట : 82) 

ఈ గీతం బ్రహ్మ సమాజ వ్యాప్తికి ఎంతో ఉత్తేజాన్ని కలిగించింది. 
భగవంతుడు సర్వాంతర్యామి. కావున శిథిలాలయాలలోనే శిలా విగ్రహ 
రూపాలలోనే వున్నాడనుకోవడం ఉత్తభ్రమమాత్రమే అని విగ్రహారాధనను నిశితంగా 
విమర్శించే గీతమిది. 

తెగదెంచండయ్యా! ఎ 

ద్వేషపు సంకెల్లేని 

తెగనివి కాదయ్యా యుగ 

యుగముల చైనా కానీ! 

గుణములేని 'వాని దే 

కులమైతేనేమి! 
తృణమైతేనేమి శ్రీ 


Ne 


చరణమంటునేని! 
శ్రీలలితేశ్వర గళ నవ 
మాలా కుసుమాలమేమొ! (పాట : 84) 
మూఢాచార కుటిల కులతత్వాన్ని చెండాడే గీతమిది. మాలల్ని అంటరాని 
వారిగా చేసేవారిని తూర్పార బట్టే తత్వమిది. గుణము లేని వానిదే కులమైతేనేం? 
శ్రీదేవి చరణమంటితే తృణమైనా చందనంగా భాసిస్తుందని, హీనంగా చూసే 
మాలలు మరెవరో కాదు శ్రీ లలితాగళ సీమలో వేలాడే పుష్పమాలలని 
సంభావించడం చూస్తే కృష్ణశాస్త్రి పై గాంధీగారి హరిజనోద్ధరణ ప్రభావం ప్రగాఢంగా 
ప్రసరించిందనిపిస్తుంది. కేవలం రాతల్లోనే గాక కృష్ణశాస్త్రిగారు పిఠాపురంలో 
హరిజన సహపంక్తి భోజనాలతో చేతల్లోనూ ముందున్న వారే. సర్వ మానవ 
సమానత్వాన్ని సంఘ సంస్కరణాభిలాషను చాటే ఈ గీతం కృష్ణశాస్త్రి భావాన్నత్యానికి 
ప్రతిబింబంగా నిలుస్తుంది. 
మనసులోన కారుమబ్బొ, మలిన మలిన తిమిరమ్మో 
మరి మరి మరి ముసురుకొన్న మనసారా పాడు మోయి 
బ్రహ్మ కృపాహి కేవలమని - బ్రహ్మ కృపాహి కేవలమని 
సంతసము (పాట : 86) 


102 తెలుగులో లలిత గీతాలు 


బ్రతుకు ఎడారిగా మారినా, నందనంగా తేలినా అన్నీ భగవదనుగ్రహంగానే 
భావించాలన్న సారాంశం యీ గీతంలో అగుపిస్తుంది. బ్రహ్మ సమాజ తత్వాన్ని 
వివరిస్తుంది. ఇదే గీతాన్ని పాఠాంతరంగా మళ్లీ ఈ విధంగా వ్రాశారు. 

నీ కృపయే నీ కృపయే అని 
మనసారా అనరాదా? 

మదిలో మబ్బో చీకటియో 
పొదివే వేళల అనరాదా? 

నీ కృప ఒకటే నీ కృపయే 
నీ కృపయే ప్రభు, నీ కృపయే 

ఇలా వ్రాసిన గీతాలకే మళ్లీ మల్లీ మెరుగులు దిద్దడమనేది బహుశ 
తెలుగు కవులలో కృష్ణశాస్రిగారొక్కరే చేశారేమో! అందుకే వారిని అక్షర శిల్పి 
అంటారు. 

ఇలా మహతి లోని గేయాలన్నీ బ్రహ్మసమాజ మహత్వాన్ని మానవతా 
దృక్పథాన్ని చాటడానికి ఉపయుక్తమైనాయి. “మహతి అంటే నారదుని వీణ 
అనే అర్ధం. నారదుడు లోక సంచారం చేసినట్లే నాటి రోజుల్లో కృష్ణశాస్త్రి 
“మహతి” దేశసంచారం చేస్తూ విసృత ప్రచారం గావించింది. 

'అమృతవీణ' సంపుటిలో అగుపించే చతుర్ధ తంత్రీ అధ్యాయం మధు 
మురళి! “ఇందులో చాలా వరకు రేడియో ద్వారా గాయనీగాయకుల ద్వారా 
ప్రజల రసనల కెక్కిన మధురభక్తి గీతాలే తారసపడతాయి. “యమునా విహారి, 
“శ్రీ ఆండాళ్లు, “కృష్ణాష్టమి వంటి శ్రవ్యనాటికల నుంచి కొన్ని ఇతరములు 
కొన్ని ఇందులో చేరాయి." 

'మధు మురళి” అన్న పేరు వినగానే ఇది మధురభక్తికి సంబంధించినదని 
తోస్తుంది. 

“రాధాకృష్ణుల ప్రణయం ఆధారంగా “మధురభక్తి అనే భక్తి మార్గాన్ని 
చైతన్యుడు ప్రచారం చేశాడు: ఈ తత్వంలో భక్తుడు (ప్రేయసిగా భగవంతుడు 
ప్రియుడుగా భావించి చేసే ప్రణయోపాసన ప్రధానం. చైతన్యుని భావనలో 
శ్రీకృష్ణ పరమాత్మ ఒక్కడే పురుషుడు. జీవాత్మలన్నీ స్త్రీలే! భక్తుడు గోపికగా 
భావించుకొని కృష్ణడ్రేమలో తరించడాన్ని ఆయన ప్రతిపాదించాడు." 

ఇందులో కవి గోపికగా దర్శనమిస్తాడు. వివిధ గేయాలలో వ్రేపల్లె గురించి, 
గోపికల అంతరంగాలలో చెలరేగే కృష్ణలీలా విలాసాలగూర్చి విదితమవుతుంది. 


మురళీ! మధు మురళీ! 
మురళీ! మృదు మురళీ! 


౧ అమృత వీణ . వుట . 709 
2 దేనులవల్లి కృష్ణళ్యాస్త సాహితీ సౌరభం డాఎన్‌ నిర్మలాదేవి. వుట : 728 


అలితగీత ఎ౨ఎకానం 103 


కడిమి తరువుల నడిమి తెరువుల 

నడిచివచ్చే దెవరు మురళి? 

నెమలి పింఛపు నీడనోరగ 

నిలిచి నిక్కుచు పిలుచు మురళీ! 

అజా టపాను (పాట:87) 

మురళిని సంబోధిస్తూ ముగ్ధ మోహనుడైన మురలీధరుణ్ని అన్వేషిస్తూ 

ప్రతి అలికిడిలోనూ కృష్ణాగమనాన్ని తలపోసే గోపికల హృదయం ఇందులో 
అగుపిస్తుంది. మామూలుగా శ్రావ్య సంగీతం వింటేనే పశువులు ఎక్కువ 
పాలిస్తాయని ప్రతీతి. అందులో గోపాలుని మురళీగానం వింటే ఆలపాదుగుల్లో 
అమృతం వంటి పాలకడవలే దొర్హుతాయని కవి మనోహరంగా చెప్పిన వైనమిది. 
“అంటీ అంటని అంగుళుల కొనలందుకొని ఎలుగెత్తు మురళీ” అనడంలో 
వేలికొసల్ని వేణువు రంధ్రాలకు అంటీ అంటించక వాయించే కృష్ణుని మురళీ 
రవాన్ని చెవులకు వినిపించడమే గాక కళ్లకు కనిపించేలాగుంది. 


కరి మబ్బుంటుందా? ఆ. 

కాలమేఘమాకాశం వదలి 

నేలనడుస్తుందా? 

నడిచే మబ్బునకూ - ఊఉ. 

నవ్వే పెదవుందా? 

నవ్వే. పెదవులకూ మువ్వల వేణువులూ (పాట : 89) 

ఈ గీతం “డా॥ ఆనంద్‌' లో సినీ గీతంగానూ వెండితెరపై వెలుగొందింది. 
గోపికలు కృష్ణుని గూర్చి అదే పనిగా ఆలోచిస్తూ అల్లిన చమత్కారమిది. 
సామాన్యంగా కార్తీకంలో కాలమేఘాలు కనిపించవు. తెల్లని వెన్నెల్లో తేలియాడే 
తెలిమబ్బులే తప్ప. అందులో నీలిమేఘం నింగిని వదలి నేలపై నడిచిరావడం 
అసలే జరుగదు. ఒకవేళ నడచి వచ్చినా నల్లని ఆ మబ్బుకు నవ్వే పెదవి 
వుంటుందా? పెదవులపై మువ్వల మురళి వుంటుందా? అని గోపికలు నీలమేఘ 
శ్యాముడైన గోపాలుడి ఉనికిని ఈ విధంగా భావించడం అత్యంత రమణీయంగా 
వుంది. 

ఈ దారి నా స్వామి నడచేనా? 

పాదాల జాడలివి విడిచేనా? 

ఎవరైన నా విభుని చూచేరా?.......స్యామి 
శిఖ పైని శిభిపింఛ మూరేనా?......... స్వామి 
ఒకసారి నవవేణువూదేనా? 


704 తెలుగులో లలిత గీతాలు 


ఆజం దన చిం అల జ చల ఎ ఉల చచ వి చప లు కారక ఉచిత దుల చుసుకుకాూ టకు వా రారా వె లుల ఉచ చినా జశాను 


రాధా మనోవీధి: వెడిచేనా?. స్వామి 
ఈ దారినా కొరకు నడిచేనా 
నన TRO (పాట : 93) 
కృష్ణాన్వేషణలో గోపిక చెట్టునూ, పుట్టనూ ప్రశ్నిస్తూ, కొమ్మనూరెమ్మనూ 
గాలిస్తూ జీవాత్మ పరమాత్మలో లీనం కావడానికి పొందే ఆరాటం వ్యక్తపరుస్తుంది. 
బహుశ బమ్మెర పోతన పద్యం ఈ పాటకు ప్రేరణ కావచ్చు! సిగలో నెమిలి 
పింఛం, అధరాన వూదే వేణువు గల నా మనోహరుడు ఈ దారి వెంటగాని 
వచ్చాడా? నా గూర్చి ఏమైనా అడిగాడా? అయినా రాధా మానసచోరుడు కాబట్టి 
ఆమెను వదలి తనకై- నడిచి వచ్చేనా? అని గోపిక తపించడం ఖండగతిలో 
కమనీయంగా వర్ణించబడింది. 
రాధ విరహబాధ - అనురాగ మధురగాధ 
జాలి మాలి వనమాలి చనియె నొక్కనాడు 
దౌల దౌల మురళి చల్లగాలి తేలి మోగె 
తాళలేక రాధ మనసు తల్లడిల్లి ఊగె! 
నిబిడతరుణ నీ పవనచ్చ్చాయ రాధనిలిచె 
కృష్ణ కృష్ణ కృష్ణా అని కేరి కేరి పిలిచె! (పాట : 94) 
పె గీతంలో గోపిక విరహంతో కూడిన అన్వేషణ విశదం కాగా యీ 
గీతంలో రాధ విరహబాధ ప్రస్ఫుటమవుతోంది. దూర దూరంగా మురళీరవం 
గాలితో పాటు వచ్చి వినబడుతుంటే తాళలేక రాధ తల్లడిల్లిపోతూ కృష్ణ కృష్ణ 
కృష్ణా! అని దీర్ణాంతం చేస్తూ పిలువడంలో తాళలేని విరహార్తి ధ్వనిస్తోంది. 
మరుజన్మ మెత్తెదను మాధవుడవైనేను 
చిరునగవుతో చెదరు కురులతో మురళితో 
తంట భరతసుతా టు (పాట : 97) 
ఈ గీతంలో విసుగెత్తిన గోపిక తాను మరుజన్మలో మాధువుడనై గోపికగా 
జన్మించే గోపాలుడిని ఉడికిస్తానంటూ, తాననుభవించిన విరహావస్థను మురలీధరుడి 
కర్ణమయ్యేలా చేస్తానంటూ భావించడం వినూత్నంగా వుంది. 


మోయింపకోయ్‌ మురళి 5+5=10 
మోయింపకోయ్‌ కృష్ణ! 5+5=10 
తీయతేనియ బరువు 5+5=10 
మోయలేదీ బతుకు 5+5=10 


Tey 
మురళి పాటకు రగిలి 
మరుగు నీ వెన్నెలలు 


ల చది తుచ ఛాచి చట చా లఛ తి బిల దివ జ బదా వాది దబు ఇత త లావుది దిచడదాశాతిచు 


అలితగీత ఎకొనం 105 


కాలు చల్లదనాలొ! 
కనలు తియదనాలా! 
భరమోయి! నీ పేమ 
వరమే నేటి రేయి - Hey! 
వెన్నెల మరగడం, చల్లదనం కాలడం, తయనం మరగడం ప్రకృతి 
విరుడ్దాలు. అయితే విరహావస్తలో వెన్నెలను సహించలేకపోవడం, మలయానిలాన్ని 
ఓర్వలేక పోవడం సహజం కాబట్టి, విరుద్ద భావాల్ని కలిపి విశిష్ట అర్జాన్ని 
ఆవిష్కరించారు, కృష్ణశాస్త్రి యీ గీతంలో. అనిర్వచనియమైన & 
మాధుర్యం కలగలిసిందీ గీతంలో 
ఎడబాసి పోకోయి 
సదసి “ఏరెట 
ఈ ఎదకు నిముసమే 
నెడబాటు విసమే! (పాట : 103) 
తారాస్థాయికి చేరుకున్న విరహావస్థలో వున్న గోపిక గోపాలునితో దాసినైన 
తనను ఎడబాసి పోవలదంటూ ఆ ఎడబాటు తన ఎదకు నిమిషమైనా విషమే! 
అని చెప్పడం ఈ గీతంలో అగుపిస్తుంది. 
విరహం ఎంత తీయగా బాధగా వుంటుందో, మురళి రవం అంత 
మాధుర్యంగా వుంటుందని విప్పిచెప్పే భావాలు 'మధుమురళి'లో కోకొల్లలు. 
“అమృతవీణ”లో అయిదన తంత్రీ అధ్యాయంగా అగుపించేది గుడిగంటలు" 
ఇందులో భగవంతుడు హరి, రాముడు, కృష్ణుడు, శివుడు మొదలగు రూపాల్లో 
దర్శనమిస్తాడు. 
నవతులసీ దళదామా! 
నవ కువలయాభి రామా! 


th 
(శ్వ 
ర 
G 

గగ 
౮ 

ల 


ఉకును చు నుచు చిచిలతి చానా లి చినును బల కాకా భల భాతి ణల తి చక శుచాచానాచిదాచి శా 


కోరి కోరి రమ్మనిన 

తీరా నీవేతెంచిన 

ధారలైన అశ్రులనే 

రూపుతోచదేమా? స్వామోా............. ॥$నవః। (పాట : 105) 

ఈ గీతంలో భగవంతుణ్ని భక్తుడు ప్రార్థించగా, ఆ ప్రార్ధన నాలకించి 

అరుదెంచినా, ఆనందాశ్రువుల ధారలో స్వామి రూపమైనను తోచదెమో? అని 
స్వభావోక్తి అలంకారాన్ని, అందమైన భావాన్ని ఆవిష్కరించారు. ద్‌నినే తర్వాత 
శబరికై 'సంపూర్త రామాయణం చిత్రంలో ఉపయోగించారు 

పూవులేరి తేవే చెలి 

పోవలతె కోవెలకు! 

నీ వలె సుకుమారములు 


106 తెలుగులో లలిత గీతాలు 


నీ వలెనే సుందరములు 

తుమ్మెద కాలూననివి 

దుమ్ము ధూళి అంటనివీ 

పూలే పోయాలి తల 

బ్రాలల్లే స్వామి పైన ॥పూవు॥ (పాట : 106) 

ఇందులో తుమ్మెద అంటనివి, ధూళి సోకనివి సుందర సుకుమారములైన 
పూలన్నీ తెచ్చి స్వామి తలపై తలబ్రాలల్లే పోయాలని విమల భక్తితో ఆరాటపడడం 
అగుపిస్తుంది. 

రామ చరణం రామ చరణం! 

రామ చరణం మాకు శరణం! 

రాగమై ఈ బతుకుచెడి “రా- 

యైన వేళల రామ చరణం ! 

కోతియై ఈ మనసు నిలకడ 

కోలుపోతే రామ చరణం! 

నావలో తొనుండి మము న 

ట్టేట నడిపే రామ చరణం! (పాట : 115) 

ఈ గీతంలో శ్రీరామపాదానికున్న ప్రభావాన్ని రమ్యంగా రచించారు. శీలం 
చెడిన అహల్య గౌతముని శాపంతో రాయిగా మారగా మళ్లి రామచరణ 
మంటగానే రమ్యంగా రూపుదాల్పడం, కోతి (హనుమంతుడు) రామనామం 
వినినంతనే స్థిర మనస్సుతో కుప్పిగంతుల్ని మాని కుదురుగా నిలువడం, 
గుహుడి నావలో గోదావరి దాటడం, అభయ మిచ్చిన సుగ్రీవునికి, విభీషణునికి 
పట్టం కట్టడం, ఎదురు చూచే ముదుసలి శబరి కడకు తానే ఎదురు వచ్చి 
మోక్ష మోయడం మొదలైన రామాయణ ఘట్టాలన్నీ కళ్లకు కట్టినట్లుగా చెబుల - 
భవసాగరాన్ని దాటించే మహిమలున్న రామచరణం నుండి రాలిపడే ఒక 
మధుకణమైనా మాకు చాలునని భక్తుడు తృప్తిగా కొలువడం మహత్తరంగా 
వుంది. 14 మాత్రలతో ఈ గీతం మొత్తం 3+4 మిశ్రగతిలో సాగింది. ఈ 
గీతంతో తృప్తి పడక మల్లీ మరో గీతంలోనూ రామచరణాల్నే ప్రస్తుతించారిలా- 

నీ పదములె చాలు రామా! 

నీ పద ధూళులె పదివేలూ! 

నీదయ గౌతమి ' గంగ-రామయ 

నీ దాసులుమునుగంగ 

నా బ్రతుకొక నావ- దానిని 

నడిపే తండ్రివి నీవ! (పాట : 116) 


అలితగీత ౨కొానం 707 


ఈ గీతం రేడియో ద్వారా బహుళ ప్రాచుర్యం పాందింది. దాస్య భక్తిని 
చాటే ఈ గీతంలో గంగ-మునుగంగ, నావ-నీవ అనే అంత్యాను ప్రాసలతో 
అరుదైన అందాన్ని తీసుకువచ్చారు శాస్త్రిగారు. ఇలా రాముడిని కృష్ణుడినే గాక 
కృష్ణశాస్త్రిగారు తనివిదీర శివుడినీ కీర్తించారు. 

శివశివశివ అనరాదా? 6+6=12 


శివనామము చేదా? 6+4=10 
శివపాదము మోడదా-ని 6+6=12 
శిరసునుంచ రాదా? 6+4=10 


ఉంధి టి పాటక ళు చాలు కాపరి కు వప నిఖుణి ల అలయ నాలాల చవి చిచినా డు 


హర హర హర అంటే - మన 

కరువు తీరిపోదా? 

కరి, పురుగూ, పాము, బోయ 

మొరలిడగా వినలేదా? 

కైలాసము దిగివచ్చి 

కైవల్యము ఇడలేదా ॥శివ॥ (పాట : 119) 

ఈ గీతం కూడ రేడియో లలితగీతంగా విశేష ప్రచారం గాంచింది. 
ఇందులో భక్తుడు మనసారా శివనామము తలచినా, శివపాదము కొలిచినా ఎలా 
తరిస్తాడో చెప్పాడు. ఏనుగు, సాలీడు, పాము, కన్నప్పను కనికరించిన 
శ్రీకాళహస్తీశ్వరుణ్ని స్తుతిస్తే మనల్నీ కనికరిస్తాడు అనే భావం ఇందులో ఇమిడి 
వుంది. ఇందులోని 10 మాత్రల సమసంఖ్యల్లోని పాదాల్ని చివరలో రాగయుక్తంగా 
సాగదీస్తే సమమవుతాయి. 

కైలాస గిరి నుండి కాశిళై 

కాశికాపురి నుండి దాసికై 

దాసికై, యీ దక్షవాటికై 

దయచేసినావయా! హరహరా! హరహరా! 

విరిసి జాబిలి మల్లిరేకగా... 

కురిసి తేనియల మువ్వాకగా.... 

దరిసి నీ దయ నిండు గోదావరీ నదీ... 

రురులాయెరా! హరా! హరహరా! హరహరా! (పాట : 122) 

కృష్ణశాస్త్రి శివక్షేత్రాల్ని స్తుతిస్తూ గానం చేసిన గీతమిది. కృష్ణశాస్త్రి స్వస్థలమైన 

తూర్పు గోదావరి జిల్లాలోని దాక్షారామం ప్రసిద్ధ శివక్షేత్రంగా అందరూ ఎరిగినదే! 


108 తెలుగులో లలిత గీతాలు 


కైలాస గిరి నుండి కాశికి, కాశి నుండి దాక్షారామ వాటికి దయచేసిన శంకరుడే 
దయతో గంగను వదలగా, ఆ గంగ గౌతమి - వశిషాది మూడు పాయలైన 
గోదావరిగా ప్రవహించిందని ఇందలి భావం. అందుకే “'మువ్వాక పద ప్రయోగం 
చేశారు. ముక్కోటి దేవతల ప్రార్థనల్ని మన్నించి గరళాన్ని గళంలో నిలుపుకున్న 
నేత, ముతల్లోకములకు ఏది అడిగినా అనుగ్రహించే దాత ఎకైక ప్రభువైన 
పరమేశ్వరుడే అని కమనీయంగా ప్రస్తుతించిన గీతమిది. 
నటేశ్వరున కివె నమస్సులు, కర 
పుటాల నిటలమ్ముల కీలించి 
జటావాటి మినువాక నెలరేక 
ఘటించేటి భువన మోహనునకును 
॥నటే॥ 
శౌరి మృదంగము మోయింప 
సురాళి పొగడ తాండవమ్ము నెరపే.... ॥నటే॥ (పాట : 123) 
భారతి వీణను, శౌరి మృదంగం వాయించగా, పాకారి అంటే ఇంద్రుడు 
వేణువు నూదగా, బ్రహ్మతాళం వేయగా, దేవతలంతా పాగడగా పార్వతితో నేత్ర 
పర్వంగా తాండవమాడే నటరాజుకు, తన జటాజూటంలో గంగను, నెలవంకను 
కలిగున్న కైలాసనాథునకు కైమోడ్పులు చేస్తున్నట్లుగా యీ గీతం అంతరార్ధం. 
సురగంగను “మినువాకి, నెలవంకను 'నెలరేకి అను పదప్రయోగం బాగుంది. 
నమో నమస్తే నారాయణ! నవ 
జీవనిధానా! నమో నమో! 
అంధకారవారణ దారణ చణ 
కిరణ కృవాణా! నమో నమో! 
క NNO Pe NOD (పాట : 124) 
సప్తాశ్వ రథారూఢుడై, సుషుప్త జగతిని మేల్కొలిపే, కిరణాల ఖడ్డాలతో 
అంధకారాన్ని చెండాడే ఆదిత్యుడి వర్ణన - కీర్తన ఈ గీతంలో అగుపిస్తుంది. 
“గుడి గంటలు' శీర్షికలోని ఈ గీతాలన్నీ శివ, రామ, కృష్ణాది దేవతల్ని 
మనసారా కీర్తించే వైతే “మహతి' లో అగుపించే గీతాలు నిరాకార, నిర్గుణోపాసాలు. 
అంటె తొలినాళ్లలో బ్రహ్మసమాజ వ్యాష్షికై రచన చేసిన రోజుల్లోని కృష్ణశాస్త్రి 
గీతాలు నిరాకారుడైన పరబ్రహ్మను ప్రస్తుతించగా, మలినాళ్లలో రచించిన “గుడి 
గంటలు” గీతాలు హరి, రామ, కృష్ణ, శివాది సాకార మూర్తుల్ని కీర్తించాయి. 
కావున ఈ మార్పు గమనార్హం. 
'అమృతవీణ'లో ఆరవ తంత్రిగా “బుతుఖేల” అగుపిస్తుంది. ఈ శీర్తికలోని 
గీతాలన్నీ ప్రధానంగా ప్రకృతి విలాసాన్నీ బుతుచక్రభ్రమణాన్నీ అల్లుకొన్నవే! 
చాలా వరకు శ్రవ్యనాటికలుగా ప్రసారమైనవే! 


అలితగీత ఎ౨ఎకొనం 709 


ఎవరు నాటిరో ఎవరు పెంచిరో 
ఎవిథ సుందర తరువుల 
మివుల చల్లని దయాధారల 
తవిలి కురిపించి. వానికి 
వందనమ్ము! చరాచరాత్మక 
జగత్కర్తకు, విశ్వభర్తకు 
వందనమ్ము! వందనమ్ము! (పాట : 125) 
ఈ గీతం పోతన్నగారి ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు 
లీనమై' అను ఉత్పలమాల పద్యానికి అనుసృజనగా అనిపిస్తుంది. 
అనేక సుందర తరువుల్ని ఎవరు నాటిరో? చల్లని దయాధారల్ని కురిపించే 
మబ్బుల్ని ఎవరు పెంచిరో? అని ప్రశ్నిస్తూనే వాటినన్నీ సృష్టించిన జగత్కర్తకు- 
విశ్వభర్తకు వందనం అంటున్నాడు కవి. 
నిలిచిన ప్రతిగిరిని ధ్యానించే ఒక మునిగా, ప్రవహించే యురిని కీర్తించే 
భక్తురాలిగా భావిస్తూ, ఎవని చరణములపై పాదరింటి లతలపై విరిసిన పూలన్నీ 
ఎల్లప్పుడు వాలునో వానికి వందనం అంటూ స్తుతించే ఈ గీతం విలక్షణంగా 
వుంది. 
కడచినదీ రేయి 
నడచెనెటో పోయి 
వెలుగు ఉషసృ్పర్శనమున 
అల్లన నిట్టూరిచె ప్పథివఐ 
చెలగు వశ్వమున కణ కణమ్మున 
నవ చైతన్యము పొదివి (పాట : 126) 
రేయి గడచి పోగానే ఉషస్సుతో పృథ్విపై కదలాడే నవచైతన్యాన్ని చూసె 
కవి పొంగిపోతూ రచించిన గీతమిది. అందుకే మిణుకు మిణుకుమను గతరాత్రి 
దీపాల్ని వెంటనే ఆర్పేయమంటూ, కొత్త కాంతి చైతన్యానికి సరికొత్త స్వాగతంగా 
పలికిన గీతం- 
ఆర్పుము ఆర్పుము దీపములు 
రజనీ దీపములు 
ఎరుగవా వీటి కెపుడు వచ్చెనో 
అరుణ కిరణముల ప్రభాతము 
కొరమాలినవా మట్టి ప్రమిదలు 
తెరువుము తెరువుము ద్వారములు ॥1ఆరుము॥ (పాట:127) 


770 తెలుగులో లలిత గీతాలు 


కొరమాలిన మట్టి ప్రమిదల్ని పాత ఛాందసత్యానికి, ప్రభాత అరుణకిరణ 
రేఖల్ని నూతన. అభ్యుదయ తత్వానికి సంకేతంగా పదప్రయోగం చేసినట్లు 
అనిపిస్తుందీ గీతంలో 
తెరవండీ తలుపులు! వీధి తలుపులు! 
పురాణ' మో దివాణం, చెడి బూజు పట్టకుండ! 
బూజు దుమ్ము ధూళి, మూసెను తిమిరాళి! 
మాసె ఈ హవేలీ! 
ఊర్పెను సరికొత్త కొత్త వార్తలెవో గాలి! 
తీర్చెను ద్వారముల స్యర్హతోరణముల హేళి! 
బరానతెరవరేం? 
సున ॥ పురాణ మో దివాణం॥ (పాట:129) 
కవి ఈ గీతంలో కూడ పాతదనాన్ని పురాతనమైన దివాణంతో పోల్చి, 
వెంటనే తలుపులు తెరిచి కొత్త కాంతుల్ని ఆహ్వానించకుంటే అది బూజు పట్టి 
చెడిపోతుందని చెప్తున్నాడు. వెలుగుల్ని నింపే ఉదయ అభ్యుదయానికి స్వాగతం 
పలుకుమంటున్నాడు. కొత్త వార్తల్ని మోసుకొచ్చే గాలికి, స్వర్ణతోరణాల్ని వేలాడదీసే 
పసిడి కిరణాలకు ద్వారాలు తెరిచి ఆహ్వానించమంటున్నాడు. నూతన వసంతాన్ని 
చేతులు సాచి పిలుస్తున్నాడు. అందుకే వసంత సంకేతాలైన గున్నమావి, కోయిల, 
మల్లెలు వాడబడ్డాయి. 
“ఎవరు వారు వచ్చేరు? పువుల తేరుపై” 
“కొత్త కారు! క్రొత్త కారు!” 
“చెతరథంలోన, శ్యామ పత్రపథంపైన 
ఎవరా వచ్చేది?” 
“అది ఉగాది! అది ఉగాది” 
కుసుమలతా పతాక 
కోయిల బాకా! 
వహవ్వా! ఎన్నాళ్లకు రాక!” (పాట : 131) 
ఈ పాట మొత్తం ప్రశ్నజవాబుల మాదిరిగా విశిష్టమైన పంథాలో నడచింది. 
చైత్రరథంలో - ఆకుపచ్చ పథంలో సాగివచ్చే ఉగాదిని, కోయిల బాకా - 
విరిసిన ప్రసూనాల పతాకతో ఏడాది గడిచాక వచ్చిందనడానికి ఎన్నాళ్లకు రాక! 


అని చెప్పడం నవ్యంగా దివ్యంగా వుంది. వసంతమందటే కృష్ణశాస్త్రిగారికి ఎంత 
ఆనందమో ఈ గీతమే చెప్తుంది. 


మధూదయంలో మంచి ముహూర్తం 
మాధవీలతకు పెల్లి! 

మాధవి పెల్లికి మల్లీ, మాలతి, 
మందారం పేరంటాల్లు! 


అలితగీత దికొనం 111 


కొమ్మ కొమ్మ కొక సన్నాయి! 

రెమ్మ రెమ్మ కొక గవాయి! 

కొమ్మా రెమ్మా కలిసి మామిడి 

గుబురంతా ఒకటే హాయి! 

సామ ముకి (పాట : 137) 

మధుమాసం మాధవీలతకు గున్నమావితో పెల్లి చేయడానికి మంచి 

ముహూర్తం అంటూ ఆ పెల్లికి మల్లె, మాలతి, మందారం, మొదలగు పూలన్నీ 
పేరంటాళ్లు అని చెప్పడంలో ఎంతో జెచిత్యముంది. మల్లె, మాలతి వసంతంలోనే 
విరివిగా వికసిస్తాయి. కోయిలల కూతల్ని కొమ్మ కొమ్మ కొక సన్నాయిగా రెమ్మ 
రెమ్మకొక గవాయిగా అభివర్ణించడం ఈ గీతంలో అగుపిస్తుంది. ఈ పంక్తులు 
మనోహరంగా వుండడంచేత ఒక చలన చిత్రంలోనూ చోటు చేసుకున్నాయి. 


మల్లెనమ్మా, మల్లెనే! నా 3+44+3+4=14 
ఒళ్లు సందెల జల్లనే! 34+4+5=12 
పెల్లి కూతురు మగనికై కొస 3+4+34+4=14 
వేళ్ల మాలికలల్లెనే! 3+4+5=12 


వివాద దిదిల బు బాల అచల రునుట అచల సదా హా టలుతు తిం చాచా బు లప భుభు ల 


దారి పజ్జను, గడిసెజను 


ch = 


దాగివుండే బీదను-నిరుపేదను 


ప్రభువు కొలువున దాసిని, శ్రీ 
పదములకును తివాసిని ॥1మ॥ (పాట : 138) 
ఈ గీతంలో వివిధ పూల మనోభావాల్ని వివరించారు. మగనికోసం పెళి 


య 


కూతురు సందెవేళలో తనను మాలగా అల్లుతుందేమోనని మల్తెఒళ్లు ర్వుళ్లు 
మంటోందట! పసిడి బాకుల్తాంటి తన రేకుల్ని మగువలు సిగలో దాలిస్తే 
మబ్బులో మెరుపులాగుంటానని మొగలిపువ్వు అనుకుంటోందట! "కలువనేమో 
తనను తల్లి కొలను అలల చేతుల్లో ఊపుతుందని, స్త్రీల చెవులకు సింగారంగా 
జూకాలుగా వేలాడతానని రేరాజుకు బాకానూదగల ననుకుంటోందట. 
మందారమేమో తోటకంతటికి తానే దొరసానినని, వీరుల మెడలో వేలాడే 
జయహారాన్ని అని మురిసిపోతోందట! సంపంగియేమో తాను రాణివాసపు దానిగా 
భావిస్తూ సరసులను - సామంతులను నా మధురపు తావులతో అలరిస్తానని 
తలపోస్తోందట! కడకు గడ్డిపువ్వు మాత్రం తాను దారిపక్కన పడివుండే బీదనంటూ 
ఏ మోజులు-అలంకారాలు లేక పూజకు పనికిరాకపోయినా ప్రభువు కొలువులో 
పడివుండేదాసిని-కలవారి పదములకు పనికి వచ్చె తివాసిని అని భావిస్తోందట! 


112 తెలుగులో లలిత గీతాలు 


గడ్డిపువ్వు పేదరికాన్ని-దాస్యభావాన్ని కళ్లు చెమ్మగిల్లేలా మిశ్రగతిలో కడు 
మనోహరంగా వర్ణించారు కృష్ణశాస్త్రిగారు. 

ఎ ఊహ వేసిన బొమ్మలో 

ఎ చేయి పూసిన వన్నెలో 

సంజలో మబ్బు పింజలో అప 

రంజికుంకుమ చిన్నెలో..... 

METTLE NOON 1 ఎ ఊహ (పాట : 139) 

అరుణోదయ దృశ్యాన్ని యీ గీతంలో అభివర్ణించడమైంది. తొలి సంజలో 

మబ్బులు దూది పింజల్లా తేలాడుతూ పసిడి కుంకుమలో ముంచి 
తీసినట్టున్నాయని, వెలుగు రేకలు క్రమక్రమంగా కొండలపై నుండి దిగివచ్చి, 
పాదరిళ్లలో చొచ్చి, వాగులో చెలరేగు అలల నురుగులో అంతటా వ్యాపిస్తూ 
ఒక రేయిని తుడిచివేస్తున్నాయనడం; ప్రతిరోజూ ఏనాటికి మారక, అసలే 
మాయక రేయితుడవలేని ఉదయ పటము అని చెప్పడం మనోహర రూపకల్పన. 
పదములతో వేసిన తైలవర్ణ చిత్రంగా మనసుకు తోస్తుందది. 

శీతవేళ రానీయకు - రానీయకు 

శిశిరానికి చోటీయకు - చోటీయకు! 

ఎదలోవల పూలకారు 

ఏనాటికి పోనీయకు! 

చైత్రంలో తొగరెక్కిన కొత్తకోర్కెలు 

శరత్తులో క్రైపెక్కే తీయని కలలు 

మనసారా తీర్చుకో - మనుగడ పండించుకో! 

ముసలితనపుటడుగుల సడి ముంగిట ఐనబడెనా 

వీటలేడనీ చెప్పించు - వీలు కాదనీ పంపించు ॥శీత॥ 

ముసలితనాన్ని శిశిరంతో పోల్చుతూ, శిశిరాన్ని-శీతలాన్ని ఇంట్లోకి రానీయకు! 

ఎదలోపల కదలాడే కోర్కెల వసంతాన్ని వాడిపోనీయకు! శరత్తులో కైపెక్కేతీయని 
కలల్ని మనసారా తీర్చుకో! మనుగడ పండించుకో! ఉగ్రగ్రీష్మం ఆగ్రహించినా- 
వర్షామేఘం అదే పనిగా ఏడ్చినా లెక్కచేయకు! ముసలితనం ఆవహించడానికి 
గాని వస్తే ఇంట్లో లేడని చెప్పించు. ఇక దానికి లొంగడం వీలుకాదని 
పంపించుమని చెప్పడం ఈ గీతార్థం. వన్నెల వసంతాన్ని - తొలి వెన్నెల 
శరత్కాలాన్ని, కోర్కెల యౌవనాన్ని ఆహ్వానించడం, ముదిమితనాన్ని, శిశిరాన్ని 
తరిమివేయాలను కోవడం మానవ సహజం. అదే విషయాన్ని హాయిగా 
పాడుకోవడానికి వీలుగా యీ గీతం వ్రాయబడింది. 

పడమటి వాకిటి తలుపులను 

గడియ తిసి తెరిచారా?......ఆ 


నీత! 


అలితగీత ఎకానం 113 


దుడుకు గాలి గుర్రాలను 


విడిచి బయట తోలారా?.......... ఆ 
బయలుదేరెనదె మొయిలు తేరుపై 
వానకారు దొరగారు......... 1 పడమటి ॥ (పాట : 146) 


సాధారణంగా పడమటి దిక్కునుండి గాలి-వాన అధికంగా వస్తుంది. 
కావున పడమటి వాకిటి తలుపులు తెరిస్తే గాలి రేసుగుర్రాల్లా దూసుకు 
వస్తుందని, గాలి గుర్రాల మబ్బుల తేరుపై వానకారు దొరగారు తరలి వచ్చారంటూ 
వర్షాగమనం సూచించే, విరహిణుల మనోభావాల్ని వివరించే యీ గీతం చక్కగా 
వాగింది. 
నదీసుందరి - సుధాస్యందిని 3+4+3+4=14 


నగాధీశ్వర నందినీ! 3+4+5=12 
నడచికోనా, నడుమ కానా 3+4+3+4=14 
కడచి వచ్చిన నవర్వురీ!... 3+4+5=12 ॥నదీ॥ 


అచల ఖ చుట ల చాల లావు ఇ విల బదివా యి నిధి చిధు ణా అతిబల చారు మచ జల ఉట చిదులిలిచిదాచి 


అందెలా కడియాల గలగల 

అందమౌ చిరునవ్వు తళతళ 

మందముగనిట, తొందరగనట 

మలుపు మలుపూ మధుర భంగిమ నదీ! (పాట : 148) 

వర్షానంతరం వేగంగా పరుగెత్తే నదీ సుందరి గమనాన్ని యీ గీతంలో 

కళ్లకు కట్టినట్లు చిత్రీకరించారు కృష్ణశాస్త్రిగారు. గీతం ఎత్తుకోవడంలోనే జగణాలను 
గుప్పిస్తూ (నదీ సుందరి - సుధాస్యందిని - నగాధీశ్వర నందినీ) ఒక కొత్తదనం- 
పరుగెత్తుదనం చొప్పించడం కనిపిస్తుంది. కొండ-కోన దాటి అమృతం లాంటి 
జలాలతో సాగిపోతున్న నదీ సుందరి దరులనున్న కొమ్మ-రెమ్మలతో సయ్యాట 
లాడుతూ అలలగలగలల్ని అందెలరవళులుగా మోగిస్తూ, నురగల్ని చిరునవ్వులుగా 
చిందిస్తూ మలుపు మలుపుకో మధుర భంగిమను ఒలికిస్తున్నదని చాలా 
మనోహరంగా అభివర్ణించిన మిశ్రగతి గీతమిది. లలిత సంగీతంలో అనెకసారు్తు 
అత్యంత శ్రావ్యంగా ప్రసారమైందీ గీతం. 

“అమృతవీణ”లో సప్తమ తంత్రిగా సాక్షాత్కరించేది “విరితూపు. ఇందులో 
చాలా వరకు సంప్రదాయ ధోరణిలో సాగిన అనేక శ్రవ్యనాటికల నుంచి 
చేర్చినవి, గాయనీ గాయకుల కొరకు ప్రత్యేకంగా వ్రాసినవే అగుపిస్తాయి. ఇవి 
చాలావరకు శృంగారాత్మకాలు కాబట్టి “విరితూపు పేరు ఈ శీర్షికకు సవ్యంగా 
వుంది. అందుకే ముందుగా విరితూపులు విసిరే మన్మథుని మోదనే గీతం 
అల్త్లబడింది. 

హరినందనునకు జోహారో 
ఆమని సఖునకు జోహారో 


వాను తాటి చ అలుల లబ అలలను యిక లల బల అట వచు తుది అం ఉట తుచ ల తిక ఉఅచుశ4ుచి ఇ 


114 తెలుగులో లలిత గీతాలు 


చెరుకు విలుతునకు జోహారో... 

చిలుక రౌతునకు జోహారో... 

విరితూపుల వలపులు రేపే 

చిలిపి జోదుకే జోహారో... (పాట : 154) 

రతీసతి కౌగిలిలో మునిగితేలే ఆమని దొరకు, చెరకు వింటితో చిలుక 

తేరుపైనుండి విరితూపులు విసురుతూ చిలిపి వలపుల్ని రేకెత్తించే మదనుని 
గూర్చి వ్రాసిన గీతమిది. 

సుందరా! పురందరా! శచీమానస మందిరా! ఎ 

మందురా! మదిలోన వలపులు మరిగి తొందరలాయెరా 

అందె రవభులు వందువా? నా 
అందచందాల్‌ కందువా?...ఓ సుందరా! 

ఓరచూపులు తరలు నెవ్యనికై? 

దోర పెదవులు విరియు నెవ్యనికై? 

జారు పయ్యెదలోని ఎదలో 

ఊరు రాగము లెవనికై?......... ॥1ఊ సుందరా (పాట : 156) 

మదనుడు, ఇంద్రుడు, చంద్రుడు శృంగార పర్వంలో విహరించే వారు. 

కాబట్టి మదనుని తదుపరి పురందరుడగు ఇంద్రుని గూర్చి అల్లిన గీతమిది. 
సుందరా! పురందరా! శచీ మానసమందిరా! ఏ మందురా!...అనడంలోనే 
ఎదురుచూసే జవ్వని పదప్రయోగంలాగే అందంగా అలంకరించుకొని ఓర్వలేని 
విరహాన్ని ఒలికిస్తున్నట్లు తోస్తుంది. వృత్త్యను ప్రాస హృద్యంగా దొర్లి ఒక 
విధమైన ఊపు, కైపు కలిగిస్తున్నట్లు అనిపిస్తుంది. “ఓర చూపులు - దోర 
పెదవుల మధువులు, జారు పయ్యెదలోని పొంగులు అన్నీ నీకై నిరీక్షిస్తున్నాయి. 
రారా! ఓ సుందరా” అంటూ జవ్వని తొందర పడడం తోస్తుంది. 

చెలీ నన్ను లేపకే 

కలలు కనే వేళ! 

కలలోనైనా వానిని 


కనగలనేమోనే ఆ ఇచెలీ॥ (పాట : 162) 


నిరీక్షించి నిరీక్షించి, ఎంతకూ ప్రియుడు రాకపోయేసరికి నిట్టూరుస్తూ 
కలలోనైనా వాన్ని కంటానేమోనని, ఆ కల చెదరిపోయేలా మాత్రం తనను 
లేపకే చెలీ! అనే ఒక అభిసారిక మనోభావానికిది అద్దం పడుతుంది. 
ఏనాటికీ రాడు - ఎలాటి ప్రియుడే! 
ఈ లాగువేచి ఎన్నాళ్లు సైచేనే? 
ఎన్నాళ్లు నా కళ్లు ఎదురు చూసేనే? 


ఎలాగు ఈ విరహ బాధమోసేనే? 12 ॥| (పాట : 167) 


అలితగీత దవికొనం 115 


ఇందులోనూ  విరహావస్థయే వివరించబడింది. వలపురేపి, ఉండుండి 
మనసును ఊయలగా ఊపి ఎంతకూ రాని వానికై ఎన్నాళ్లు కళ్లు ఎదురుచూసేనే? 
ఎలాగు యీ విరహబాధ మోసేనే? అనడంలో దీర్భకాలిక నిరీక్షణ, విసిగి వేసారే 
విరహ భావన అగుపిస్తుంది. 
ఎలాగీ వియోగాన వేగేనో నా ప్రియా! 
ఏలాగీ మేఘమాస మేగేనో ప్రియా! ప్రియా! 
గడియ గడియ ఒక శిలయై 
కదలదు సుమ్మా ప్రియా! 
ఎడదలోన ని రూపము 
చెదరదు సుమ్మో ప్రియా! 
పడిరావాలంటే విలు 
పడదు కదా నా ప్రియా! (పాట : 169) 
కాళిదాస “మేఘసందేశం. ఇతివృత్తంగా యక్షుని విరహావస్టను వివరించే 
గీతమిది. కుబేరుని శాపంతో ఏడాదిపాటు ఏకాకిగా మసలాల్సిరావడం, తన 
ప్రియను అదేపనిగా తలపోయడం వల్ల ఆ వియోగాన్ని - అందులో మేఘమాసాన్ని 
ఎలా సహించడమోనని యక్షుడు ఆర్తిగా పలుకుతున్నాడు. సహజంగానే వర్షామేఘం 
విరహావస్టను పెంచి బాధిస్తుంది. అందులో అనుదినం క్షణక్షణం మేఘాలు 
దూసుకువచ్చే వర్షాకాలం ఎలాగడపాలోనని యక్షుడు వాపోతున్నాడు. 
“'మేఘసందేశం'ను గుర్తుకు తెచ్చేలే మధుమాసంలా వర్షాకాలంను “'మేఘమాసం 
అనడం జచిత్యంగా వుంది. 
ఎడాది గడిపేద్దామంటే గడియ గడియ ఒక శిలగా కదలడం లేదని 
ఎదలోన డ్రేయసిరూపం ఎంతకూ చెదరడం లేదని...పరుగెత్తుకు వద్దామంటే 
శాపం కొరణాన వీలుపడడం లేదని యక్షుడు వాపోవడాన్ని కృష్ణశాస్త్రిగారు 
చక్కగా చిక్కగా చెప్పారు. 
తోట పిలిచె తోపు పిలిచె! 
ఎటి తరగల పాట పిలిచె! 
ఏటి మొగనో తోట కడనో 
ఎదరుపడితే పడుచులు 
చెదిరి లోబడవా మనసులు? తోట పిలిచె! 
కళ్లు కళ్లూ కలిపి నడుమను 
నల్ల కలువల దండలల్లు 
అల్లి అల్లి మొగ్గ దొడిగి 
రుల్లుమని ఊగే నొడల్లు! ॥ తోట పిలిచె ॥ (పాట : 173) 
రేడియో లలితగీతం గానే కాక సినీగీతంగానూ రాణించిందీ గీతం. 
తోట-తోపు, గల గల పారే ఏటి తరగల పాట పిలిచిందంటూ, అక్కడ గాని 
జవ్వనులు అగుపడితే అంతరంగాలు కైవసం కావా? చూపులు కలిసి కళ్లకు-కళ్లకు 


116 తెలుగులో లలిత గీతాలు 


మధ్య నల్లకలువల దండలల్లుకోవా! అనడం - తొలి చూపుల పయసీ 
ప్రియుల మనోభావాల్ని వెల్లడి చేయడమే! కాటుక దిద్దిన కళ్లు కాబట్టి కళ్లను 
నల్లకలువలతో ఉపమించడం బాగుంది. అలా చూపులు కలిసి మనసులు 
తెలిసి ఒకటైపోగానే ఒళ్లు రుళ్లు మంటుందని ప్రణయంలోని ప్రథమావస్థ 
వివరించబడింది. 
పెరటిలోన గన్నేర! పెదమివిరిచి నవ్వేవు! 
కోరడిలో గోరింట! కోపగించి చూసేవు! 
తెలుసా నా గుట్టు! 
నలుగురికీ చెప్పేస్తే నా మాదే ఒట్టు! 
నా లోపల పచ్చనాకుల గూడుంది-తెలుసా? 
పంచ వన్నెల చిలకపైనా ప్రాణమంతా తెలుసా? 
తెలుసా నా గుట్టు? (పాట:175) 
ఈ గీతం 'వేణుకుంజం' లోనిది కావున ఆ పడుచును గోపికగా భావించాలి. 
పెరటిలోనవ్వే గన్నేరుతో కోపగించే గోరింటతో ఆ గోపిక తన ప్రణయ వృత్తాంతాన్ని 
వెల్లడిస్తోంది. తెల్లగా పూచే గన్నేరు నవ్వుతూ, ఎరగా పండే గోరింట కోపంగా 
అగుపడడం అర్ధమెరిగి చేసిన రచనగా అగుపిస్తుంది. సామాన్యంగా స్ర్తీకి సిగ్గు 
సహజం. కావున అందరితో తన అనురాగాన్ని విప్పి చెప్పలేదు. అందుకే యీ 
గోపిక తన వలపును తోటలోని పూలకూ, చెట్లకూ చెప్తోంది. కాని చెప్పినదంతా 
నలుగురికీ తెలిసేలా చేయొద్దని ఒట్టు పెడుతోంది. తనలోని పచ్చనాకుల 
గూడు అంటే ప్రణయం చిగురుతొడిగిన గుండె అని, ఆ గుండె గూటిలో 
కదలాడే చెలికాడే పంచవన్నెల చిలక అని, ఆ చిలకనే తన ప్రాణమని అల్లిన 
యీ గీతం కథ చెప్పినట్లుగా, మనసు విప్పినట్లుగా సాగింది. 
జయ జయా! జయ జయ జయా! 
జయ రతీ రమణీ ప్రియా!... 
అరుణ పల్లవ కేతనా! 
తరుణ హృదయ నికేతనా!... 
జయ రసాల శరాసనా! శుక 
వాహనా! నవ మోహనా!... 1 జయ ॥ 
లేత ఎరుపు చిగుళ్లను కేతనంగా, తరుణ వయసులోని డైయసీ జఅయుల 
హృదయాలే నికేతనంగా, చిలుక వాహనంపై వచ్చి వలపుల బాణాల్ని సంధించే 
రతీ ప్రియుడైన మన్మథుణ్ని సంబోధిస్తూ - సంభావిస్తూ అల్లిన గీతమిది. 
'విరితూపు' శీర్షికను హరినందనునకు జోహారు పలుకుతూ ఆరంభించడమేగాక 
రతీ రమణీ ప్రియునికి జయము కలుగు గాక అని ముగించడంలో 
సంప్రదాయబద్దంగా మంగళం పలకడమైంది. 


అలితగీత ఐఎకొనం 117 


కృష్ణశాస్త్రి గారు ఎ గీతమల్లినా అందులో తన శైలి, శిల్పం అనల్పంగా 
ప్రదర్శిస్తారు. రచనా చమత్కారంతో పరవశింపజేస్తారు. 

ఆయన కలం నుండి రెండవ గేయ సంహితగా జాలువారిన “మంగళ 
కాహళి'ని పరిశీలిద్దాం- 

'మంగళకాహలి' లోని గీతాలు" చాలావరకు దేశభక్తికి సంబంధించినవి. 
సాధారణంగా దేశభక్తి గీతాలలో ప్రజలను ఉత్తేజపరిచి ఉద్యమానికి పుష్టిచేకూర్చే 
లక్షణాలువున్నా కృష్ణశాస్త్రిగారి దేశభక్తి గేయాలు మరొక కోవకు చెందినవి. 
వీటిలో ఉదాత్త కవితా లక్షణాలు మెండుగా మెరుపులా దర్శనమిస్తాయి. 

మనిషిలాగే కవి కూడ సంఘజీవి. కావున సంఘంలోని దురాగతాల్ని 
చెండాడుతూ, సన్మార్గాన్ని ప్రబోధిస్తూ రచన చేస్తాడు. మనదేశానికి స్వాతంత్ర్యం 
అవసరమని గుర్తించి శ్వేతజాతి చెరనుండి దేశమాతను విడిపించుకోవాలని 
మంగళం కలిగించగ ఎలుగెత్తిన కృష్ణశాస్త్రి బాకా యీ సంపుటి. అందుకేనేమో 
దీనికి “మంగళ కాహళి అను నామకరణం చేశారు. మంగళ కాహళి'లో 
“విజయభారతి' 'ఆంధ్రగేహళి' అనే రెండు శీర్షికలు వున్నాయి. కేవలం కృష్ణశాస్త్రిని 
భావకవి చంధద్రునిగానే భావించి పెదవి విరిచే వారికి 'మంగళకాహళి' మండే 
మార్తాండునిగానూ రూపుగట్టి రూఢి చేస్తుంది. 

“విజయ భారతి లో భారతమాతకు నివాళులెత్తుతూ, స్వాతంత్రోద్యమాన్ని 
శాంతి సమర విజయాన్ని అభివర్ణిస్తూ సాగిన గీతాలనేకం దర్శనమిస్తాయి. 
అందులో మొదటి గీతంగా - 


జయ జయ జయ ప్రియ భారత 6+6=12 

జనయిత్రీ దివ్యధాత్రి! 6+3+3=12 

జయ జయ జయ శత సహస్ర 6+6=12 

నరనారీ హృదయనేత్రి! 6+3+3=12  (పాట:1) 


అగుపిస్తుంది. పల్లవి చూడగానే బంకించంద్రుని వందేమాతరగీతం హపైేరణతో 
రాసినట్లు తోస్తుంది. అంతేగాక రవీంద్రుని “జనగణమన గీతమూ స్ఫురణకు 
వస్తుంది. అయితే రవీంద్రుడు భారతావనిని అధినాయకునిగా కీర్తిస్తే, కృష్ణశాస్త్రిగారు 
అధినాయికగా - జనయిత్రిగా అభివర్ణించారు. దేశానికి స్వాతంత్ర్యం 
ప్రకటించబడగానే మద్రాసు ఆలిండియా రేడియో ద్యారా పై గీతం ప్రసారమైందని 
ప్రతీతి. అయితే “ఈ గీతం 1933లో కృష్ణశాస్త్రి కాకినాడ పి.ఆర్‌. కళాశాలలో 
తెలుగు అధ్యాపకునిగా పనిచేస్తున్న రోజుల్లో విద్యార్దుల కోసం రాయగా పీత, 
అనసూయ ఆకాశవాణిలో పాడగా విస్తృత ప్రచారం పొందింది. 


జయ జయ సస్యామల సు 6+6=12 
శ్యామ చలచ్చేలాంచల! 3+3+6=12 
జయ వసంత కుసుమలతా 6+6=12 


1 తెలుగు సినిమా వాటు పెడ వాల వుట 217 


778 తెలుగులో లలిత గీతాలు 


చలిత లలిత చూర్ణ కుంతల! 3+3+3+4=13 

జయ మదీయ హృదయాశయ ౩3+౩+6=12 

లాకారుణ పదయుగళా! 6+-6=12 1 జయ ॥ 

జయ దిశాంత గత శకుంత 

దివ్యగాన పరితోషణ! 

జయగాయక వైతాళిక 

గళ విశాల పథ విహరణ! 

జయ మదీయ మధురగేయ 

చుందిత సుందర చరణా! ॥ జయ ॥ (పాట:1) 

మొదటి చరణంలో 'సస్యామల సుశ్యామ చలచ్చేలాంచల...” అంటూ 
భరతమాతను దివ్యధాత్రిగా-సకల జనుల హృదయ నేత్రిగా అభివర్ణిస్తూనే ఆకు 
పచ్చని పంట పాలాల్సి గాలికి ఎగిరిపడే పయ్యెదగా సంభావించడం సముచితంగా 
వుంది. చలత్‌+చేలాంచలమును “చలచ్చేలాంచలం' అన్నప్పుడు ఆ విరువులో 
పైట ఎగిసిపడే తీరుకూడ ద్యోతకమవుతుంది. వసంతపు పూలతీగల్ని గాలికి 
వూగే భారతి ముంగురులుగా అభివర్ణిస్తూ 'చూర్ణకుంతల' అని సంబోధించడం 
జరిగింది. సిగలో పూలు ధరించే యువతి సౌభాగ్యవతికి సాదృశ్యం. కావున 
వసంత లతల్నే కురులుగా పోల్చడమైనది. తమ హృదయాలలోని అరుణారుణ 
ఆశయమే భారతి పదయుగళానికి అద్దిన లక్షారసం (పారాణులా భాసిస్తోందని 
భావించడం ఉత్కృష్టంగా వుంది. హృదయంలోని రక్తం ఎరుపుగా -వుంటుంది. 
కావున హృదయాశయాన్ని ఎర్రని లాక్షారసంతో పోల్చారు. 
ఇక రెండవ చరణంలో 'గతవైభవాన్ని దిశాంతములదాక పక్షులెల్ల మధురంగా 

గానం చేస్తుంటే ఆనందించేదానా! గాయక వైతాళికుల గళ విశాలసీమలో 
విహరించేదానా! నాయీ మధురగేయంతో ముద్దాడబడిన సుందర చరణాలను 
కలిగివున్న దానా! అని కవి వర్ణించడం జరిగింది. చరణం చివరలో 'జయ 
మదీయ గేయ చుంబిత సుందర చరణా! అని సంబోధించడం శాస్రిగారికి 
భరతమాత పట్లగల భక్తి, అపార గౌరవాలను చాటుతున్నాయి. మధురంగా 
అల్లిన శైలిని తేటతెల్లం చేస్తున్నాయి. మొత్తం గీతం త్రిశ్రంలో సంస్కృతపదాలతో 
సాగడం ఈ గీతంలోని మరో విశేషం....చలిత లలిత...” పంక్తిలో ఒక్క మాత్ర 
పెంచి వింత విరుపు తీసుకొచ్చారు. 

ఆకాశము నొసట పొడుచు అరుణారుణ తార! 

ఎకాకి నిశీధి నొడుచు తరుణ కాంతిధార 

ముందు గలదు మనజాతికి ముక్తి, అమరజీవరకి! 

క్రిందు వెనుక గనుక నడువుడందరు, అభ్యుదయ విభా 

తాకాశము నొసట పొడుచు అరుణారుణ తార (పాట : 5) 


అలితగీత ఎకొనం 779 


నిరాశతో నిట్టూర్పుతో చతికిలబడక, నిశీధిని చీల్చుకుని ప్రవహించే కాంతి 

ధారగా- అరుణారుణ తారగా సాగిపామ్మంటూ తనవారికి ధైర్యాన్ని నూరి పోసే 
గీతమిది. యుగయుగాల పీడకలల్ని - దాస్య శృంఖలాల్ని చేదించుకొని 
స్వాతంత్ర్యముక్తి మున్ముందు తప్పక సిద్దిస్తుందంటూ ముందు వెనుక లాలోచిస్తూ 
వెనుకడుగేయక ముందుకే పదండంటూ ప్రబోధించే గీతమిది. శ్రీశ్రీ ఛాయలకు 
మాతృకలా కనిపించే అభ్యుదయ గేయమిది. 

పాభాత ప్రాంగణాన మోగేను నగారా! 

ఈ భారత భువి పొంగెను ముక్త జీవధార! 

లేవోయ్‌! లేలే లేలే 

మోోగేను నగారా! పొంగె జీవధార! 

9 శిర్షం హిమ శృంగం 

ని ఎద గంగా భంగం 

త దేకర “నదే ని 

భారత దేశం, మన 

భారతదేశం, ప్రజ 

అందరి కోసం! 

నైరాశ్యం పెనురోగం 

వైరాగ్యం జడభోగం 

లేవోయ్‌! లేలే లేలే 

మోగేను నగారా!.... ( పాట : 10) 

మనదేశ చిరకాల దాస్యాన్ని చిత్తు జేసి కలిసికట్టుగా ముందుకు కదలండని 

గుండెలపై మోగించే నవ్యనగారా యీ గీతం. “నీ శిరసే హిమ శిఖరం. ఎదయే 
గంగా తరంగం! మనసే మంచి ప్రభాతం. ఉరకలెత్తే రక్తమే జలపాతం! ఇంకా 
నిరాశ, నిస్పృహలకు అవకాశమివ్వక మతబేదాలకు చోటీయక, మగతనిద్రను 
వదలి లేచి ముందుకు సాగిపో!” అని ప్రబోధించే యీ గీతంలో లేవోయ్‌! లేలే 
లేలే అని వేగిర పరచడం స్పష్టంగా కనిపిస్తుంది. స్వేచ్చా సమరానికి 
మెలుకొలుపుగా యీ నగారా గీతం మోగించబడింది. ఉన్నతమైన ఉనికిని ఎత్తి 
చూపుతూ ఉన్నతంగా మసలేలా ఆయత్త పరచడం ఇందలి ముఖ్యోద్దేశం. 

అనవేరా భారతవిరా! 

అనవేరా నీ నోరార! 

ముక్త రక్త గళమెత్తుమురా! 

శక్తి వాక్కులందొత్తుమురా! 

కన టపాల 1 అనవేరా ॥ (పాట : 11) 


720 


తెలుగులో లలిత గీతాలు 


అనే గీతంలోనూ అదే భావం కనబడుతుంది. స్వేచ్చకై గళమెత్తు మంటూ 
అందులో శక్తి వాక్కుల్ని గుప్పించమంటూ (పేరేపిస్తున్న గీతమిది. 


కడలిదరి దాకా 5-+4=9 
నడచెదము గాక! 5+3=8 
చదలొరుగు దాకా 5+4=9 
కదపెదము గాక! 5+3=8 
అకడల ఆ చదలు 5+5=10 
ఎకమగుదాక 5-+3=8 
కదలెదము గాక 5+3=8 
నడిచెదము గాక! 5-+3=8 
మన ప్రభుత, మన ఘనత 5+5=10 
కొని తెచ్చు వరకు 5+3=8 
మనగాంధి మన తండి 5+5=10 


మును నిలుచు వరకు 


5+3=8 (పాట : 12) 


వెనుకబడిన మనవాళ్లను వెన్నుదట్టి కర్తవ్యోన్ముఖుల్ని చేయడానికి, 
ఆంగ్లేయుల దాస్యంలో మగ్గుతున్న భవ్యభారతి చెరవిడిపించడానికి అంతా 
ఒక్కటిగా, ఐక్యంగా కలిసి కదల్తండని చెప్పేగీతమిది. “కడలి దరిదాక - చదలు 
(ఆకాశం) ఒరుగుదాకి అంటే సముద్రం చివర్లో నింగి-నేల కలిసినట్లు కనిపించే 
కడవరకు సాగుదామని అర్థం పరప్రభుత్వపు చీకట్లు బెదరగా దాస్యశృంఖలాలు 
చెదరగా గాందీగారి అడుగుజాడల్లో కదలి మన ప్రభుత్వాన్ని మన మేర్చరచుకోవడ 
మనే ఎకైక లక్ష్యంతో సాగిపోవాలన్నది యీ గీత సారాంశం. 8,9 మాత్రల 
పంక్తుల్ని సాగదీసి పాడితే యీ గీతం ఖండగతిలో నడుస్తుంది. ఉదాత్త 
ఆశయాన్ని చాటే యీ గీతంలోని పల్లవినే “మంగళ కాహళి" ప్రథమ పుటలో 
ముద్రించడం విశేషం. 
పది మాత్రల పంక్తులతో సాగే యీ గీతంలో పల్లవిలోని ప్రథమ 
పాదంలో 9 మాతలే వున్నా 10 మాత్రల వరకు పాడడంలో సాగదీయబడి 
సమమవుతుంది. “కదలెదము గాక, నడిచెదము గాక, కొని తెచ్చువరకు - 
మును నిలుచు వరకు మొదలగు పంక్తుల్లో 5+3=8 మాత్రలే వుండి 
మెరుపుల్లాంటి విరుపుల్ని కలుగజేస్తున్నాయి. 
హే భారత జననీ! 
స్వేచ్చా గగన విథీ విహారిణీ! 
స్వతంత్ర కిరణ స్వర్హారుణ 
కంకణ కటక కలాపినీ! 


పాచి ప చి లశ క వచిచ తరి ఉలి చి చి చిల చదువవలెను తుచ ధి ఇఖదిల ఉచ శిఖి 


ఇది స్వతంత్ర భరతశాంత 


అలితగీత ఎకొనం 121 


సమర వజయ సమయోదయ 
మిదె జగతి కల్యాణో 
త్సవ తాండవె కలకలమో! 
స్వాతంత్ర్యం సిద్ధించాక, స్వతంత్ర భారతాన్ని హర్వాతి రేకంతో వర్ణించిన 
గీతమిది. మొదటి గీతమైన “జయ జయ జయ ప్రియ భారత జనయిత్రి 
దివ్యధాత్రి. స్వాతంత్ర్యం రాక ముందు 1933లో రచించబడినట్లు ప్రస్తావించ 
బడింది. 
స్వేచ్భాభారతి స్వతంత్ర కిరణాలనే స్వర్ణారుణ కంకణాలుగా ధరించినట్లుగా 
అభివర్ణించబడింది. అహింసతో, శాంతి సమరంతో విజయం సాధించిన 
సమయమిదే! జగమంతా కల్యాణోత్సవంతో తాండవ మాడే కలకలమిదే! అని 
చెప్పడంలోనే స్వతంత్ర భారతిని గూర్చి అల్లిన గీతంగా రూఢి అవుతోంది. 
'తాండవం' అనేది ఉద్రేకంతో చేయునాట్య విశేషం. కావున స్వాతంత్ర్య 
ఆనందోద్రేకాన్ని తాండవ కలకలంగా వర్ణించడం బెచిత్యంగా వుంది. ఆ ఆనంద 
తాండవమే మరో గీత సృష్టిని కలిగించిందిలా. 
ఎత్తండీ! ఎత్తరేం? స్వాతంత్ర్యపు జెండా! 
ఎత్తవోయ్‌! ఎత్తు, ఎత్తు ఆకాశం నిండా! 
కేలూపుచు తలవూపుచు గాలి దారులంట 
మనజెండా మనదే విరుల నెత్తురు పంట! 
కొత్తవేడి, కొత్త వాడి భరతావని నిండ 
ఎత్తవేం? ఎత్తు, ఎత్తు ఆకాశం నిండా! ॥ ఎత్తండీ ॥ 
స్వాతంత్ర్యం సిద్ధించాక కలిగిన ఆనందోత్సాహంతో మన మువ్వన్నెల 
జెండాను ఆకాశం నిండా అగుపడేలా పైపైకి ఎత్తండీ! అని గళమెత్తి అల్లిన 
గీతమిది. కొత్త వేడి - వాడి, కొత్త జగం - యుగం, కొత్త కాంతి - శాంతిలో 
సరికొత్త సమభావంతో కుటిలమైన కులం-మతం మూఢత్వాల్ని విడి ముందుకు 
సాగాలన్నది ఇందలి అభిమతం. ఎందరెందరో ఆత్మత్యాగం చేయగా సిద్ధించిన 
స్వాతంత్ర్య పతాకాన్ని వీరుల నెత్తురు పంటగా అభివర్ణించడం జెచిత్యంగా 
వుంది. అంతేగాక పాతకు తిలోదకాలిచ్చి కొత్తకు స్వాగతం పలకాలన్నది శాస్త్రిగారి 
ముఖ్యోద్దేశం. అందుకే “కొత్త శబ్దం కొట్టాచ్చినట్టుగా అన్నిసార్లు వాడారు. 
నారాయణ నారాయణ! అల్లా అలా! 
మా పాలిటి తండ్రీ! నీ పిల్లలమేమెల్లా! 
సమతల పాపపై 1 నారాయణ 1! 
ద్వేషాలూ, రోషాలూ తెచ్చేదే మతమైతే 
కలహాలూ, కక్షలు కలిగించేదే గతమైతే 
మతం వద్దు, గతం వద్దు, మారణహోమం వద్దు 
PO CMA MVPD Vo OO 11 నారాయణ ॥ 
హిందువులం ముస్తెములం 


122 కెలురగులో లలిత గీతాలు 


అందరమూ మానవులం 


అందరమూ సోదరులం ॥ నారాయణ ॥ (పాట : 18) 
మన దేశమంతటిక్‌ వర్తించే జాతీయ గీతం లాంటిది యీ గీతం. మతం 
తొలినాళ్లలో శివ-కేశవ పరంగా ఆ తర్వాత హిందూ - ముస్టిం పరంగా 


తరతరాల పరంపరగా ఎదిగి ఎన్నెన్నో మారణ హోమాల్స్ని సృష్టించిన సాక్ష్యాలు 
ఇప్పటికీ చరిత్ర పుటల్లో గుప్పుమంటున్న వైనం అందరికీ తెలిసినదే! దేశ 
విభజన (ఇండియా-పాకిస్తాన్‌) సమయంలోనూ, రాజకీయ భజన కుపయోగపడే 
రాక్షస కుయుక్తులోనూ ఎన్నోసార్లు హిందూ-ముస్లింల మధ్య మతం 
మారణహోమాల్ని సృష్టించింది. దారుణ కృత్యాల్ని ప్రోత్సహించింది. నాయకులు 
మారాలన్నా, ఎన్నికల్లో తమ వాళ్లు గెలువాలన్నా చీటికి-మాటికి మతం ఒక 
ఆయుధంగా మారింది. చివరకు “అయోధ్య” వివాదంతో ఆ మధ్య దేశమంతా 
'కర్ఫ్యూలో మూల్గింది. ఇన్ని అనర్జాలకు మూలమైన మతం మనకొద్దంటూ 
ఏనాడో ఎలుగెత్తారు, కృష్ణశాస్త్రిగారు. హిందువుల ఆరాధ్యదైవమైన 'నారాయణు బ్ని 
ముస్లింల దైవమైన “అల్లాను ఒకే పంక్తిలో ఏకనామంగా, అర్ధనారీశ్వర తరహాలో 
రూపొందించి అల్లడం కృష్ణశా స్త్రికే చెల్లింది. ద్వేషాలూ, రోషాలూ, కలహాలూ, 
కక్షలూ కలిగించేదే మతం - గతం అయితే ఆ మతం - గతం, మారణహోమం 
మనకేమో వద్దంటూ అద్భుతంగా ప్రబోధించారు. అందరం మానవులం, కేవలం 
సోదరులం మాత్రమే అని మతాన్ని నిరసించారు. మానవత్వాన్ని ఆరాధించారు. 
నిరాకార, నిర్గుణుడే తమ దైవమని చాటే బ్రహ్మసమాజ భావాలున్న కృష్ణశాస్త్రి 
గారీ గీతాన్ని ఎనాడో రచించినా అది యీనాటికీ నిత్యనూతనంగా రేడియో, 
దూరదర్శన్‌లలో మోగుతూనే వుంది. 

కమ్మగా బతికితే గాంధీయుగం - మనిషి 

కడుపు నిండా తింటె గాంధీ జగం! 

1 కమ్మగా ॥ 

పరమార్థమొక్కటే గాంధీ మతం 

భయము విడనాడుటే గాంధీ మతం 

సట ॥ కమ్మగా ॥ 

తన కంరమున దొచి హాలాహలం 

తలనుంచి కురిపించి గంగా జలం 

మనిషి శివుడవడమే గాంధీ వరం! - బాపు 

ననుసరిస్తే చాలు మనమందరం!... 1 కమ్మగా ॥ (పాట:21) 

మనిషి కడుపునిండా తినగలిగితే, కమ్మగా బతకగలిగితే అదే గాంధీ 

యుగం, జగం అని శాస్త్రిగారు గాంధీజీ సిద్దాంతాల్నీ గౌరవిస్తూ అల్లిన గీతమిది, 


అలితగీత ఎఐఎకొనం 123 


గాందీ రామరాజ్యాన్ని ఆశించేవారు. కావున భోగలోలత వీడి త్యాగరథమెక్కారు. 
ఆ గాంధీ పథమే మన పథంగా నొక్కి చెబుతూ, మనిష్‌ చేదు హాలాహలాన్ని 
మింగి, స్వాదుమానవతా గంగా జలాన్ని కురిపించి శివుడిలా మసలాలని 
(ప్రబోధించే పరమార్ద గీతమిది. ఖండగతిలో 17 మాతల పంక్తులతో 
కొసవిరుపులతో, కమనీయంగా కర్ణపేయంగా అల్లిన యీ గీతం ఇప్పటికి 
రేడియోలో వినబడుతూనే వుంటుంది. 

పదవోయిక పదవోయీ! 

ఇది నిజమే అనవోయీ! 

రాగలదది శాంతి యుగం 

కాగలదభ్యుదయ జగం 

అలంటి 1పదవో॥ 

వికసించే విధానమున 

మకుట ధారి మానవుడని 

జనన ॥పదవో॥ (పాట : 24) 

ప్రపంచ పథంలో ప్రజారథం కదలిందిక పదవోయ్‌! పదవోయ్‌! అని 

ముదిమి పోయిన పదునైన యువజీవం మనదేనని త్వరలో శాంతి యుగం- 
అభ్యుదయ జగం రాగలదంటూ, ఆ అభ్యుదయ వికాసానికి మకుటథారి 
మానవుడేనని ఎలుగెత్తి ఆశాజనకంగా అల్లిన గీతమిది. కృష్ణశాస్త్రిగారు తేట 
తెలుగులో ఎంతబాగా రాయగలరో తత్సమపద సమాస భూయిష్టంగానూ అంత 
బాగా రాయగలరనడానికి దీనికి ముందున్న గీతమే చక్కటి ఉదాహరణ. 

మందికృత మహా యుగం! 

ముందున్నది ముందున్నది 

ముందున్నది మందే, మరి 

మందే యువ మహా యుగం! 

ప్రాత రుజ్ఞ్యలాకాశం 

భాఐ మందిరావాసం! 

స్ఫీత జీవధాతనాక 

నేతలం విధాతలం! 

సీత చలత్‌ ధౌతలసత్‌ 

చేతనులం నూతనులం! (పాట : 23) 

ఇందులోనూ నవతకు - యువతకు పట్టం గబ్టే ప్రయత్నమే చేశారు. 

అడ్డంగా నడిచే “పీతలాంటి తాతల, తండ్రుల భూతకాలం నశించి పోగా 
ఊజ్ఞ్వలమైన భావిలో అత్యధిక జీవంతో కదలే స్వర్గానికి నెతలం! విధాతలం! 
మరియు చేతనులం! నూతనులం! మనమే” అనడంలో అదె అర్లం స్ఫురిస్తుంది. 


724 తెలుగులో లలిత గీతాలు 


నూతనత్వానికి ప్రాతిపదికగా సామాన్యంగా వాడబడని “సిత జీవధాత అనే పద 
ప్రయోగం చేయడంలోనూ కొత్తకు స్వాగతమెత్తడం కనిపిస్తుంది. 
ఒత్తండి జీవన శంఖము! 
ఎత్తండి రీవిగ శీర్షము! 
ఇటు సేతువు, అటు హిమగిరి 
ఈ నడిమిదే మన స్వర్గము! (పాట : 26) 
ముందు గీతంలో ఆశించిన భూతల స్వర్గము మరేదో కాదు అటు 
హిమాలయం ఇటు రామేశ్వరం సేతువు మధ్యగల మన భారతావనియే అని 
స్పష్టమవుతోంది. స్వాతంత్రానంతరం సిద్ధించిన అఖిల భారతంలో రీవిగా శిరసెత్తి 
జీవనశంఖం పూరించుకుని ఎలుగెత్తిన గీతమిది. 
కోటి భుజములు కోటి చేతులు 
గిరుల శిరముల వంచునరరే... 
రురుల తెరువుల మలచునరరే... 
ఎల్లెడల కేదారములలో 
ఎల్లెడల ఆరామములలో 
జోరు జోరున అహోరాత్రం 
పారగా పరవళ్లుగా దు- 
ర్యార భారత కర్మధార 
జయమని, నిర్భయమని, ఈ 
జగతి మంగళ మయమని ॥ ఎత్తండి ॥ (పాట : 26) 
భారతావనిలోని కోట్లాది జనులు కొండల్ని పగుల కొడుతూ, నదుల 
ప్రవాహాల్ని మళ్లిస్తూ పంట పాలాల్ని సాగు చేస్తూ అహర్షిశలు శ్రమిస్తున్నారని, 
ఇక జయము తథ్యమని, జగతి మంగళమయమని కీర్తించిన గీతమిది. పరవళ్లు 
తొక్కేకర్మధారను తెలువుటకై “జయువముని, నిర్భయమని, ఈ జగతి 
మంగళమయమని, ఒత్తంఢి జీవన శంఖము, ఎత్తండి రీవిగ శీర్షము' అని 
పదాల్ని ధారగా గుప్పించారీ పాటలో. ఇదే భావాన్ని పామర జనం పాడుకునేందుకు 
వీలుగా 
కొండరాళ్లు పగుల గొట్టి కోన చదును చేద్దాం! 
కోనలంట దారితీసి గోదారులు వేద్దాం! (పాట : 27) 
అని శ్రామికుల్ని ఉత్తేజపరిచారు. “‘కలపండీ చెయ్‌ చెయ్‌' అనే గీతంలో 
కోడి కన్న ముందు లేచి కూతెట్టును ఫ్యాక్టరీ 
కూడు గుడ్డ వొద్దామరి కునుకుతుంటె సోమరీ? 
పాడుకుంటు పనిచేస్తే పది మందికి లాహిరీ 
ఆడుకుంటు పనిచేస్తే అనిపించదు చాకిరీ! (పాట:27) 


అలితగీత ఎ౨ఎకానం 125 


సోమరిగా పడుకోక ప్రొద్దున్నే తేచి ఫ్యాక్టరీలకు పరుగెత్తి పనిచేయాలంటూ, 
ఆడుతూ పాడుతూ పనిచేస్తే అది చాకిరిగా తోచక లాహిరిగా లాలిస్తుందని, 
అరటి పండు ఒలిచి అరచేత పెట్టినట్లుగా కార్మికుల్ని ప్రోత్సహించిన వైనం యీ 
గీతంలో అగుపిస్తుంది. ఇందులో ప్రాసనియతి విశేషంగా ఆద్యంతాలలోనూ 
హాటించారు, కృష్ణశాస్త్రి గారు. 


కొత్త కోవెల కొత్త కోవెల 

నాల్లు దిక్కుల నడిమ ఈ ఇల 1 కొత్త ॥ 

మానవా, నవమానవా 

నీవు నిలిచిన నెలవె కోవెల 

టల EDO ॥ కొత్త ॥ 

ఎదల లోపల ఎదల వెలుపల 

పదము పదమున పసిడి కోవెల (పాట : 28) 

మనకు నెలవైన - నాల్లు దిక్కుల నడిమి నేలయైన ఈ భారతావనియె 

ఒక కొత్త కోవెలయని ఎలుగెత్తిన గీతం. దయాశు కణములాలికే ఎదలే - 
శ్రమతో చెమట రాట్చేస్టలాలే పదము పదమున అగుపించే పసిడి కోవెలలని 
ఆనందదీపాలు అగుపించే చూపులే, మధుర మందహాసాలే అడుగడుగున 
అలరారు కోవెలలు అని ఇందులో కొత్త భావాల్ని ఎత్తి చూపారు. రాతి గోడల 
గుడులు కాదు, అనురాగ పూరిత హృదయాలే - మానవతా నిలయాలే నిజమైన 
కొత్త కోవెలలని ఈ గీతంలో మెత్తగా విప్పి చెప్పారు. 

శాంతి శాంతి శాంత 

శాంతింపుము తల్లీ! మా పాలి కల్పవల్లి! 

కాలాంత భయద రూపముగని 

జగములదరె తల్లడిల్లి ॥ శాంతి ॥ 

దిగంతాల మందహాసమల్లీ నవ 

అతాంతాల మాలికలల్లి 

దివ్యమోహన రూపము 

చూపవేమా తల్లీ! 

నీ కన్నులలో నిండే నెనరేదీ తల్లీ? 

మాకిక చూపకు మహిషాసుర మర్దన రౌద్రం! 

టు లు (పాట : 33) 

సకల లోకాలకు భయం గొలిపే మహిషాసుర మర్దనిగా అవతరించిన 

నాటి కాళికా రౌద్రాన్ని విడనాడి, దిగంతాలు నిండగా మందహాస మల్లికా 


126 తెలుగులో లలిత గీతాలు 


మాలల్ని పేర్చేదివ్య మోహన రూపంతో కన్నులలో కరుణామృతాలు వర్షించే 
చూపులతో మముచల్లగా చూడు తల్లీ! శాంతించుము తల్లీ! అని జగన్మాతను 
వర్ణించిన గీతమిది. మంగళ ప్రదమైన 37 గీతాలతో కూర్చిన “విజయ భారతి 
నిజంగానే భారత భారతికి పట్టిన జయహారతిగా అగుపిస్తుంది. “విజయ భారతి” 
భరతమాత, భారతీయతపై అల్లిన గీతమాలిక కాగా మహాంధ్ర జననికి హారతు 
లెత్తుతూ, తెలుగు నేల తీరు తెన్నుల్నీ తెలుగు ప్రజల బ్రతుకు బాటల్ల్నీ కళ్లకు 
కట్టేట్లు వర్ణించేది “ఆంధ్ర గేహళి' శీర్షిక. ఇందులో పల్లీయుల, పడవవాళ్ల, 
శ్రామికులకు సంబంధించిన గీతాలనేకమున్నాయి. మొట్ట మొదట తెలుగు 
తల్లిని కీర్తించే గీతం. 

జయ జయ మహాంధ్ర జనయిత్రి! 

జయ జయ మహాంధ్ర జనయిత్రీ! 

జయ జయ ప్రియతమ భారత ధాత్రీ! 

పుత్రీ! శుభ ధాత్రి! 

శ్యామల నవ సస్యాంబరా! 

కోమల సుమవల్లీచికురా! ॥ జయ ॥ 

కదళీ రసాల లాంగలీ చల... 

చృద మృదుతానిల చామరా! 

సుందరాతి సుందర వసుంధరా! 


ఎల్లర కోర్కెలు నిండుననీ 

ఎల్లర మొక సంసారమనీ 

అటు తెలంగాణ, ఇటు కళింగాన 
అటునట కోస్తా రాయలసీమల 
ప్రత్యాంధ్ర మందిర గేహభి, స 
ర్వదా మోగు నీ మంగళ కాహళి! 


POE OE NO DEG RE ॥ జయ ॥  (పాట:38) 

“విజయ భారతి లో భారత భారతిని గూర్చి జయ జయ ప్రియ 
భారత జనయిత్రీ! దివ్య ధాత్రి మార్గంలోనే “జయ జయ మహాంధ్ర జనయిత్రీ! 
ప్రియతమ భారత ధాత్రీ పుత్రీ! శుభ ధాత్రీ? అంటూ విశాలాంధ్ర వనిని 
స్తుతించారు. భారతావనిలో ఆంధ్రావని ఒక అంతర్భాగం కాబట్టి భారత ధాత్రీ 
పుత్రీ! అనడం, సకల శుభాలను కలిగించేది కాబట్టి శుభధాత్రీ! అనడం 
అత్యంత జెచితీమంతంగా వుంది. వీనుల విందుగా అనుప్రాసమూ తోడయింది. 
పంటల ఆకుపచ్చదనాన్ని చీరగా (శ్యామల నవసస్యాంబరా!) పుష్పిత లతల్ని 


అలితగీత వికాసం 127 


శిరోజాలుగా (సుమవల్లీ చికురా!) మొదటి గీతంలో మాదిరిగానే 'సస్యామల.... 
చేలాంచల, వసంత కుసుమలతా చూర్లకుంతల' పద ప్రయోగంతో ఒకే 
భావంతో వర్ణించారు. కాని మన ఆంధ్రలో విరివిగా పండే అరటి ఆకుల్ని 
తెలుగు తల్లికి వింజామరలు చేస్తూ సుందర వసుంధరగా భావించడం 
మనోహరంగా వుంది. ఇటు తెలంగాణ, అటు కళింగాన అన్నట్లుగానే 
తెలంగాణాలోని మంజీర, కళింగ ప్రాంతమందలి వంశధార మరియు శబరి, 
పెన్న మొదలగు చిన్న నదులు కీర్తిస్తుంబే; చిద్విలాసంగా కృష్ణా, గోదావరీ 
మవహానదులు తలలూపి హర్షిస్తుంటే, తెలుగు తల్లి దిగ్విజయంగా 
వెలుగొందుతున్నట్లు సమతా విశాల మానవతా సాధనమే మన మనోరథం 
అయినట్లు “ఆంధ్రగేహళి' కి మంగళ కాహళి పలికిన మధుర గీతమిది. 

జయ మహాంధ్ర జననీ! జయ మహాంధ్ర జనని!.... 

పాడేనా తెనుగు విణ పాడాలి! 

పండేనా తెనుగు చేనె పండాలి! 

నవ REO Os AERO ॥ జయ ॥  (పాట:40) 

ఈ గీతంలోనూ పై గీతం మాదిరిగానే ఆంధ్ర మాతను స్తుతించినా, 
పాడితే తెనుగువిణే పాడాలి! పండితే తెనుగు చేనే పండాలి! అనడంలో 
ఆంధ్రాభిమానం అనంతంగా అగుపిస్తుంది. 

గోదారీ జోతలో ! పాదాల జోతలో! 

మా తల్లి గోదారీ ! మా లచ్మీ జోతలో! 
పడమటింటి కోనబుట్టి 

పాపికొండ లోయగొబ్టి 

బదాది దాపులో 

పట్టీసం సుట్ట బెట్టి 

కోనసీమతోపులో 

వాయపాయలైనావా! 

పాడిపంటలిచ్చావా! 

పెడిపంటలిచ్చావా! ॥ గోదారీ ॥ 

మహారాష్ట్రలోని పశ్చిమ కనుమల్లో పుట్టినా, తెలుగు నేలలో విస్తారంగా 
ప్రవహించి, తెలుగువారి జీవితాలలో ఒక భాగంగా నిలిచిపోయిన గోదావరిని 
తల్లిగా పల్లీయులు ప్రార్థించినట్లు అల్లినదీ గీతం. భద్రాద్రిని దాటి, పాపికొండల 
గుండెల్ని మీటి ప్రవహించే గోదావరి పట్టిసీమ ప్రాంతంలో చుట్టూ కలియబారి 
వెళ్తుంది. అందుకే “పట్టీసం సుట్ట బెట్టి అని వర్ణించారు. కోనసీమ చేరేసరికి 
గౌతమి, వశిష్టాది పాయలుగా చీలిపోతుంది. అనేక పసిడి పంటల్ని పండిస్తుంది. 
కావున యీ గీతం పసందైన పలెపదంగా తోస్తుంది. 


128 


తెలుగులో అదిత గీతాలు 


ఓ విశాలాంధ్ర జనులారా కనరా! 

ఓ సారి నా మాట చెవులార వినరా! 
మన జాతి మన నీతి మట్టీ పాలాయె! 
మన చేత మన వ్రాత నగుబాటు లాయ! 
ఇన్నాళ్ల స్వార్గాలు ఇంక మానండి! 
ఎన్నెన్నో భేదాలు ఇక మరచిపొండి! 
వం (పాట : 39) 


'విశాలాంధ్రి' అవతరణ సమయంలోనే గాక 1969, 70లలో తలయెత్తిన 
'జై తెలంగాణ), జై ఆంధ్ర వేర్పాటు ఉద్యమాలెన్నెన్నో ఆంధ్రుల ఐక్యతకు 
వెన్నుపోటుగా తలచి, రాజకీయ కుతంత్రంగా భావించి ప్రబోధంగా ఎలుగెత్తిన 


గీతమిది. 


అనే 


పదవి పట్టాలకై ౩ పడి ee 

గుండెలన్నీ ష్‌ దండగా రుచ్చండి! 

ఎల్ల ఎల్లలు కరుగ ఎల్లకలలు సురుగ 

చల్లన్ని మన ఆంధ్ర స్వర్గమే కట్టండి! (పాట : 39) 
పంక్తులలో ఆవేదన, సమైక్య భావన స్పష్టంగా అగుపిస్తుంది. 
ఆంధ్ర దేశమున అయ్యలందరూ దానకర్షులండీ..... 

ఆంధ్ర దేశమున అమ్మలందరూ అన్నపూర్ణలండీ... 

పాడి పంటలా పైడి షత కోనసీమ 

కొబ్బరి తోటల దొరులూ.... 
ఎక తోపులా బారులూ య 
తెలుగు భాష దివ్యవాణిరా.. 


we 
తెలుగు వాడె అభిమానిరా....సై 


(పాట : 43) 


ఆంధ్రాభిమానాన్ని అనాదిగా ఆంధ్రుల ప్రత్యేకతగా నిలిచిపోయిన “బుర్రకథ 
ధోరణిలో అల్లడం జెచిత్యంగా వుంది. 


ఎయ్‌రా! ఎసెయ్‌ర గడ 

తాయ్‌రా! తోసెయ్‌ పడవ 

ఇది పొలస, ఇది గిలస - ఈడ వల ఎయ్యరా!... 
బలే - వాలుకళ్ల దానికైతె వాలువ లిచ్చెయ్యరా!... 
జారూ జడదానికైతె సందువ లిచ్చెయ్యరా!... 


అలితగీత ఐఎకొనం 129 


మచ చు ఊది ఉచ ఆబ చవి ల వానా ఇ ఎ బలల అబ తుచ ల ని కిని కమిటి చిని చయ జ ణు ల వాచి వ నుదా ల చా ఎ అలాని అత చి వాచా ఈశ చి య అత క అతా జాత ఈ 


జోరుసెయ్‌ బారుసెయ్‌ 
కోరంగి రేవుకీ, కోటిపల్లి రేవకీ.... (పాట : 44) 
అనే పాటలో తూర్పు గోదావరి పల్తీయుల పడవవాళ్ల భాషనేగాక, వారి 
ధ్యాసను, యాసను కూడ చక్కగా వాడుకున్నారు. పాలస-గిలస, వాలువ-సందువ 
మొదలగునవన్నీ చేపలపేర్లు. చేపల పేర్లతో అల్లిన యీ గీతం జానపద గీతంగా 
రాణిస్తోంది. | 
జెల్ల కొంకు మట్టి గిడుసు 
సేదు పరిగె, రొయ్యపీసు 
ఇసిక దొందు, బొమ్మిడాయి 
ఎయ్‌రా! వలఎసెయ్‌! ఎర్రిపీనుగా! 
సీకటయేలోగా ఎదవనారిగా!.... 
లిల్లే! లేలిల్లో! (పాట : 45) 
పై పాటలాగే ఈ పాటలోనూ చేపలపేర్లు చేర్చడం కనిపిస్తుంది. సోమరిగా 
వున్న నారిగాన్ని ఉద్దేశిస్తూ చీకటి పడకముందే తొందర తొందరగా వలవేసి 
పట్టుకోవాలంటున్న వైనం కనిపిస్తుంది. 


ఐలెస్సా! ఓఒలెస్సా! (ఓ) 6+6+(2)=12+(2) 


ఐలెస్సా! ఓలెస్సా 6+6=12 
ఆకాశం ఒరిగింది 6+-5=11 
ఆ కడలి పొంగింది 5+5=10 
చిరుగాలి విచింది! 5-+5=10 
తెరసాప ఊగింది 5+5=10 il ఐలస్సా It (పాట:46) 


పడవ గడవేస్తూ పాడుకునే యీ పాటలో -ఆకాశం ఒరిగి కడలి ఉప్పాంగినా, 
గాలికి తెరచాప వూగినా వెరువక ముందుకే పదమన్న ధోరణి కనిపిస్తుంది. గాలి 
సహాయంతో, తెరచాప ఆసరాతో పడవ సాగిపోతుంది కాబట్టి గాలిని తండ్రిగా 
నిత్యమూ మసలే ఎరును తల్లిగా, మబ్బును అన్నగా - కెరటాన్ని చెల్లిగా 
భావించడం ఖండగతిలో సవ్యంగా వుంది, అక్కడక్కడ హెచ్చుతగ్గులున్నా 
ఐలెన్సా అంటూ నావ 
అలల మోద వదలాలి! 
ఓలెస్సా అంటూ నావ 
గాలి దారి కదలాలి! 
గుండెల్లోనిండాలి కులాసా! 
ఉండాలీ మనసులో దిలాసా!........ (పాట : 47) 
పడవ నడిపే ప్రతి వాడికీ గుండెల్లో సంతోషం, మనసులో ధైర్యం 
వుండాలని ఒకవేళ గాలి చెలరేగినా, ఉప్పెనలా కడలి ఉప్పాంగినా గాలి 
జూలు పట్టేది-కడలిని కాలితో తొక్కిపట్టెది, కంటి కగుపడని ఆ సరంగు 


730 తెలుగులో లలిత గీతాలు 


(నావికుడు) ఒక్కడే! కావున వాడిని నమ్ముకొని నావను అలల మోద 
వదిలేయాలంటూ అలానమ్ముకుంటూ వెళ్తే, చీకట్లో వెన్నెల్ని నీళ్లల్లో దారుల్నీ 
నిలిపే వాడే అవతలి తీరం చేరుస్తాడని వేదాంత ధోరణి వెల్లడించిన గీతమిది. 

వినవమ్మా చెల్లెలా! 

గుణభద్రా! తుంగభద్ర! 

వినవా నా చెల్లెలా? 

గంగా యమునల తోడు 

గౌతమికే సై దోడు! 

తపు 1 ఎన ॥ 

పొంగవు, ఉప్పాంగవు కడు 

పుణ్యశీల! దయాలోల! 

రంగదాంధ్ర కర్ణాట ధ- 

రాంగన ముత్యాల మాల! ॥ విన ॥ (పాట:48) 

'గుణభద్రా! తుంగభద్ర!" అన్న పంక్తిని చూడగానే “పాండురంగ మాహాత్మ్యం 
లోని తెనాలి రామకృష్ణుని “గంగా సంగమ మిచ్చగించునేె.... అనే పద్యం 
స్ఫురణకు వస్తుంది, ఎ సాహితీ పరునికైనా. ఆ హపేరణతోనే అల్లిన పాటలా 
తోస్తుందిది. ప్రవహించి వెళ్లిపోతుంటే ఆ నీరంతా కడలి పాలే కాబట్టి కాస్త 
నిలిచి, పంటల్ని పండించుమంటూ నదీ ధర్మాన్ని బోధించారు. “ఉప్పాంగి 
ఉపడ్రవాల్ని కలిగించే దానవుకాదు కాబట్టి పుణ్యశీలవు! దయాలోలవు! కర్ణాటక" 
ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే ముత్యాల మాలవు! అని గోదావరికి సాటి 
వచ్చే తుంగభద్రను కమనీయంగా స్తుతించిన గీతమిది. 

నాగార్జున కొండ కాడ 

ఆగిందిర కృష్ణయేణి 

కొండకాడికే ఎడదావూ, మన 

కండరాలు కరిగిడ్డామా! 

కొండరాలతో వడ్డాణం మన 

కృష్ణయేణికి కడదామా! 1 ఎయ్యరా ॥ 
ఆవలీవలికి కాలువలు తవ్వాలి 

అందాల కృష్ణమ్మ చేతులల్లై 

పంట కాలువలు బీళ్లకు 

ప్రాణాలు వరిమళ్లకు! 

పాయసమే మన తిళ్లకు 

బంగారం మన ఇళ్లకు 1 ఎయ్యురా ॥ (పాట : 49) 


అలితగీత ఎకొనం 131 


నాగార్జున సాగర సౌధ నిర్మాణ సమయంలో “డ్యాము త్వర త్వరగా 
కట్టడానికి నాగార్జున కొండకు వెళ్ణామంటూ కార్మికుల్ని వేగిరపరిచేగీతమిది. 
కండల్ని కరగించి డ్యాము కడితే అది 'కృష్ణవేణి'కి వడ్డాణంలా అగుపిస్తుందని, 
కాలువలు ఇరువైపులా తవ్వితే కృష్ణమ్మ చేతులా మారుతాయని, ఆ కాలువలే 
బీళ్లకు - వరిమళ్లకు ప్రాణాలై మన తిళ్లకు పాయసాలై, ఇళ్లకు పంటసిరులై 
పోతాయని కృష్ణవేణిని కీర్తించిన రచనా విధానం రమణీయంగా సాగింది 

సెంబైలే జోరులంగర్‌ 

సెంజైలే జోరులంగర్‌ 

జోరులంగర్‌! రోడ్‌ రోలర్‌! 

సాంబయ్యా! ఓ సన్నాసీ! 

సనటల్లారా! లాగండేస్‌ ! 

సలా పాట 1 సెల 1 

కడవల తోటీ నీల్లోసీ 

కంకర గింకర తడిపేద్దాం! 

కడవలతోటీ సెమటోసీ 

వంకరటింకర సరిచేద్దాం! 


ఆటం చిత నుచి తు 4 అటి నా దాది ఖ బధా వాలమిభి బులి చు అల ఆలం చలల ఉలచిఖ వచు గి చదు దుజు లు నాటాలి 


ఈశ వా తిధ వాలి చావా జాతా నాకాక విపు దాటి చి చాదిద వాల ల అచు చదవ నుదివాల తలి చాడా శతాతాడను 


ఎయ్‌రా! సిన్నోడెయ్‌రా! 
ఎయ్‌రా! నీ జోరు గాలా 
ఎయ్‌రా! నీ బారుకూలా! (పాట : 50) 
రోడ్డు వేసే కార్మికుల కోసం వారిని ఉత్తేజ పరిచేందుకు వారి పలుకు 
బళ్లతోనే అల్లిన గీతం యిది. కడవల తోటి నీళ్లు పోసి కంకర-గింకర సరిచేయడం 
సహజంగా కార్మికులు చేసే పని. కాని కడవలతోటి సెమటోసి వంకర-టింకర 
సరిచేద్దామనడమంటే అధికంగా శ్రమిద్దామని భావం. ఆ భావాన్నే అందంగా 
చెప్పారలా. మేస్త్రీ అనేవాడున్నా పగలంతా సూరీడు మేస్త్రీ - రేతిరి సెందర 
వంక జోస్తీ అనడంలో విశేషార్థముంది. పొద్దు పొడుపుతో పనిలో చేరి గ్రుంకే 
వరకు పనిచేస్తే కాస్త ఎక్కువ డబ్బులొస్తాయని, ఆ డబ్బుల్తో కల్లు - సారాలాంటిది 
కొని వెన్నెల్లో చంద్రున్ని చూస్తూ మజాగా తాగొచ్చుననే మనస్తత్వం చాలా మంది 
కార్మికుల్లో వుంటుంది. అందుకే శాస్త్రిగారు అలా చరణమల్లారు. సాయంత్రం 
కార్మికులు యిల్లు చేరేసరికి భార్యాపిల్లలు ఎదురు చూస్తూ వుండడం, దారికిన 
నాలుగు డబ్బుల్లో దమ్మిడో గిమ్మిడో తమకూ దక్కుతుందని ఆశపడడం 


132 తెలుగులో లలిత గీతాలు 


ఇప్పటికీ సహజమే! 'ఎయ్‌రా! సిన్నోడెయ్‌రా!' అన్న జానపదగీతాన్ని ఆసరాగా 
చేసుకొని కార్మికుల జీవితాల్ని - మనస్తత్వాల్సి కళ్లకు కట్టినట్లు అల్లిన గీతమిది. 
తెల్లారక మునుపే మా 
పల్లియ లేస్తుంది! 
పజైెలోన ప్రతి యిల్లు 
కళ్లు తెరిచి చూస్తుంది 
చల్లతరిచి తరిపి వెన్న 
గొల్ల పడుచు తీస్తుంది! (పాట : 54) 
తెల్లవారకముందే కోడికూతతో మేల్కొని అనేక పనుల్ని చక చక 
చేసుకుపోయే పల్లె వాతావరణాన్ని కళ్లకు కట్టినట్లు అల్లిన గీతమిది. గొల్లపడుచులు 
చల్ల తరిచి వెన్న తీయగా ఘల్లు ఘల్లుమనే అందెల సందడి అవుతుందని 
జుర్రుమంటు త్రాగమంటు ఆవు తల్లి పాలిస్తుందని, పాలు తాగిన లేగదూడ 
వాడ వాడ పరుగుదీస్తుందని, మేతకై ఊరి బయటకు వెల్లిన ఆలమంద 
మర్రిచెట్టు నీడలో ఆగి చూస్తుందని పల్లెల్లో జరిగే ఉదయ వాతావరణాన్ని 
హృదయానికి ఆకట్టుకునేలా త్రిశ్రగతిలో అందంగా రాగబంధంగా సాగిన గీతమిది. 
ఈ గీతం స్ఫూర్తితో ఇటీవల ఓ సినిమాలోనూ “తెల్లావారక ముందే పల్లే 
లేచింది - తనవారినందరినీ తట్టే లేపింది” అని “మల్లెమాల రాయడం 
గమనార్హం. 
వానదేవుడా! ఓ వానదేవుడా! 
మిన్నంతా నీ తేరు వానదేవుడా! 
మేఘాలు గుర్రాలు వానదేవుడా! 
మెరుపులైతే జెండాలు వానదేవుడా! 
ఉరుములైతే బాజాలు వానదేవుడా! 
నన (పాట : 556) 
పిల్లల కోసం అల్లినట్లు తోస్తుంది యీ గీతం చూడగానే. నడకలో తేలిక 
పదాల పాందికలో అది స్పష్టమవుతున్నా ఇది రైతన్నల కోసం రాసింది. 
ఆకాశాన్ని వాన దేవుని రథంగా, మేఘాల్ని గుర్రాలుగా, మెరుపుల్ని జెండాలుగా, 
ఉరుముల్ని బాజాలుగా భావించడంలో శాస్త్రిగారు తమ ముద్రను నిలుపుకున్నారు. 
చల్లని నీరిచ్చి కడుపు మంటలు చల్తారేలా తమ చేలల్లో సిరుల పంటలు 
పండించుమనే రైతుల ఆర్తి ఇందులో ఆగుపిస్తుంది. 
“'చువ్వీ చువ్వన్నలాలొ, చువ్వన్నలాలా”, *“గున్నాసారి గున్నమ్మ పాటల్లో 
జానపదమే దర్శనమిస్తుంది. 
గున్నాసారి గున్నమ్మ! ఓ గున్నాసారి గున్నమ్మా! 
కలుపుతీసే కాడనీకు 
కంటికి కాటుక ఎందుకే? గున్నాసారి గున్నమ్మా (పాట : 59) 


అలితగీత ఎ౨ఎకొనం 133 


నారుమడిలో దిగి కలువుతీసే డానికి కంటికి కాటుక దేనికే? అని 
ఉడుపుల కాడకోరమోసం కోటయ్య గున్వమ్మను ఆటవభస్తుంటే 
కత్తువ బట్టే కాడనీకు 


కాశీకోకలెందుకురో? కోరమీసం కోటయా? (పాట : 59) 
వీ 
అని సమాధానమిస్తుంది. సవాలుగా కాశెకోకలం-చే సిలు పంచెలు! 


మోటుపని చేసేటప్పుడు సిల్కు పంచె అక్కకేదు. కలుపు తీసేపూ 
అక్కర్లేదు. కాని ఒకరి మోద ఒకరు మనసు 'పడుతున్నారు. కాబట్టి ఒకరినౌకరు 
ఆకర్షించుకోవడానికి ఆ అలంకారాలు చేసుకున్నారు. అది చెప్పకుండా ఒకరి 
నొకరు గేలి చేసుకోవడం యీ గీతంలో అల్లబడ్‌ంది 

ఓ ఎలకా! చిట్టెలకా! 

ఊరికే చూస్తా వెందుకు? 

ఉరీకులికి పడతావెందుకు? (పాట : 62) 

అని సమాధానం చెప్పంది. భర్త రాక కోసం ఎదురు చూసే పడతి 

ఎడదను విప్పి చెప్పే ధోరణ్‌ జానపదంగా సాగినా, జాలిగా సానుభూతి జాలుగా 
తోస్తుంది. 

ఎవరాడ పడుచమ్మ - ఎవరాడ పడుచు? 

ఎరుదాటొచ్చింది ఎవరాడ పడుచు? 

పెట్టి పోసేవారు పుట్టింటి వారు 

పుట్టింటికే తాను పురిటి కొచ్చింది! 

తన పుట్టినింటిలో తాను దొరసాని! 

మగనింటిలో ఉంటె మగువ యువరాణి! (పాట : 63) 

పుట్టినింటికి పురిటి కొచ్చిన ఆడపడుచు గూర్చి అల్లిన యీ గీతం నడక, 

భావం తీరు చూస్తే, జానపదగేయంగా ప్రచారంలో వున్న “మా అన్నలొచ్చారు! 
మమ్మంపుతారా?” అన్నదానికి అనుకృతిగా - అదేశ్రుతిగా అల్లినట్లు తోస్తుంది. 
అందులో మెట్టినింట నున్న కోడలు అత్తను, మామను, బావను వరుసగా 
ఒక్కొక్కరినే పుట్టినింటికి వెళ్తానని అడుగగా, కడకువారు కట్టుకున్న భర్తనే 
అడుగుమనడం జరుగుతుంది. కడకు భర్త అంగీకారంతో పిల్లను, ముల్లెను 
సర్దుకొని పుట్టినింటికి సాగిపోతుంది. ఈ గీతంలో పుట్టినింటికి వచ్చిన ఆడపడుచుకు 
మరదళ్లు, వదినల్లు ఎలా అణగి మణగి సేవచేస్తారో తెలుపబడింది. ఆ పడుచు 
పుట్టినింట వుంటే దొరసానిగా, మెట్టినింట వుంటే యువరాణిగా చమత్కరించ 
బడింది. తెలుగింటి గారాల పట్టిగా చక్కగా చూపబడింది. 

మొయ్యర అమ్మోర్ని మొయ్‌! 

మెల్లగ - ఆ! మెల్లగ 

మేనా పల్లకి మొయ్యధ 


134 తెలుగులో లలిత గీతాలు 


అలల + ఇ 0౦ బ తావి తత అనిచి అవాలి దధ చిం అలలను శి పా ఉపా లావ లల ప చిలి దభ ఇ ధాటి 


జారెరా ఒయ్యారి కలలూ 

దోర పెదిమల నవ్వులా- 

మొయ్యరా! దారాన ముత్యం 

మోస్తరు - అమ్మోర్ని మొయ్‌! 

పెల్లి కూతురు కళ్లనుంచీ 

త్రుల్లిరాలే సుక్కరా! 

మొయ్యరా! అత్తోరి యింటికి 

అమ్మోరి పల్లకి మొయ్యరా (పాట : 66) 

అత్తవారంటికి వెళ్లే పెల్లి కూతురును సంబోధిస్తూ, బోయీలు పల్లకిని 

మోస్తూపాడే పాట యిది. తమ పాటకు పల్లకి పైరగాలికి వూగే పువ్వులా, ఎటి 
నురగల సాగేపిట్టలా కదలి పోత్తుందనడం కమనియ భావన! బోయీలను 
పల్లకిలో కూర్చున్న పెళికూతుర్ని దారాన గుచ్చిన ముత్యంలా పదిలంగా 
మొయ్యమనడం మనోహరమైన పదచిత్రణ! దోరపెదవుల నవ్వులా పుట్టింట్లో 
కన్న కలలన్నీ జారిపోయాయనడంలో ఆర్ద్రత చోటు చేసుకుంది. ఆ ఆర్ధతతో 
కరిగిన పడుచు మంచున తడిసిన చుక్కలాగుందనడం, కన్నవాళ్లను వదలి 
కదలి పోతున్నందుకు పెళ్లికూతురు కళ్లల్లోంచి కన్నీటి చుక్కలు రాలుతున్నా 
యనడంలో 'అప్పగింతలు' సందర్భంగా ప్రతి తెలుగింటి ముంగిట్లో ఒదిగిన 
పదాల పొందికతో పోటీపడినట్లుగా బాణీని కూర్చి అనేకసార్లు ఆకాశవాణిలో 
ప్రసారం చేయబడగా అందరిమన్నన అందుకున్న గీతమిది. ఇది మిశ్రగతిలో 
తురంగంలా, కడలి తరంగంలా సాగినట్లు అనిపిస్తుంది. 

వెన్నెలా, వెన్నెలా, వెన్నెలో...ఓ 

వెన్నెల్ల పూవత్తి వెన్నెలో...ఓ 

రెల్లుపూలావత్తి వెన్నెలో...ఓ 

మల్లెపూలా వత్తి వెన్నెలో...ఓ 

పాలకడలీ మరిగి వెన్నెలో...ఓ 

నేలంత నురుగుల్లె వెన్నెలో!... 

త (పాట : 69) 

పాలవెన్నెల మోద అల్లిన పాట యిది. తెల్లని వెన్నెల రెల్లుపూలతో, 

మల్లెపూలతో పోల్చబడింది. పాల కడలి మరిగి పొంగి పోగా, నేలనంతా 
కప్పేసిన ఆ నురగలా విశ్వవ్యాప్తమైన తెలితెలి వెన్నెల్ని ఉఊత్పేక్షించడం జరిగింది. 

చెప్పు మరదలా చెప్పవే, ఈ 

చిక్కు విప్పి నీవే నిజం! 

తప్పులేదు, నెలతప్పెనో? నీ 

చెరగు తిరగదేమే భుజం! (పాట : 70) 


అలితనీత ఎకొనం 135 


నెలతప్పిన మరదల్ని పరిహాసంగా ఆటపట్టించే వదినపాట యీ గీతం. 

గర్భవతి కావడం చేత కాస్తలావైన సంగతి చెప్పకపోయినా సరిపడక భుజం 
తిరగని కొంగు తేటతెల్లం చేసోందని, మగపిల్లాన్ని కంటే ఒప్తుకోనంటూ తన 
కొడుక్కు చేసుకోవడానికి తప్పకుండా ఆడపిల్లనే కనాలని అందుకై 
ఎప్పుడెప్పుడాయని ఎదురు చూస్తున్నానని మరదల్ని మరీ మరీ సాధిస్తున్న 
వదిన. ఇలాంటి సందర్భాలెన్నో మన తెలుగు యిళ్లల్లో అగుపించడం చా 
సహజం. అందువల్లనే ఈ కోవలో జానపద గేయాలెన్నో వచ్చాయి. “ముందే. 

నిరు చల్లిన ముంగిట్లో - ప 

న్నిరు చల్లిన వాకిట్లో 

దారి పొడుగునా ముగులు! ము 


ర హె 


తాలు పోసినా ముగ్గుల్లు! 


Ox) 


టు 


ర్త 


ఉలి ఉం ఉచ ల దాచి ది చుకాచు వు పాలా చిచ చిలి చాచి చిట వాలి కా అల ఖు బిజి భం చ బలవ చుటు 


నారుపోసిన ముంగిట్లో - గ 

న్నేరు పూచిన వాకిట్లో 

జారు జడలా కన్నెల్లూ - ఒ 

య్యారి నడలా కన్నెల్లూ - ఒ 

య్యారి నడలా జారు జడలా 

కన్నెలుంచినా గొబ్బిళ్లూ! (పాట : 74) 

సంక్రాంతి సందర్భాల్లో కన్నెపిల్లలు సావకాశంగా ముంగిల్లు తీర్చిదిద్ది 

ముగ్గులు వేయడం, అందులో అందంగా గొబ్బిళ్లు పెట్టడం మన ఆచారం. అదే 
విషయాన్ని రాగ యుక్తంగా రసమయంగా చెప్పారు. “నీరు చల్లిన ముంగిట్లో - 
పన్నీరు చల్లిన వాకిట్లో, నారు పోసిన ముంగిట్లో - గన్నేరు “పూచిన వాకిట్లో, 
జారు జడలా కన్నెల్లూ - ఒయ్యారి నడలా కన్నెల మొదలగు పంక్తుల్లో 
నీరు-పన్నీరు, నారు - గన్నేరు పద ప్రయోగంలో రెండు మాత్రల్ని అదనంగా 
కలిగి రెండో పంక్తి తూగి పడడం కనిపిస్తుంది. ఆ తూగులో పాటలో ఒక కొత్త 
నడక ఎర్పడి నొక్కి పలుకడానికి ఆస్కారమవుతుంది. పాడుకోవడానికి ఒక 
విధమైన వూపు కలిగించే యీ పద్దతిలో దేవులపల్లిగారే ఎక్కువ రచన చేశారు. 

ఎ పుట్టా దాగేవు? ఎంత పిలిచినా రావు! 

నాగన్నా! ఓ నాగన్నా! 

ఈ బుట్ట నీకోసం అల్లేనన్నా! 

ఈ తేనె ఈ పాలు నీకేనన్నా! 

వెండి తీగలాగ................ రావన్నా ఓ నాగన్నా (పాట:75) 

నాగుల చవితికి పాముకు పాలుపోసే ఆచారం యిప్పటికీ తెలుగునాట 

అగుపిస్తూ వుంటుంది. దాన్ని ఆధారంగా చేసుకొని అల్లినగీతమిది. బసవరాజు 
కూడ “నీ పుట్టదరికి నా పాపలొచ్చేరు...కోపించి బుస్సలు కొట్టబోకోయి, నాగుల 


736 తెలుగులో లలిత గీతాలు 


చవితికి నాగేంద్ర! నీకు పొట్టనిండా పాలు పోసేము తండ్రీ!” అని నాగన్న మోద 
ఒక గీతం రాశారు. 
నవ్వంటే జాబిల్లి - పువ్వంటే మల్లి! 
నవ్వేటి పువ్వంటే నా చిట్టితల్లి! 
దొంగా కళ్లల్లో తొగల రేకుల్తో 
తుమ్మెదలు మెదలు మళ్లీ మల్లీ (పాట:77) 
నవ్వు జాబిల్లిలా - మల్లెలా తెల్లగా వుంటుందని, ఆ నవ్వే పువ్వంటే నా 
చిట్టి తల్లి అని చెప్పడంలో ఒక కొత్తదనం కనిపిస్తుంది. పాపలు నిద్రపోతున్నట్లు 
కళ్లు మూస్తూనే మళ్లి చటుక్కున తెరచి చూస్తారు. కలువ రేకుల్లాంటి ఆ కళ్లల్లో 
తుమ్మెదలు మెదలు అనడంలో గొప్ప భావం యిమిడ్వారు. నల్లని కనుపాపల్ని 
తుమ్మెదలుగా పోల్చడం కవి చేసిన చమత్కారం. తుమ్మెదలు మెదలు అనడంలో 
యమకానుప్రాసం లాస్యం చేస్తోంది. తన పాపను జోకొడుతూ ఒక తెలుగు 
ఇల్లాలు పాడుకునే పాటయిది. 
వాళ్లమ్మ ఆలాగు వెళ్లొచ్చేసరికి 
కళ్ల చెక్కిల్లా కాటుకలు వాక! 
మల్లీ మల్లీ మల్లీ నాచిట్టితల్లి! (పాట : 77) 
కళ్లకు దిష్టి తగలకుండ పాపల చెక్కిళ్లకు నల్లని కాటుక పెట్టడం 
సహజం. కాని కాకమ్మ కథ చెప్పి జోకొట్టి తల్లి బయటకు వెళ్లగానే పాప 
ఎడ్వడంతో ఆ కాటుక కళ్లలోంచి చెక్కిళ్ల మీదుగా కారి మొహమంతా పాకి 
పోయిందనే ఆ తల్లి ఆవేదన పై పంక్తుల్లో కనిపిస్తోంది. 
నిదురపోవే తల్లి 
నిదురపో నవ మల్లి! 
నిదురపో జాబిల్లి 
నిదుర పోవమ్మా! (పాట : 78) 
జాబిల్లి పాపాయిని నిద్ర పుచ్చుతూ పాడుతున్న పాటయిది. 
కోటికన్నుల మూసి 
కునిక నాకాశమ్ము! 
ఆటపాటల లోన 
అలసె లోకమ్ము! (పాట : 78) 
మిణుకు మిణుకు మనే నక్షత్రాల్ని కునికిపాట్లు పడుతున్న నింగి యొక్క 
కోటి కన్నులుగా భావించడం గొప్ప ఆలోచన! 


తెలుగు తల్లకి మంగళమ్‌ ! మా 
కలువల్లికి మంగళమ్‌! 


అలితగీత వఐికానం 137 


వేద వేదములన్ని తరచి 
వాద భేదములన్ని మరచి 
న్వాదు ధర్మ పధమ్ము పరచు 
విశాల శీలకు మంగళమ్‌! (పాట 83) 
చివరగా తెలుగు తల్లికి మంగళం పాడడంతో 'ఆంధ్ర గేహళి ముగుస్తుంది. 
వేద వేదాలను తరచి, వాద వేదములను మఠ గ 
విశాలశీలకు మంగళమ్‌! అని తెలిపే యీ పాట 3+4 మిశ్రగతలో 
మంగళ కాహళి "మంగళమ్‌ పాటతో ముగియడం చాలా బెచిత; 
'ఆంధ్రగేహలి' తెలుగు సంస్కృతికి, ఆచార వ్యవహారాలకే గాక గ్రామూణ 
వాతావరణానికి నిలువుటడ్డంగా నిలుస్తుంది 
కృష్ణశాస్త్రి గీతాలు చాలా వరకు సమమాత్రల్లో సాగకుండా హెచ్చుతగ్గుల్లో 
కొత్త విరుపులతో, కవిత్వపు మెరుపులతో నడిచినట్లు కనిపిస్తాయి పల్లవి, 
చరణాలు వేర్వేరు గతుల్లో సాగిన సందర్భాలూ వున్నాయి. పద్యాల ధారణలో 
పదంలోని మొదటి అక్షరం పై పంక్తిలో వుంటే మిగతా ఆక్షరాలు క్రంది 
పంక్తిలో దర్శనమిస్తాయి. ఉదాహరణకు 'అమృతవిణ లో 
రాగమై ఈ బ్రతుకు చెడి - రా 


యైన వేళల రామచరణం (పాట : 115) 
శ్రీకంరుడు మా తండ్రీ! స 
తీ కళత్రుడేడీ...? (పాట : 117) 
కనుమూయదు రేయి! ఉస్తు 
రనుచు గాలి నిట్టూరుచు (పాట : 170) 


మొదలగునవెన్నో వున్నాయి. “మంగళ కాహళి లో కూడా 
జయ జయ సస్యామల సు 


శ్యామ చల చ్చేలాంచల! (పాట : 1 
పటు శిరాన మకుటము 
న్నటుల నిలంబడి అనవేరా (పాట : 11) 


గౌతమి సహ్య జాతటుల క 
లింగ సాగర తిరములను. ఆ 


రేబియాంబుధి కూలములను (పాట : 26) 
ఏటి కెరటం అంచుపై దూ 
కేటి సెందర వంకరా! (పాట : 66) 


మొదలగునవి చోటు చేసుకునాయి అలాగే ఆయన విశిష్ట పద 
ప్రయోగాలూ వున్నాయి. 


138 తెలుగులో లలిత గీతాలు 


కృష్ణశాస్త్రి విశిష్ట పద ప్రయోగాలు:అమృతవీణ (గేయ సంహిత-1) 

1. 'కృష్ణరజని' శీర్షికలో : విరిచేడె, ఖుదా, దర్పారు, జరూరు, అన్య 
దేశ్యములు. వెలుగు నీడల పడుగు పేకలు, బ్రతుకు కోకలు, నొగులు 
మొగిలు మొదలగు అచ్చ తెనుగు పదాలు. 

2. “కన్నీరు” శీర్షికలో : కలుష తిమిరము, కన్నీటి కాల్వలు, దీన సంఘ 
పరిత్రాతా, జ్ఞాన ప్రభాకరా! మోహతమోహరా 

2. “మహతి శీర్షికలో : విరితావి, వెల్లుటేరు, దేవళము, చదలు (ఆకాశము) 
తారాదీపము, పులుగు ఇత్యాదులు. 

4. “మధు మురళి” శీర్షికలో : అధర సీధువు, మునిమాపు, వీధి వాకిలి, 
కాలు చల్లదనాలు కనలు తీయదనాలు, తీయతేనియ బరువు, కమ్మతెమ్మెర. 

5. “గుడిగంటలు” శీర్షికలో : శ్రీచరణ, చూపుల తీగలు, విన్ను పానుపు, 
పద ధూళి, మువ్వాక, మినువాక (సురగంగు నేలదేక (నెలవంక). 

6. 'బుతుఖేల' శీర్షికలో : గగన నిటలాన, విహగాళి, రజనీ దీపం, సీతు 
కారు, గడ్డిసెజ్జ, మొయిలు తేరు. “దివాణం, హవేలీ, కుళాయి, తురాయి, 
హుమాయి, సవారి, గవాయి ఇత్యాదులన్యదేశ్యములు. 

7. “విరి తూపు శీర్షికలో : 'నొగులు, మ్రోల, మొగసాల, గుసగుస 
ఉసురుసురు, మేఘమాసం, దవు దవ్వు, సమోరస్యందనా మొదలగునవి. 


“మంగళ కాహళి' లో విశిష పద ప్రయోగాలు 

“విజయ భారతి' శీర్షికలో : హురంగు, వలిగాలి, జీవధార, జరఠ, 
కుళీరం, తొగరు, అంసము. 

“ఆంధ్రగేహళి' శీర్షికలో : తోపులు, సరంగు, దిలాసా, ఎరువాకమ్మ, 


అవురవురా! 


నండూరి సుబ్బారావు: (1895-1957) 

(ప్రేయసిగా దేవులపల్లి “ఊర్వశిని అడివి బాపిరాజు “శశికళను సృష్టించు 
కున్నట్లే, నండూరి సుబ్బారావు “ఎంకి” ని సృష్టించారు. “ఊర్వశి, “శశికళ లలో 
అజ్ఞాత నాయకులు కవులే! కాని “ఎంకిపాటలు'లో నండూరి ఎంకికి సరిజోడుగా 
నాయుడు బావను కూడ సృష్టించారు. భావంలోనే గాక భాషలోనూ నవ్యతను 
సాధించారు. పల్లె పదాలను గీత రచనలో పొందుపరిచారు. పాటకు సరికొత్త 
బాటల్ని వేశారు. జానపద గంధాల్ని పూశారు. 

“ఎంకిపాటలు' విడి విడి పాటల సంపుటే అయినా, తదేక దృష్టితో చూస్తే, 
క్రమ పరిశీలన చేస్తే ప్రణయ కావ్యంగానే తోస్తుంది. ఎంకి ఒక చోట ముగ్దగా 
మరొక చోట విరహదగ్ధగా, ఇల్లాలుగానే కాక ప్రియురాలుగా, పిల్లవాని తల్లిగానూ 
సాక్షాత్కరిస్తుంది. 


అలితగీత ఎకానం 139 


నండూరి “ఎంకి పాటలు” తప్ప మరేమో రాయలేదు. రాసినవన్నీ జానపద 
గేయాల బాణీల్లో రాణించినవే! అంతేకాని ఇవి పూర్తిగా జానపదగేయాలు 
మాత్రం కావు. 

జానపదగేయాలకు అజ్ఞాత కర్శృత్వంకాగా, ఈ గేయాలకు నండూరి కర్తృత్వం 
స్పష్టంగా తెలుస్తోంది. పైగా జానపద గేయాలు మౌఖిక ప్రచారానికి మాత్రమే 
నోచుకోగా ఈ గేయాలు లిఖిత సంప్రదాయానికి సంబంధించినవి. వాడుక 
భాషలో మాండలికపు యాసలో వన్నె కెక్కినవి. కావున ఇవి జానపదగేయాల 
బాణీల ఒరవడిలో వెలువడిన గీతాలు మాత్రమే అని చెప్పుకోవాలి. లలితగీత 
వికాసానికై కృషి చేసిన కవీంద్రులలో బసవరాజు, దేవులపల్లి గార్లను ప్రధానంగా 
పేర్కొనాలి. ఆ తర్వాత అడివి బాపిరాజు, నండూరి సుబ్బారావులను చెప్పాలి. 
కవితా రంగంలో బసవరాజు నండూరి కంటె పూర్వుడు. ఎందుకంటే నండూరి 
తన "పీఠికలో బసవరాజు తనకు కవిత్వ కళారహస్యాల్ని తెలియజెప్పినట్లుగా 
పేర్కొన్నారు. అడివి బాపిరాజు తన పాటలకు అందంగా బొమ్మలు వేసి, 
కృష్ణశాస్త్రి వాటిని సాహిత్య సభలలో పాడి విశేష ప్రచారాన్ని కూర్చిన వారని 
శ్లాఘించారు. అధికార్ల సూర్యనారాయణగారి సాహచర్యంతో 1917-1918 సంవత్స 
రాలలో “ఎంకిపాటల' రచనకు శ్రీకారం చుట్టినట్టుగా, అప్పటినుండి 1953 
వరకు అప్పుడప్పుడు ఈ పాటల్ని రచించినట్లుగా పేర్కొన్నారు. ఆకాశవాణి 
వైణికుతైన శ్రీమంచాళ జగన్నాధరావుగారి సాహచర్యంతో మనోహర గాన 
మొనర్చినట్లుగా రాగస్వరాల్ని ఎర్పరచినట్లుగా వెల్లడించారు. 

భావకవులు మృదుమధుర గ్రాంధిక పదజాలంతో గీత రచన చెస్తున్న 
దశలో కేవలం వాడుక భాషలో పల్లీయుల యాసలో నండూరి ఎంకి పాటలు 
రచించడం సాహసమే! నండూరి రాసిన 35 పాత పాటలు, 43 కొత్త పాటలు 
కలిపి “ఎంకి పాటలుగా గ్రంథరూపంలో వెలిశాయి. ఎంకి పాటలలో ఛందస్సు 
జానపదగేయాలకు మాతృక అయిన ద్విపద బాటలో నడవడం వల్ల ఖండగతియే 
కనిపిస్తుంది. “తపస్సు”, “కోకోకో అనే పాటలలో మిశ్రగతి అగుపిస్తుంది. 

ఒక్కొక్క పాటనే పరిశీలిస్తే భావం, భాషతో పాటు ఎంకి పాటల సాగసులు, 
ఛందస్సులు తేటతెల్లమవుతాయి. 

మద్రాస్‌లో ఒకరోజు కాలేజి నుండి “టాం బండిలో వస్తుండగా, ఎప్పుడో 
విన్నపదంలాగా “గుండె గొంతుకలోన కొట్లాడుతాది అనే పల్లవి వటంల 
క్రమంగా పాటగా రూపు దాల్చింది అని నండూరిగారే పీఠికలో రాసుకున్నారు." 
అప్పటినుండి ఎంకిని ఏనాడూ మరవలేదని వెల్లడించారు. అంటే వారి కవితా 
(ప్రేరణగా ఎంకి నిలిస్తే, అనేక పల్లె పదాలు అజ్ఞాతంగానే ఆధారమయ్యాయి. 
ఆ ఎంకికి అలంకారాలయ్యాయి. 

“ముద్దుల నా యెంకి అన్న మొదటి పాటకు పల్లవి, 


1. ఎంకసాటలు - నండూరి నుబ్బారావు. వుట : 


140 తెలుగులో లలిత గీతాలు 


గుండె గొంతుకలోన కొట్లాడు తాదీ = 19 మాత్రలు 
కూకుండ నీదురా కూసింతసేపు = 18 మాత్రలు 
నా కాసి సూస్తాది నవ్వు నవ్విస్తాది = 20 మాత్రలు 


యెల్లి మాటాడిస్తే యిసిరి కొడతాదీ 19 మాత్రలు 1గుండె॥ 
పై పల్లవిలోని మూడవ పంక్తి 20 మాత్రలతో సాగింది. ఖండగతిలో 


యిలా 


నాకాసి + సూసనాది + నవ్వున + వ్వన్తొది 
UU} UU UTU UU! 


ఖుండగతియే ఈ పల్లవికి చక్కగా సరిపోతుంది. కావున 


గుండె గొంతుకలోన కొట్లాడుతాదీ... 
కూకుండ నీదురా కూసింత సేపూ... 
అని 'కూసింతసేపు ను 'కూసింతసేపూ'....అని దీర్ణాంతం చేసి వ్లుతంగా 
పలికితే 19 మాత్రల పంక్తులు కాస్తా 20 మాత్రల పంక్తులుగా మారతాయి. 4వ 
పంక్తిని కూడ సవరిస్తే అన్నీ సమమాత్రలతో సవ్యంగా ఖండగతిలో నడుస్తాయి. 
ఇలాగే గీతమంతా చూసుకోవాలి. 
హృదయంలోని భావావేశం రాగంగా వెలువడడానికి జరుగుతున్న ఆరాట 
పోరాటాల్ని “గుండె గొంతుకలోన కొట్లాడుతాదీ' అనే పల్లవిగా పలికించడం నవ్య 
ప్రయోగంగా చెప్పాలి! 'కాసింత' పదాన్ని “కూసింత' గానే గాక “నాకేసి అనే 
పదాన్ని పల్లెయాసలో *'నాకాసి సూస్తాది అని మలచడమైనది. యెంకి చాలా 
చిత్రమైనది, గడుసుది. అందుకే నాయుడు బావకేసి చిలిపిగా చూస్తుంది. 
చిత్రంగా నవ్వుతుంది.తీరా వెళ్లి సరసంగా మాటాడిస్తే విసిరికొడుతుంది. అంతేగాక 
కన్నుగిలికిస్తాది, నన్ను బులిపిస్తాది 
దగ్గరగ కూకుంటే అగ్గిసూస్తాదీ! 
అని వాపోతాడు. అగ్గిసూస్తాదీ అనడం మంచి ప్రయోగం! కోపతీవ్రతను 
సూచించడానికి ఆగ్గిలా అయిపోయింది. చూపుల్లో నిప్పులు కురిపించింది అనడం 
సహజం. కావున ఊరుకుందామని భావించినా 
మందో మాకో యెట్టి మరగించినాదీ 
వల్లకుందామంటె పాణమాగదురా! 
అని తన అశక్తతను ప్రకటిస్తాడు. మందో మాకో పెట్టడం, పాణమాగక 
పోవడం జానపద సహజ లక్షణాలు. 
జాము రేతిరి యేళ జడుపు గిడుపూ మాని 
సెట్టు పుట్టా దాటి సేనులో నేనుంటె 
మెల్లంగా వస్తాది నా యెంకీ! 
సల్లంగా వస్తాది నా యెంకీ! 


గ 


అలితగీత దికొనం 141 


పచ్చనీ సేలోకి పండు యొన్నెల్లోన 
నీలి సీరాగట్టి నీటుగొస్తావుంటే 


వాయ్యార మొలికించు నా యెంకీ! 
వొనలచ్చి మనిపించు నా యెంకీ! 
తాను జామురాత్రివేళ జడుపు తేక చెట్టు. పుట్టా డాజి చేనులో వుంటే 
ఆ పచ్చని చేలల్లోకి పండు వెన్నెల్లో నిలి చీర గట్టుకొని తన కోసం తరలి వచ్చె 
et 


త 
యెంకి అచ్చం వనలక్షిలాగుండి వయ్యార మొలికిస్తోందని మనోహోకతగా 
అల్లినపాట “వానలచ్చిమి' అనే గీతం. 
ఈ గీతం కూడ ఖండగతిలోనే సాగింది. అయితే 'మెలంగా' 'సలంగా' 
అనే పదాల్ని హస్వంగా “మెల్లంగి 'సల్లంగ' అని పలికితేనే న న్డ్‌ 
మెల్లంగ వస్తాది నా యెంకీ! 
సల్లంగ వస్తాది నా యెంకి! 
వలెమారి ఖండగతికే గాక కింది పంక్తులైన 
వాయ్యార మొలికించు నా యెంకీ! 
వొనలచ్చి మనిపించు నా యెంకి! 
అనే చరణానికి సమతూకంలో నిలుస్తుంది. అలా జామురాత్రి వనలక్ష్మిలా 
వచ్చిన యెంకి 
మాటలన్నీసెప్పి మంచెకిందా కెల్లి 
గోనె పట్టా యేసి గొంగడీ పైనేసి 
కూలాస గుంటాది నా యెంకీ 
కులుకు సూపెడతాది నా యెంకీ 
అని మురిసిపోతాడు నాయుడు బావ. 
ముచ్చట్లతో హాయిగా అలా ఎంతో సేపు గడిపాక, తెల్లవారే ముందు కోడి 
కూత వినరాగానే ఎవరైనా చూస్తారేమోనని త్వరగా ఇంటికి వెళ్లాలని తొందర 
పెడుతుంది యెంకి. “యెంకి ముచ్చట్లు అనే పాటలో 
యెన్నాని సెప్పేది యెంకి ముచ్చట్లు! 
యేటి సెప్పేది నా యెంకి ముచ్చట్లు? 
కోడి గూసేసరికి కొంప కెల్లాలి, ని 
కోసరమె సెపుతాను కోపమొద్దంటాది 
యెంత సేపున్నాను యిడిసి పెట్టాలేవు 
తగువోళ్లలో మనకు తలవంపు లంటాది 
అంటే యెంకి-నాయుడి బావదింకా చాటుమాటు (ప్రేమనే! పెల్లిగాకుండానే 
అలా ముచ్చట్లలో మునిగి తేలితే నలుగురు చూసి నవ్వుకుంటారని తమకే 
తలవంపులని యెంకి బాధ. 


142 తెలుగులో లలిత గీతాలు 


'యెంకి తో తిరపతి” అనే పాటలో నాయుడు యెంకిని మనువాడినట్లు 


అగుపిస్తాడు. అందుకే హుషారుగా 
యెంకీ నా తోటి రాయే 
మన 
వెంకటేశరుణ్ని యెల్లి సూసొద్దాము 


to) 


ఉసి చల చాచి టం చలా నుథి చనా వాళి ధి విత చాచి ధాటు లయ యా తత చావు చాచానా నా ఇచా శాలాచుధావాఖా చు ను ఖు వాలాకు తాతా దశిక నా 


వూసులాడుకొంట 

కొండమెట్లన్ని ని 

కొంగట్టు కెక్కాలి....... ఆని అంటాడు 
అంతేగాక 

రేతిరీ వగటేల 

రెప్పయ్య కెంకీని 

సల్లంగ సూడమని 

సామితో జెప్పాలి 
అని కోరుకుంటాడు. 


బావమోద మనసుపడ్డ మరదలుకు ప్రతిపనికీ బావ గుర్తుకు రావడం 
సహజం! అలాంటిది నాయుడు బావ యెంకిని వదలి ఎటో వెల్లి తిరిగిరాకపోతే 


యెంకి ఎలా కలవరిస్తుందో విప్పి చెప్పే పాట 'నా యెంకి 
నన్నిడిసి పెట్టిల్లినాడే, నా రాజు 
మొన్నె తిరిగొస్తనన్నాడే! 
నీలు తేబోతుంటె-నీ తోడె వోలమ్మి 
నాయెంట యెవరోను - నడిసినట్టుంటాదె! ॥ 
అద్దములో సూత్తుంటె - అది యేటొ సిగ్గమ్మి 
నా యెనక యెవురోను - నవ్వినట్టుంటాదె! it 
సల్లని యెన్నెట్లా - సాపేసి కూకుంటె 
ఒట్టమ్మ -ఒల్లంత ఉలికులికి పడతాదె it 

అని యెంకి నాయుడి గూర్చి తలపోస్తే, నాయుడు 


న ॥ 
న ॥ 


న ॥ 
తన [ప్రాణంలా 


భావించే యెంకిని గూర్చి గొప్పగా పాడుకునే పాట. “నమిలి మింగిన నా 


యెంకి. 
యెంకి వొంటి పిల్ల లేదోయి లేదోయి! 
యెంకి నా వొంకింక రాదోయి రాదోయి! 
మెళ్లో పూసల పేరు 
తల్లో పూవుల సేరు 
కల్లెత్తితే సాలు 
కనకాబిసేకాలు ॥యెంకీ॥ 


అలితగీత ఎ౨ఎకానం 143 


సెక్కిట సిన్నీ మచ్చ 
సెపితే సాలదులచ్చ! 
వొక్క నవ్వే యేలు 
వొజ్జిర వాయిడూరాలు! 
టు గయెంకీ॥ 
రానోరింటికైన 
రంగు తెచ్చేపిల్ల 
నా సొమ్రూనా గుండె 
నమిలి మింగిన పిల్ల 1యెొంకి॥ 
తన యెంకి వంటి పిల్ల యీ ప్రపంచంలోనే లేదంటూ, ఆ యెంకి కళ్ళెత్తి 
చూస్తేచాలు, తన కవి కనకాభిషేకాలు అవుతాయి అనడం గొప్ప భావన. 
అయితే ఇందులో పల్లె తనం కన్నా పాండిత్యపు పనితనమే మిన్నగా కనిపిస్తుంది. 
ఒక్క యెంకి నవ్వే వజవైఢూర్యాల్ని యేలు అనడం కూడా ఇలాంటి ప్రాఢోక్తియే! 
రాసోరింటికైన రంగుకేవడమంటే గొప్పింటికి సరితూగ గలదని కవి భావం! తన 
సామ్ముయైన గుండెను గూడ “నమిలి మింగిన పిల్లగా యెంకిని భావించడం 
నాయుడి జానపద దృష్టికి చక్కటి ఉదాహరణ! తన గుండెనిండా ఆమెనే 
కొలువున్నదనడానికి మరో మంచి భావన! ఈ పాటలో మొదటి పంక్తలోని 
“యెంకి వొంటి పిల్లను “యెంకి వాంటీ పిల్లి అని పలికీతేనే ఖండగతి కుంటు 
పడకుండా సాగుతుందిలా- 
యెంకి వాం + టీ పిల్ల + లేదోయి + లేదోయి 
యెంకినా + వొంకింక + రాదోయి + రాదోయి 
గోదారి మోదుగా భద్రాద్రికి పడవపై శ్రీరామనవమికి తరలి వెళ్లడం 
అనాదిగా వస్తున్న కోస్తా ప్రాంతపు ఆచార వ్యవహారం. అందుకే చుక్కానిలా 
యెంకి ముందున కూర్చుంటే, తాను గెడవేస్తూ పడవ నడుపుతానంటాడు. 
గోదారి గంగలో మునిగి కలిసి స్నానాలు చేద్దామంటాడు, “యెంకితో బద్రాది 
అనే పాటలో 
ఆడ నీ సుక్కాని యీడ నే గెడ యేసి 
పడవెక్కి బద్రాద్రి పోదామా! 
బద్రాద్రి రాముబ్లీ సూదామా! 
గోదారి గంగలో కొంగు కొంగూ గట్టి 
కరువు తీరా బుటక లేదామా! 
సరిగెంగ తాణాలు సేదామా! 
ఒకరిని విడిచి మరొకరు బ్రతకలేరనే భావాన్ని “యెర్రి నా యెంకి అనే 
చిన్న పాటలో మిన్నగా చెప్పడం జరిగిందిలా - 
యెనక జన్మములోన - యెవరమోనంటి! 
సిగ్గొచ్చి నవ్వింది - సిలక నా యెంకి! 


144 తెలుగులో లలిత గీతాలు 


ముందు మనకే జల్మముందోలె యంటి! 

తెల్ల తెలబోయింది - పిల్ల నా యెంకి! 

యెన్నాళ్‌ మనకోలె యీ సుకములంటి! 

కంట నిరెట్టింది - జంట నా యెంకి! 

మళ్లి ముందు జన్మ మనకుందో లేదో యనగానే తెల్లబోయిన యెంకి, 

ఈ సుఖమింకా మనకెన్నాళ్లు వుంటుందో అని నాయుడు అనుమానం 
వ్యక్తపరచినందుకే అతని వియోగాన్ని సహింపలేక కంటనీరు పెట్టిందంటే, 
ఎంతటి (ప్రేమానురాగాలతో యెంకి నాయుడిని పెనవేసుకుందో ఊహించుకోవచ్చు! 
ప్రశ్న-సమాధానాల మాదిరి సాగిన ఈ పాట మంజరీ ద్విపద లక్షణాలైన ౩ 
ఇంద్రగణాలు ఒక సూర్యగణంతో మాత్రాబద్ధమే గాక గణబద్దమైనది. 

యెనకజ1న్మములోన !యెవరమో।॥నంటి 

సిగ్గొచ్చి[నవ్వింది సిలకనా!1[యెంకి 

మొదటి గణంలోని మొదటి అక్షరానికి మూడవగణంలోని మొదటి 

అక్షరానికి యతిలేక ప్రాసయతి ప్రతి పంక్తిలోనూ పాటించబడడంవల్ల , పాటగా 
అనిపించినా ఇది మంజరీ ద్విపదయేనని రూఢి అవుతోంది. 

మనిసేసాలు! మనిసి మాటే సాలు! 

మనిసే వాసనే. సాలు ' |. మను సాలు! 

ఎతాము కెదురుంగ యెంకుంబే సాలు 

వొంటరిగ సిటికేసి కుంట కలిపేను 

పటట 1॥మ॥ 

యెంకి గాలొక సాది యిసిరినా సాలు 

తోటంత రాజల్లె తొవ్వ పోసేను 


ఇలా సాగే, “సాలు! సాలు! అనే పాటలో యెంకి తనకెంతటి ఉత్సాహాన్ని- 
ఉల్లాసాన్ని కలిగిస్తుందో చెప్తూ నాయుడు తనకు యెంకి మోద గల 
గాఢానురాగాన్ని గుండెలో నుండి పాటల ఎతాముతో ఎత్తిపోశాడు. 

“అంతే నాకు చాలు! తమలపాకు తొడిమే పదివేలు” అనే జానపదగేయం 
తలపుకు వస్తుందీ పాట చదవగానే. కాని దానికీ దీనికీ భావంలో ఎలాంటి 
అనుసరణ లేదు. 

ఎంకి - నాయుడుకు పిల్లవాడు కూడ కలిగాడేమో! అందుకే “పిల్లోడు” 
అనే పాటలో సంకలో పిల్లాడు సంబ్రాలు పడుతుంటె 

యెంకితో తిర్రాని కెల్తాలి! 

నెత్తి మూటల నెత్తుకోవాలి 

కొత్త మడతలు దీసి కట్టాలి 
అడవి దారుల యెంట నడవాలి 
బరువు మారుసుకొంట 

ఫక్కున్న నవ్వాలి! 


అలితగీత ఎకొనం 145 


అని ఆనందంగా నాయుడి చేత పాట పాడించారు నండూరి. వీపున 
ఎక్కిన పిల్లవాడికి వినోదంగానే వుంటుంది. కాని దారిపాడవునా తల్లిదండ్రులు 
మోయలేక మార్గమధ్యంలో కాసేపు ఒకరి నాకరు విరామంగా పిల్లవాన్ని 
మార్చుకుంటూ నవ్వుతూ నడవాలనుకోవడం సహజం. దానినే “బరువు మారుసు 
కొంట' అని ప్రయోగించారు 
తాతనాటీ వూసు తలవాలి 
దారి పొడుగున కీసులాడాలి 
“తపు నీదే యంట దెప్పాలి 
దైభమున్నాడాని దడిపించుకోవాలి 
కోనేటిలో తానమాడాలి 
గుడిసుట్టు ముమ్మారు తిరగాలి 
కోపాలు తాపాలు మానాలి 
ఇద్దరము పిల్లోణ్ని యీశుడికి సూపాలి 
జానపదులు తీర్ణయాత్రల కెళ్తూ మార్గమధ్యంలో మసలే విధానాల్ని చక్కగా 
యిందులో విశదపరచారు. వారి మనస్తత్వాన్ని వెల్లడి చేశారు. చివరకు ఈశుడి 
అనుగ్రహంతో కలిగిన ఆ పిల్లోడిని భక్తితో ఆ దేవుడికి చూపాలి అనడంలో 
మొక్కుతీర్చుకోవడానికే ఆ దంపతులు దైవసన్నిధికి చేరుకున్నట్లు తెలుస్తోంది! 
నాయుడికి ఎంకి చక్కదనాన్ని గుడ్డి దీపపు వెలుతురులో కంటె, చీకట్లోనే 
'తనకళ్లు చిల్లులు పడేట్లు'గా చూసుకోవాలని సరదా! అందుకే దీపం 
ఆర్పేయమంటాడు, దీపం అనే పాటలో 
“ఆరిపేయవె దీపమూ! 
యెలుగులో నీమాద 
నిలుపలేనే మనసు 
ఆరిపషేయవె దీపమూ! 
సీకట్లా సూడాలి 
నీ కళ్ల తళ తళలు 
తళుకుతో నీ రూపు 
తలుసుకొని తలుసుకొని 
సీకట్లా నా కళ్లు 
సిల్తులడ సూడాలి!' 
అని కోరుకుంటాడు. చివరకు ఒకరి ఒడిలో ఇంకొకరు ఒరిగి నిదరోదాము 
అని ప్రణయ వాంఛను ప్రకటిస్తాడు. 
ఇలా నండూరి చేత ఎన్నో పాటలు పాడించింది గడుసు పడుచు యెంకి. 
పాతదారుల్ని వదలించి, కొత్తబాటలో సరికొత్త పాటల్ని పలికించింది. అందుకే 
నండూరి నాయుడిగా మారారు. 


146 తెలుగులో లలిత గీతాలు 


వుత్త మాటలు నీవి పొమ్మందిరా 
యెంకి 
కొత్త పాటలు పాడు కొమ్మందిరా 
అని పరవశించారు. పది కాలాల పాటు నిలిచిపోయే పాటల మూటల్ని 
అందించారు. ఇంతవరకూ పాడుకున్నవి పాత పాటలుగా భావించిన నండూరి 
సుబ్బారావు “కొత్త పాటలు' శీర్షికతో మారిన కాలానుగుణంగా మళ్లి గొంతెత్తారు. 
ఈ 'కొత్తపాటల' లోనూ పాత యెంకియే ప్రత్యక్షమై శ్రుతి కలిపినా 
నాయుడు కాస్త నాగరికుడైనట్లు అక్కడక్కడ భాషలో భావంలో పట్టుబడతారు. 
అందుకేనేమో కొందరు విమర్శకులు ఈ పాటలు మారిపోయినట్లుగా, మరో 
విధంగా వున్నట్లు తేల్చి వేశారు. భాషలో భావంలో కాస్త మార్పు కనిపించినా 
హృదయం మాత్రం ఒక్కటే అని చెప్పవచ్చు! “తెరచాటు అనే పాటలో 
కలలోన నా యెంకి 
కతలు సెపుతున్నాది 
వులికులికి పడుకొంట 
'ఊ' కొట్టుతున్నాను 
రెక్కలతొ పైకెగిరి 
సుక్కల్లె దిగుతాది 
కొత్త నవ్వుల కులుకు 
కొత్త మెరుపుల తళుకు 
తెలివి రానీయకే 
కలకరిగి పోతాది” - 
తన యెంకి కథలు చెప్పంటే తాను ది కొడుతున్నట్లు నాయుడు 
కలగంటున్నాడు. ఆ కలలో ఎంకి రెక్కలు కలిగిన దివ్యాంగనలా పైకెగిరి 
చుక్కలా కిందికి దిగుతున్నది. కొత్త తళుకులు కులుకుల్ని చూపుతున్నది. 
తెలివైతే ఆ కమ్మని కల కరిగిపోతుంది కాబట్టి లేపకు మంటున్నాడు. ఇంతకూ 
లేపుతున్నది కూడా యెంకియే! ఎంకికి నాయుడొక్కడే, కాని నాయుడి కంటికి 
అనేక రూపాలలో ఎంకి సాక్షాత్కరిస్తూ సరసాలాడుతుంది. అందుకే 
ఒక్క ననే నికు 
పెక్కు నీవులు నాకు 
అని పాట చివరలో ప్రస్తావించాడు; సమాధానంగా. 
నాయుడు బావ తన చెంత చేరనందుకు చిన్నబోయిన ఎంకి చింతిస్తూ 
“కలత నిదర అనే పాటలో 
ఈ రేయి నన్నాల్లనేరవా? రాజా! 
ఎన్నెలల సొగసంత యేటిపాలేనటర! 
అని దీనంగా అద్ధించింది. ఇందులో “రాజా. అన్న పదాన్ని వ్లుతంగా 


అలితగీత ౨కానఐ 147 


సాగదీసి పలికితే మొదటి పంక్తి రెండవ పంక్తిలాగే 20 మాత్రలు కలిగి 


అవ 


సమమవుతుంది. పైగా ఆర్తిలోని వేదన వెల్లడవుతుంది. 
ఆకాశ మా వారస 
ఆవులించిన రేయి 
మిసమిసలతో యేటి 
పసలలో నను సుట్టి 
ఈ రేయి నన్నాల్ల నేరవా? రాజా!.... 
యెలుతురంతా మేసి 
యేరు నెమరేసింది 
కలవరపు నా బతుకు 
కలత నిదరయ్యింది 
అని వాపోతుంది. అర్దరాత్రి కాగా ఆకాశానికి కూడ నిద్ర వచ్చేస్తున్నట్లు 
సూచిస్తూ “ఆకాశ మా వారస - ఆవులించిన రేయి అని చెప్పడం, ఏటి మోద 
పడుతున్న అందాల వెన్నెలనంతా ఎరు తీరిగ్గా తినేసి నెమరు వేస్తుందనడం కవి 
భావనా చమత్శృతికి ఒక మచ్చు తునకగా భావించవచ్చు! 
రవల వెలుగుల గంగ రమ్మందిరా-యెంకి 
శివమెత్తి తానాలు చేసిందిరా! 
సిరులతో ముత్యాల 
సరుల చెల్లాటతో 
సిరిసిరీ మువ్యలా 
చిందులా గంతులా nరవల॥ 
అని “తబ్బిబ్బు పాటలో తన యెంకి కాశీలోని గంగలో స్నానం చేసిన 
వైనాన్ని వివరించాడు. 
పాపాలనే గాక మాలిన్యాన్నంతా కడిగేసే ఆ పవిత్రగంగలో మునకలేయగానే 
తేలింది వెలుగుతో 
మబ్బు సెందురుడల్లె 
మనిసిలో మనసల్లె! nn 6 ॥ 
మబ్బు విడిన జాబిల్లిగా చూడ ముచ్చటగున్న తన యొంకిని చూసిన 
కాశీనాథుడు తబ్బిబ్పై తల తడుముకున్నాడనడం మనోహరంగా వుంది. అంటే 
శివుడు తలలో దాచుకున్న గంగనే తన ముందుకు దిగివచ్చిందా అని యెంకిని 
భ్రమించడాన్ని నాయుడు బావతో ఊహింపజేశారు నండూరి. అందుకే తబ్బిబ్బయి 
తల తడుముకున్నట్లు చెప్పారు. 


748 తెలుగులో లలిత గీతాలు 


నండూరి ఈ కొత్త పాటల్ని “నా రవలవెలుగుల పాటలో తలదడుముకొని 
తబ్బిబ్బులైన అద్భుత మూర్తికి అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. కాని ఆ 
అద్భుత మూర్తి కాశీనాథుడని ఈ పాట చదివితే గాని పాఠకులకు అర్థం కాదు. 
“మాట కోటలు అనే పాటలో బావ కోసం నిరీక్షించే ఎంకి, వస్తానన్న 
బావ ఎంతకూ రాకపోయేసరికి దీనంగా ఎలుగెత్తుతోందిలా 
ఆట పాటలలోనె మరచినావా, రాజ! 
మాట కోటలలోనె మసలు మన్నావా? 
నెలవంక పలకలో 
నీరూపె గీతురా 
తల వంచి సెలయేట 
ఆ రూప సూతురా! 
కలలోన నీవునా 
కంటి కవుపడకున్న 
మెలకువయ్యేదాక 
కలవరించేను నిను 
కందుటెరుగని మనసు 
గాయమై పోయెరా! 
నీకె చేటని కంట 
నీరు రానీనురా! 
నెలవంకను పలకలా భావించడం, అందులో తన ప్రియుడి రూపాన్ని 
గీసి, యేటి అద్దంలో చూడడం నవ్యంగా వుంది. ఇల్లాలి కంటినీరు ఇంటికే 
అరిష్టం అన్న సామెతను తలచి, కన్నీరు కారిస్తే కట్టుకున్న బావకే చేటు 
కలుగుతుందేమోనని కంటనీరు పెట్టడం మానుకున్నాననడం దివ్యంగా వుంది. 
తన బావకోసం కొండ-కోన తిరిగి గరిక పూల మాలను, ఆవును- అడవిని 
అడిగి గుమ్మపాలు-కొమ్మతేనె తెచ్చానని పచ్చిక బయళ్ల పానుపులో మెత్తగా 
మేనువాల్చుదాం రమ్మంటున్న ఎంకి పిలుపు “కో, కో, కో అనే పాటలో కోయిల 
స్వరంలా వినబడుతుంది. (పుట : 62) 


కొండ తిరిగీ = 3+4 = 7 మాత్రలు 
కోన తిరిగీ = 3+4 = 7 మాత్రలు 
చీర చెరగున జ 3+4 = 7 మాత్రలు 
కూరిచితిదా! = 3+4 = 7 మాత్రలు 


అలితగీత ఎకొానం 149 


గరికపూలా కంరమాలా = 3+4+3+4 = 14 మాతలు 
ఆవునడిగీ = 3+4 = 7 మాత్రలు 
అడివినడిచి = 3+4 = 7 మాతలు 
వూల గిన్నెల = 3+4 = 7 మాతలు 
పొందుపరిచితి = 3+4 = 7 మాతలు 
గుమ్మపాలూ కొమ్మతేనే = 3+4+3+4 = 14 మాత్రలు 


ఈ గీతంలో భావం, భాష కాస్త మారినట్లుగా తోస్తుంది. నడక కూడ 
ఎప్పటిలా ఖండగతిలో గాక మిశ్రగతిలతో సాగింది. 
తానెక్కడికి పోయేది, ఎక్కడి నుండి వచ్చేది, ఎలా మసలేది అంతా 
యెంకికి తప్ప ఇంకెవరికి తెలుస్తుందంటూ నాయుడు చేత పలికించిన పాట 
“రాకపోకలు' (పుట : 75) 
ఎ లోకమో పోక ఎటకో నారాక 
యితరులెవ్వరి కెరుక యెంకికే గాక! 


ఆాటట చిలి రావి దిరి ల టన చి మిల చదుచిదచి దల అలాల బలల బబ ల బాలి నలల నాల ఇ జబ వా వుది చా చాలుఉి జతల చి టిశెతినికాబులు 


మోట నడుపుట నేను 

తోట తడుపుట తాను 

మనిసినే యని వగతు 

మాకునై పోవలతు 

చేనులోనే నిదుర 

తాను వెలుగుచు యెదర 

స్వప్నలోకము దించు 

స్వరమును న్వారించు 

“స్వర్గమును స్వారించు' అనడం ఎంకి పాటలో ప్రయోగించిన పెద్దమాటగానే 

చెప్పాలి. తన యెంకి ప్రతి పనిలో సాయంగా వుంటూ చేలల్లో చెదోడుగా 
వుంటే, స్వప్పంలా స్వర్గంలా వుంటుందని తలచే నాయుడికి ఎంకి మోద ఎంత 
డైమనో తెలుస్తుందీ గీతంలో. 

“ఎంకితనము” (పుట : 89) అనే పాటలో 

ఆ చిత్రముకు మెరుగు నీ చక్కదనమే! 

ఈ చిత్తముకు వెలుగు నీ యెంకితనమే! 

అని అంటాడు నాయుడు. తన యెంకి చిత్రం గీసి, ఆ చిత్రం 

బాగున్నట్లు అగుపిస్తే ఆ గొప్పతనం ఎంకి చక్కదనం వల్ల కలిగిందంటూ, తన 
చిత్తం ఉల్లాసంగా వుందంటే అది తన మదిలోని ఆ యెంకితనం వల్లనే 
కలిగిందంటూ పేర్కొనడం మనోహరంగా వుంది. “యెంకితనం' చక్కదనం అనే 
పదానికి పర్యాయంగా ప్రయోగించడం నవ్యంగా వుంది. 


150 తెలుగులో అలిత గీతాలు 


కొమ్మనాక చేయూని 
గోవునొక చేయూని 
వేళ్లు కదిపితివా, నె 
మళ్ల జత దిగియాడ! 
కోడె, పసిలేడి, నడి 
కోన నిను పసిగట్టి 
'నేనునే” నని యురికి 
నిను తాకి కను మూయ! 
అని ప్రకృతి పారవశ్యాన్ని కళ్లకు కట్టినట్లుగా, చక్కటి భావాన్ని కుంచెతో 
చిత్రించినట్లుగా మలిచారు నండూరి. “ఉయ్యాల అనే మరో పాటలో 
(పుట: 9౩) 
ఎంకి వూగెను కొమ్మ వుయ్యాలా! చంద 
వంక వూగెను బొమ్మ వుయ్యాలా!... 
ఎటిపై కొమ్మనూయెల యెంకి అమరించె 
నిటిబొమ్మ వూయల నెలవంక వెలయించె 
అనే పల్లవితో ఏటిగట్టున చెట్టు కొమ్మను వూయలగా చేసుకొని ఎంకి 
వూగుతుంటే, నెలవంక ప్రతిబింబం కదలే సెలయేటిలో బొమ్మ పూయలై 
వూగుతున్నట్లు మనోజ్ఞ కల్పన చేశారు నండూరి. 
ఎంకి వన్నెల చీర 
నెగిరె వెన్నెల పూలు 
సిగపూలు, ముంగురులు 
ఒక చే సదరు కొనుచు 
ఒయ్యారమే వూగె! 
ఎంకి కట్టిన రంగు రంగుల వన్నెల చీర మోద వెన్నెల పూలు ఎగరడం: 
సిగపూలు, ముంగురులు, చిన్ని మువ్వల ఒడ్డాణం సరిచేసుకుంటుంటే ఒయ్యారం 
వూగడం అనే వర్ణన జెచిత్యంగా వుంది. “ఇంతింటై వటుడింతై అని పోతన 
విశ్వరూపం దాల్చే వామనుడికి సూర్యచంద్రులు మొదలు నేత్రాలుగా, తర్వాత 
కర్ణకుండలాలుగా, కరకంకణాలుగా, కాలికడియాలుగా అమరినట్లు వర్ణించడం 
అందరూ ఎరిగినదే! అయితే అదే ధోరణిలో నండూరి కల్పనలో వూయలనూగే 
ఎంకికి నెలవంక ఎలా అగుపిస్తున్నాడో పరిశీలిద్దాం! 
తీగల నడుమ నూగె 
దీపమై, తిలకమై 
పీఠమై - ఎంకికి - కి 
రీటమై నెలవంక ! 


అలితగీత ఎ౨ఎకొనం 151 


కొమ్మ వుయ్యాల నూగే ముద్దుగుమ్మ యెంకికి నెలవంక వెన్నెల ద్‌పంలా 
నుదుటి తిలకంలాగే గాక, వూయలపైకి వెళ్లేప్పుడు సాచే కాళ్లకు పీఠంలాగా, 
కిందికి వచ్చేప్పుడు తలమోది కిరీటంలాగ వుందనే వర్ణన అద్భుతంగా సాగింది. 

ఇలా అనేక రకాల వర్ణనలతో, మనోహర భావాలతో, పల్తెపదాలతో 
గీతాల్ని నండూరి నవనీతాలుగా మలిచారు. 


తల్లాప్రగడ వఎశ్వసుందరమ్మ : (1899-1949) 
మనకున్న ఆధునికాంధ్ర కవయిత్రులలో అగ్రస్తానంలోనే గాక మొదటి. 
కవయిత్రిగా లెక్కింపదగిన రచయిత్రి, శ్రీమతి తల్లాప్రగడ విశ్వసుందరమ్మ 
ఈమె బ్రహ్మసమాజ ప్రభావంతో గాంధీగారి ఉద్యమం కంటె ముందుగానే 
అస్పృశ్యత రూపు మాపుటకై కృషి చేసిన సంఘ సంస్కరణాభిలాషిణి! . గోదావరి 
తీరమున 'ఆనందాశ్రయము ను స్థాపించడమే గాక, ఉప్పు సత్యాగ్రహములో 
పాల్గొని కారాగార వాసమనుభవించిన దేశభక్తురాలు. ప్రముఖ కవి మల్లవరపు 
విశ్వేశ్వర రావుగారి అక్కయ్యగా గొప్ప సాహితీ కుటుంబంలో జన్మించిన ఈమె 
గీతాల్ని పరిశీలిస్తే నవ్యత, స్పష్టత, ప్రసన్నంగా గోచరిస్తాయి. 
ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమో ఆర్థిక సహాయంతో 1973లో మల్లవరపు 
సోదరులు ప్రచురించి వెలువరించిన వీరి ‘కవితా కదంబంి'లో అనేక లలితగీతాలు 
సలక్షణంగా సాక్షాత్కరిస్తాయి. 
“పకృతి సీమ గేయం (పు. 7)లో పచ్చని పైరులను పచ్చతివాసీగా 
నాగరికపు నగర జనావాసం కన్నా పల్లెల ప్రకృతి సీమనే మిన్నగా 
వర్ణించారు. 
జల జల మని ప్రవహించే 
సెలయేరుల దరినుంటిని 
పచ్చని పైరు తివాసులు 
ముచ్చటగా ముందు వెలయ 
నెచ్చట జూచిన జగమున 
హెచ్చుగ సంతసము నిండె 
పరవశమును బొందజేయు 
ప్రకృతి సీమలుండగనిక 
పలు నాగరికంపు జనా 
వాసముల వసింపనేల? 
రేరాజు గేయం (పు:9) లో జాబిల్లి గౌతమి తరగల తారాడుతూ 
గిలిగింత పెడుతున్నాడని, మేఘాలపై తేలి మేలము లాడుతూనే, తరుల 
శాఖల్లో దాగి దరహాస మొలికిస్తూ ముగ్దగోదావరితో ముచ్చట లాడుతున్నాడని 
వర్ణించడం మనోహరంగా వుంది. 


152 


తెలుగులో లలిత గీతాలు 


తారాగణమ్ముతో కేరింతలాడుతూ 

తారా పథమ్ములో రేరాజ! వెల్లేవు! 
శీతకరముల జాచి గౌతమానీరముల 
గిలిగింత గాల్ప్వేవు, అలల పులకించేవు 


ఉలి చాల బులి లుల లలు చట ణముజుణురారాజచర అశ ల లాయ చా కారాల నుచు తాబ పట తికి కతా బాతులు తటి వా ఇ ధాత ఉపను చుట చిమ చి శాఖ + 


అని ఈలలు కాల ఖపాచి నా గాల పతటి నిది ఈవి అట అలుక లి ది ఉంచిన వలలు నాలాల ఆశాధిను కచుని ఉక తెచి ల వాపు కాదా బబ చుపు పాతితాది బాల చిట 


ముగుద గోదారితో ముచ్చటలు సల్పేవు 


హాయిగా ఖండగతిలో పాడుకోవడానికి వీలుగావున్న గేయమిది. “పుష్ప 


విలాపంికు విలోమంగా పుట్టి పరుల కానందాన్ని కలిగిస్తూ గిట్టడమే తన 
పరమావధియని తలపోసే గేయం “పూవు |బతుకు (పు : 3) 


పచ్చని పచ్చిక గుబురుల 
పరమేశుడు ననుసృజించె! 


చుధాటలా రుల బబ యదు చిశుటిధధిఖుతతితియుట బు + ఉలి అజ బబ ఏతా ల ధవ లాలు భజ అతదు బిఆదిణిణుపుతు 


సంతసమే నా బతుకగు 
సంతతమును సంతసమే! 


పూవు నేలరాలినా తిరిగి గగన విధిలో మల్లీ తారకనై జన్మిస్తానని 


తలపోయడంతో చివరి చరణం కూర్చబడింది. 


ధన్యజీవి నగుచు భుఐిని 
దనరి యంత గగన విధి 
మాన్యత గను తారకనై 

మరల మరల మహి జనింతు! 


ఇలా 12 మాత్రల పంక్తులతో పసందైన భావంతో నడిచిందీ గేయం. 
నిరీక్షణతో కన్నుల నీరుకారగా తన ప్రియున్ని ఆ కన్నీరు తుడిచి, ఎదకు 


హత్తుకొమ్మనే ప్రియురాలి ఆర్తి “ఆశ్రుధార్‌ (పు:25) లో అగుపిస్తుంది. 


జాలి వాంగెడు నాదు కన్నుల 
జాలు వారెడు నథశు ధారలు 
ఎడద హత్తుకు తుడువ వేలా, 
పియుడ, నా కనులు? 

నీవు వెడలిన నాటి నుండియు 
భావమున గడు వంత నొందుదు 


అలితగీత ఎ౨ఎకానం 153 


ఎడద హత్తుకు తుడువవేలా 
ప్రియుడ, నా కనులు? 
స్వాదు గాన మరంద ధారల 
సార మొల్కెడు మాటలాడుచు 
ఎడద హత్తుకు తుడువవేలా 
ప్రియుడ, నా కనులు? 
మధుర భాషణంతో తీయని (పమగానంతో తనను హృదయానికి 
హత్తుకొమ్మంటూ, తన ప్రియుని హస్తం సోకగానే సమస్త బాధలన్నీ మరచి 
పోగలనని చెప్పడం మనోహరంగా వుంది. మొదటి మూడు పంక్తులు మిశ్రగతిలో 
14 మాత్రలతో సాగి 4వ పంక్తి “'ప్రియుడ నా కనులు అని 8 మాత్రలతో విరిగి 
ముత్యాల సరాన్ని పోలివుంది. సామాన్యంగా ప్రతిపాటలో మొదటి పంక్తులు 
పల్లవిగా “రిపీట్‌ అయితే, ఈ గేయంలో మాత్రం అను పల్లవి రిపీట్‌ కావడం 
విశేషం! 
పూలు అందంగా - మకరందంగా వికసించినందుకు కలిగే ప్రతిఫలం 
పరితాపమే అనే భావం “ప్రతిఫలము” (పుట:39) గేయంలో అగుపిస్తుంది. 
పూల మాలిక లిచ్చినందుకు 
కరకు కత్తులె కానుకాయెను! 
తీయతేనియ లొసగినందుకు 


తేటి పోటుల గౌటులాయెను! 
ప్రతి పంక్తికి మిశ్రగతిలో 14 మాత్రలతో సమంగా ఆరంభమైన యీ 
గేయం మధ్యలో చరణాలలో 4వ పంక్తి 12 మాత్రలతో విరుగగా ముత్యాలసరంగా 
మారి గమనాన్ని మార్చుకున్నదిలా 
గరళమగునో కట్టకడకూ 
మురళి సన్నిభ గానమగునో? 
వేచి యుండుము వేగపడకను 
కాచి యుండుము మాలతి! 
రవి చంద్రులు లేనిదే సృష్టిలేదని, దివారాత్రములు లేవని వారిని కొనియాడే 
“సూర్యచంద్రులు” (పుట : 47) గేయం మాత్రం ఆసాంతం 14 మాత్రలతో 
సవ్యంగా సాగిపోతుందిలా 
మేఘమాలల జెదరగొట్టే 
వేడి వెల్లుల సూర్యబింబమ! 
తమములన్నీ పారద్రోలే 
చలువలీనెడి చంద్రబింబము! 


కాశ వచాను చాచి చాట దివా శల వినిల చు చిత ల అ జట ప తాల ఉత చు ధిని ల చిం ఆల అ భాల గాకా భి ఉ 


నింగి మసలుచు పవలురేలును 


154 


తెలుగులో లలిత గీతాలు 


భంగ మింతయు లేక నడతురు 
మారు లేనిది జగము నడువదు 
మిధ్య యగునది, శూన్యమే యగు! 


విదేశ వస్త్రబహిష్కరణ గావించి స్వాతంత్ర్య సముపార్టనలో స్వదేశ వస్త్రధారణ 
ప్రాముఖ్యతను చాటిన సందర్భంలో అల్లిన మంచి ప్రబోధ గేయాలు “ఖద్దరు' 
“స్వదేశ వస్త్రము (పుట : 140, 141) 


ఖద్దరెంతొ ప్రీతి గట్టుమా 
మొద్దు దనుచు మూతి ముడువక! 
కన్నతల్లి సేవ జేయుమా 
వన్నెవాసి గనగ గోరుమా! 


“స్వదేశ వస్త్రము” గేయంలో సేలం చేనేతను, పొందూరు ఖాదీని విశేషంగా 


పొగడడం 


జరిగింది. 
స్యదేశ వస్త్రము జక్కగ గట్టగ 
విదేశ మోహము వీడె గదా! 


అయుత అకు అది వాల చాలా టిజి చిని చి ఈచువుని అచాలి చావ ఇబ భి ఉధిలును దచాజ చిచా లాలా శా చాల తా 





సేలపు టంచుల నిలపు చీరెలు 4+4+4+4=16 
చెలువం బెంతో పెంచెగదా! 4+4+4+2=14 
నీ చెలువం బెంతో పెంచెగదా! 2+4+4+4+2=16 
అతి సుతారమగు పొందూర్వలువలు 2+4+2+4+4=16 
నుతి కెక్కెను గాభువిలోన 24+4+4+3=13 
సన్నుతి బొందెను గాభువిలోన 4+4+4+3=15 


చరణాలలో రెండవ పంక్తి, రెండు మాత్రలు తగ్గిపోయి, మల్టీ రెండ" 
మాత్రల పెంపుతో మూడవ పంక్తి ముగింపు కావడం విటికో సరికొత్త బిగింపును 
సంతరించింది. భావావేశాన్ని పెంచింది. అయితే కింది చరణంలో రెండవ పంక్త్‌, 
మూడవ పంక్తిలో ఒక మాత్ర లోపించింది. ఆ లోపాన్ని 'భువిలోని పదాన్ని 
'భువిలోనా అని 'నీ అక్షరాన్ని దీర్భంగా పలికితే సమ మాత్ర పంక్తులవుతాయి. 
చతురస్రగతిలో సాగుతాయి. 

స్వరాజ్య సాధనకు "రాట్నం ను గాంధీ సుదర్శన చక్రంలా ఉపయోగించగా 
ఆ ప్రభావంతో అల్లిన గేయం “రాట్నమా (పుట : 150) 


రాటమా! రాట్నమా! రావె మాయమ్మ 

రాట్నమా! మా యింట నాట్యమాడగ నీవు 1 రా ॥ 
కాటకములన్నింటి దాట నీవేతరణి 

దీటులేనీ నూలు దీసి మాకీయగా 1 రా ॥ 


అలితగీత ఎకానం 1455 


రాట్నంతో దూది వడికి దారం తీసి, ఖద్దరుతో స్వదేశ వస్త్రం తయారు 
చేసుకోవడం, తద్వారా విదేశీయుల ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడం ప్రథమ 
లక్ష్యం. ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి అల్లిన ప్రబోధ గేయమిది. అందుకే బ్రిటను 
'అంకషైరు' మిల్లులు కూలిపోయేలా రాట్సం తిప్పమనడం- 
పరసీమలందు నీ నిరుపమంబడు కర్ర 


విరజిల్లి దేశంబు సిరుల హెచ్చింపగా Te 
అంకషైరూ మిల్లు లింకనీ దెబ్బచే 
కూలిపోవగ మేలి కూడుమాకొసగగా 1 రా ॥ 


ఖండగతిలో చక్కగా సాగిన గేయమిది. 

“పతాక వందనము గేయం (పుట : 161) లో ఆంగ్లేయుల లారీ 
దెబ్బలకు వెరువక రక్షణ చేయమనడం, స్వరాజ్యమే ముఖ్యోద్దేశమని చాటడం 
ప్రస్ఫుటంగా అగుపిస్తుంది. 

భారత వీర పతాకమా! 

భారత విజయ పతాకమా! 

లారీ దెబ్బకు లెక్కింపక నిను 
రక్షణ జేతుము పతాకమా! 
స్యరాజ్యమే మా జన్మ హక్కనుచు 
చాటుచు పల్కెడి పతాకమా! 
పరాధీనమగు భారతభూమికి 
స్వతంత్ర మొసగుము పతాకమా! 

గురజాడ దేశభక్తి గీతం ప్రభావంతో ఆయన ముత్యాలసరం నడకలోనే 

అల్లిన గేయం "మేలుకొలుపు (పుట : 163) 

మేలుకొనుమో భారతీయుడ! 
మేలుకొనుమో దేశభక్తుడ! 
మేలుకొని నీ తల్లి దేశపు 
ముక్తి గనన వయ్యా! 
అంటరాదూ, ముట్టరాదను 
ఆఅసమభఖావము మానిబుద్ధిని, 
గాంధి ప్రభుని సుబోధనలను విని 
గణ్యతను పొందూ! 
ఆ మహాత్ముని త్రోవ నడచిన 
ఈ మహా ఎవఐశ్వంబు గెల్లువు! 
మోహ తమసము బాసిపోవును 
ముక్తియును పొదలున్‌! 


156 తెలుగులో లలిత గీతాలు 


ఈ కవయిత్రికి గాంధీ యెడ ఎంతటి భక్తి విశ్వాసాలున్నవో తేట 
తెలమవుతాయీ గేయంలో అందుకే గాంధీ నిర్యాణంతో ఆవేదన పెల్లుబుకగా 
ఆనాటి ఘోర దృశ్యాన్ని కన్నుల ముందు నిలుపుతుంది. “గాంధీ నిర్యాణము” 
(పు.188)లో 

గోడ్సే పిస్తోలు గుండ్లు 
గుండెలందు దూసి పోవ 
“హారామా యనుచు కూలి 
అవతారము చాలించిన 
కన్న తండ్రి గాంధి యేడి? 
కరుణామూర్తి గాంధి యేడి? 
హతసాక్షులు లోకమాన్య 
చిత్తరంజనాదులచట 
స్వాగత మిడ వేచిరా యా 


తిశగతిలో సాగిన యీ గేయంలో వేదనా తీవ్రత గోచరిస్తుంది. స్వాతంత్ర్యం, 
సంఘ సంస్కరణం కాంక్షించిన యీ కవయిత్రి ఆనాడే మద్యపానాన్ని విషంతో 
పోల్చి కల్హుమానమంటూ అల్లిన గేయం, “తాగవలదు' (పుట : 196) 
(త్రాగవలదురా! 
అన్న త్రాగవలదురా! 
ఇల్లాలేవ్య పిల్లలేడ్వ 
తండ్రి కసర తల్లి దిట్ట 
న. 1 (తా ॥ 
నేడు మద్యపాన నిషేధం పేరుతో సారా, బ్రాందీ, విస్కీలనే మానమంటే 
అన్ని అనర్ధాలకు మూలమయ్యే కల్లును కూడ త్రాగవద్దని ఆనాడే గొంతెత్తినదీ 
కవయిత్రి! 
ఈతకల్లు తాటికల్లు 
తాతలానినార, నీదు 
పాతకముల కెల్ల యిల్లు 
భూతలంబు నందు కల్లు ॥ తౌ ॥ 
కప్పరీతి వదరుతావు 
తప్ప త్రాగినపుడు నీవు 
చాప్పదంటు ప్రశ్నలతో 
సోది చెప్తుతావు నీవు 1 త్రా॥ 
అని కల్లు త్రాగినపుడు లోకులు చేసే వికృత చేష్టలన్నీ వివరిస్తూ, ఆ 
కల్లును మానుకొమ్మనే ప్రబోధాన్ని చక్కగా చెప్పారు. 


అలితగీత వికొనం 157 


ఇలా అనేక సాంఘిక సమస్యల్ని వస్తువుగా చేపట్టి విశ్వసుందరమ్మ 
తనదైన విశిష్ట శైలిలో అల్లిన గీతాల సంకలనం, యీ “కవితా కదంబం అని 
పేర్కొనవచ్చు. 

మనకున్న కవయిత్రులలో లలితగీత వికాసానికి తోడ్పడిన వారిలో 
విశ్వసుందరమ్మ, తదుపరి చావలి బంగారమ్మ, బసవరాజు రాజ్యలక్ష్మమ్మ 
అగుపిస్తారు. 

చావలి బంగారమ్మ గీతాలు “వైతాళికులు లోనే అగుపిస్తాయి. 


చావలి బంగారమ్మ : (1897 - 1960) 


తెనుగు కడుపున పుట్టి చేవదేరిన నుడికారం ఈమె భాష పోకడలలోనూ, 
తాటాకు బొమ్మలకు ప్రాణంపోసి కన్న బిడ్డనుగా చంకకు యెత్తగలిగిన 
పసినాటి తెలుగు భావన ఈమె ఊహావీధిలోనూ అగుపిస్తుంది. 

'నీడి అనే గేయం (వైతాళికులు పుట : 189) లో చెరువు గట్టున గల 
మందార తన నీడను నీటిలో చూస్తూ, అంద చందాల్ని గమనిస్తూ వంగి బొట్టు 
పెట్టుకుంటున్న దన్న భావన మనోహరంగా వుంది. 

అందాలు తానె చూసింది 
నీటిలో 

చందాలు తానె చెప్పింది 
నాతోటి 

వొడ్డున మందార 

వాంగి బొట్లెట్టు కొని 
అందాలు తానె చూసింది 

ఈమె ఊహలో ఎంతటి గారడీ వున్నదో చూడాలంటే 'ఆ కొండ అనే 
గేయం (వైతాళికులు - పుట: 210) లో గమనించవచ్చు! మనకు రైలు 
ప్రయాణంలో కొండలు-కోనలు వెనక్కు వెళ్తున్నట్లుగా, కొన్ని చోట్ల ఎడతెగని 
పర్వత శ్రేణులు మనల్నే అనుసరిస్తున్నట్టుగా అగుపించడం సహజం. ఆ 
అనుభవాల్నే అందమైన గేయంగా మలిచారీ కవయిత్రి. 


అనను ఇ చాలదు చు చా ల బువ రు ల ల చుడు లు లుడు అనుయి చలిని ల టాగుచాది కలదా యిట ఎ బల చికుది యిట ల తిలా నిల 


రాబోతు వున్నాను 

నను జూసి వెనుదిరిగెనో! 
ఆ కొండ 

నైజమే అటులుండెనో! 


అలల టల అవకు వాచా నాన ని అచల వదాకు టి ఏనాటుదికమికాచుయు తాతకి రాత మచి య తశ తాత థు చు 


పరుగు పరుగున నాతొ 


158 జెలుగులో లలిత గీతాలు 


పయనమై ఆ కొండ 
సరగున్న రాబోతె 
దారికడ్డము నిల్చు 

సరివి తోటలు దాటెనే! 
ఆ కొండ 

తలయెత్త నను చూసనే! 


చపా చుచు ఈమాట గాచుంయుుచు ముకు దాలు చదు శు మా చుము తాతా ళా బాయిది అచు చును ముక ఆటా 


వానలు కురియక .పోతే కప్పకు పెల్లి చేస్తే వరుణ దేవుడు కరుణిస్తాడనేది 


అనాదిగా వస్తున్న మన విశ్వాసం! ఆ విశ్వాసంతో జరిపే 
అల్తినగేయంగా “కప్పుతల్లి పెళ్లి. (వైతాళికులు - పుట 
1. కష్పతల్లి పెల్లి నేడూ, చూడరే 
2. కావెళ్ల నీల్లొంపినాడూ 
3౩. వరుణ దేవుడు పంపినాడూ, ఓ చెలీ! 
4. వాడలన్నీ నింపినాడూ... 


కప్పల పెళ్లిని గాంచి 
217) అగుపిస్తుంది. 


ఉరుములు, మెరుపుల్ని పెళ్లికి బాణా సంచా సేల్చినట్లు ఉపమించడం 


చాలా బాగుంది. 

బాణ సంచా వెలితి లేదే, పెల్లికి 
బహు బాగుగా చేసినారే! 

కళ్లు చెదిరే మెరుపులమ్మా చూడు 
ఒళ్లు పరవశ మౌను మేళములు 

- కప్పమ్మ పెల్లి కోయంచూ, మేళములు 
10. గొప్పగా తెప్పించినారే! 


9౦ నరాల 


అల ఇల బి వాలి ల ఎ అ ఇభ వాలళ ద ది చిత టల శిరి తెలి భు చ బాభి జూ పణం 


11. కప్పులెగిరే వానలమ్మా, పొలములూ 
12. కనకమే పండుతాయమ్మా 


పల్లవిలోని 1వ పంక్తి చివరలోని “చూడరే”, “3వ పంక్తిలోని 'ఓ చెలీ 5 
మాత్రల విరామంగా విరిచి పాడితే ఈ గేయం 14 మాత్రల మిశ్రగతిలో 


నడుస్తుంది. చరణాలు కూడ అలాగే సాగుతాయి. కాని 
అనే పదాన్ని "పెల్లికి అని 7వ పంక్తి చివరి లోని 
“చూడరే. అని చిన్న మార్పు చేసుకుంటే పంక్తులన్నీ 
చక్కగా సాగుతాయి. కార్తీకంలో దూదిపింజల్లా ఎగిరే 


5వ పంక్తిలోని “పెల్లికి 
“చూడు అనే పదాన్ని 
సమమాత్రా గణాలతో 
శారద నీరదాల్స్ని గాలి 


ఉయ్యాలలుగా భావించడం, వాటిని అడ్డుతగులుతున్నా దాటుకుంటూ పున్నమి 
జాబిల్లి ముందుకు సాగిపోవడం మనోహరంగా వర్ణించబడిన గేయం "కార్తీక 


పూర్ణిమ (వైతాళికులు - పుట : 220) 
గాలి ఉయ్యాలపై కదులు తుండెడి మబ్బు 
కనుల కడ్డము రాగ, కాలైన తడబడక 


అలితనీత ఎ౨ఎకొనం 159 


పోవుతున్నాడు తాను 

తన గర్వ పొంకములు దెలుపుతూను! 

పక్షి కల కలములే పరిభవంబని యెంచి 

తెల్లబోయిన మోము తెలయకుండుటకునై 

పోతు వున్నాడు తాను! 

తనువెల్ల తారుమారగుట చేను! 

ఆకాశమున కెగిరినా, నేలపై దొర్లినా ఎటు చూసినా అంధకారమే ఎదురైన 

దంటూ నిరాశ-నిస్ప్సహలతో అల్లిన గేయంగా “తమస్సు” (వైతాళికులు-వుట 
224) గోచరిస్తుంది. 

పిలిచాను కలవు అలవనోయాను 

అలసిపోయిన. గుండె అట్టె ముడిపోవ 

ఆకాశమున. కౌగిరిఆ 

అక్కడా 

అంధకారమె చూసితి! 

ఉంథకారములోన. [నా రెక్కలు ముడిచి 

అవనిపైనే బడితిని, 

అక్కడా 

అంధకారమె గంటిని! 


“సౌదామిని” (బసవరాజు రాజ్యలక్ష్మమ్మ (1904) : 
బసవరాజు అప్పారావుగారి సతీమణియైన బసవరాజు రాజ్యలక్ష్మమ్మ 
“సౌదామిని కలం పేరుతో రచనలు సాగించింది. ఈమె రచనల్లో నిర్మల 
నిరాడంబరత్వం, విశ్వ(పేమ గోచరిస్తాయి. “వైతాళికులు లో ఈమె గీతాలు 
చోటు చేసుకున్నాయి. 
ఆకసమున నవిగొ చుక్క 
లల్లు కొనెడు చందమామ 
వృక్షమ్ముల సందునుండి 
తొంగి తొంగి చూచుచుండె! 
అని ఆరంభమయ్యే “పరిచిత కంఠము” గేయంలో (వైతాళికులు-పుట-58) 
నింగిలోని చందమామ చుక్కల్ని అల్లుకుంటూ వృక్షముల సందుల్లోంచి తొంగితొంగి 
చూస్తున్నాడంటూ భావించింది. 
కొండలోయ దిగెడు వాగు 
నుండి జీవ జలములవిగొ 


160 తెలుగులో లలిత గీతాలు 


నురగ గ్రుక్కు నలల తోడ 

గుసగుసలాడుచు పోయెడు 

పండు వెన్నెలన్‌ మెయి పర 

వశమొందగ, కోకిలంపు 

పాటకు చెవి యొగ్గి, పూల 

వాసనకున్‌ మదిన్‌ పొంగి 

తూరు చుంటి సుఖముగ ని 

కొండ రాతిపైన నౌర! 

లోయలోకి జారిపడే ప్రవాహంలో అలలకు నురగ లేర్పడడం సహజం. 

ఆ నురుగులతో జీవజలము గుసగుసలాడుతూ ప్రవహిస్తోందంటూ పండువెన్నెల్లో 
పరవశిస్తూ కోయిలపాట వింటూ పూలనెత్తావులతో పులకిస్తూ ఆ కొండ రాతిపై 
కూర్చున్నానంటూ కవయిత్రి కమనీయ వర్ణన చేసింది. కాని ఈ చరణాలు 
పాటలాగాక పద్యంలా నడిచాయి, ఎడతెగకుండా. పైగా మధ్య మధ్య 'వెన్నెలన్‌, 
'వాసనకున్‌' అనే పాల్లు హల్లుల ప్రయోగంతో పాడుకోవడానికి కష్టమై పోయింది. 
12 మాత్రలతో పంక్తుల్ని త్రిశ్రగతిలో నడిపినా పద్య ఛాయల్ని ప్రవేశపెట్టడంతో 
గీత సౌకుమార్యం ధథెబ్బతిన్నది. ఈ చరణాల్ని అదే 12 మాత్రల్లో సులువుగా 
పాడుకునేలా రచించే వీలులేకపోలేదు ఇలా- 

నురుగ గ్రక్కునలల తోడ 

గుస గుస లాడుచు పోయెను 

అని క్రియను సమాప్తి చేస్తే చరణం స్వేచ్చగా పాడుకోవచ్చు. 


పండువెన్నెలన్‌ మెయిపర 12 మాత్రలు 
వశమొందగ కోకిలంపు 12 మాత్రలు 
పాటకు చెఐవ యొగ్గి పూల 12 మాత్రలు 
వాసనకున్‌ మదిని పొంగి 12 మాత్రలు 


అనే చరణంలోనూ అసమాపక క్రియను కూడ క్రియ పూర్తి అయ్యెలా 
చేసి, పాల్లు హల్లుల్ని తొలగించవచ్చునిలా- 


పండు చెన్నెలందున మెయి 12 మాత్రలు 
పరవశ మొందగ కోకిల 12 మాత్రలు 
వాటకు చెఐ యొగ్గ పూల 12 మాత్రలు 
వాసనలకు మదియె పాంగె 12 మాత్రలు 


'పరవశమొందగ కోకిలంపు అన్న పాదంలో మాత్రా నియతికై 'పరవశి 
మందలి 'పరి ను పై పాదంలో “వశిను కింది పాదంలో ఇమిడ్చడమేగాక 
“కోకిలంపు శబ్దంలో “లంపు' అనే వ్యర్థాక్షరాల్ని తొలగించి “కోకిల అని స్పష్టంగా 
సరళంగా 

'పరవశ మొందగ కోకిల 


పాటకు చెవి యొరగ్గి....” 


అలితగీత ఎకానం 161 


అని సంస్కరించుకునే ఏలున్నా ఏలనో రచయిత్రి పై విధంగా పద్యపు 
నడకను అనుసరించింది. అందువల్ల గీతం చరణాలు కుంటుపడ్డాయి. ఇదే 
విధంగా “ప్రియనిరీక్షణము' (వైతాళికులు-పుట. 95) లోకూడ పల్లవి ఎత్తుగడ 
బాగున్నా చరణాలలో మళ్లీ పొల్లుహల్లుల్ని చొప్పించిందనవసరంగా ... 
చింతమాను కొమ్మపైన 
ఎంతగాను గువ్వజంట 
సంతోషము తోడ సరస 
సల్లాపము లాడుచుండె 
ఇంతవరకు సవ్యంగా సాగిపోయి, 
“వాడుటాకులన్నియు బడి 
వాడలనాడుచు బోవున్‌ - అని వుంది 
వాడి నేల రాలిన ఆకులన్నీ వాడల్లో ఆడుచు పోయాయనే భావన 
బాగుంది. అదే విషయాన్ని 
“వాడుటాకులన్నియు బడి 
వాడల నాడుచు బోవగ 
చల్లని చిరుగాలి పాట 
మెల్లగ వీనులు సోకగొ అంటే చాలు. 
అయితే ఆ గల గల ఆకుల చప్పుడు అయినప్పుడల్లా తన నాథుడు 
వచ్చి వాకిట నిలిచినట్లు తోచి ఆత్రంగా తాంగి చూసేదాన్ని అనే భావనను 
మధురంగా 'ప్రియనిరీక్షణ'గా మలచింద్‌ రచయిత్రి, చివరి చరణంలో. 
చూచితి మెంతో దేశము 
సుఖము శాంతి దొరుకునొయని 
మునిగితి మెన్నో నదులను 
మోక్షము చేపట్టుదమని 
నోచితిమెన్నో నోముల 
కాచి బ్రోచునని పార్వతి 
కడకు దేవి దయ చేతను 
కంటిమి రత్నములు రెండు 


అని సాగే 'దురదృష్టము' అనే గేయం (వైతాళికులు-పుట : 238) 
మాత్రం రాజ్యలక్ష్మమ్మ రసరమ్యుంగానే గాక ఆర్రంగా అల్లింది. ఎన్నో క్షేత్రాలు 
దర్శించి, నోములు నోచగా కడకు కాత్యాయని కరుణతో ఇద్దర్ని సంతానంగా 
పాందినట్లు పై పంక్తుల్లో చెప్పింది. 

కాని దురదృష్టవశాత్తు తమ సంసార జీవితాని కలంకారాలైనట్టి ఆ రెండు 
రత్నాల్ని పోగొట్టు కున్నామని అల్లిన చివరి చరణం కరుణ రసం వెదజల్తుతుంది 


162 తెలుగులో లలిత గీతాలు 


బతుకు కలంకారములే 
వాని దాచ చేతగాక 
ఎచటనా పోగొట్టుకొంటి 
మెంతటి దురదృష్టముననా? 
రత్నాలు అలంకారమునకు శోభనిస్తాయి. అలాగే ధనం లాగే పోగొట్టు 
కోవడానికి ఆస్కారమవుతాయి. అందుచేత దురదృష్ట వశాత్తు కోల్పోయిన తమ 
సంతానాన్ని రత్నాలతో పోల్చడం బెచితీమంతం. మొదట పేర్కొన్న గీతాలకన్నా 
ఈ గీతంలో రచయిత్రి పరిణతి ప్రస్ఫుటమవుతోంది. 
ఇలా లలితగీత వికాసంకై కృషి చేసిన కవయిత్రుులలో విశ్వసుందరమ్మ, 
బంగారమ్మ, సౌదామినిగార్హ మొదటి వరుసలో అగుపిస్తారు. 
బసవరాజు, కృష్ణశాస్త్రి బాపిరాజు, నండూరి పిదప భావగీతాల్ని రాగయుక్తంగా 
మలిచిన మరొక మంచికవి మల్లవరపు విశ్వేశ్వరరావు. 


మల్లవరపు విశ్వేశ్వరరావు : (1906, 

ఈయన 15.6.1906లో జన్మించి కాకినాడ పి.ఆర్‌. కాలేజిలో చదివి ఆ 
తర్వాత '“శాంతినికేతన్‌'లో రవీంద్రుని వద్ద ఉన్నత విద్యనభ్యసించి 1932 
సత్యాగ్రహోద్యమంలో పాల్తాని జైలుకు వెల్లిన దేశభక్తుడు. లలితగీతాలే గాక 
అనేక గేయనాటికలు రచించిన వీరి 'బిల్హ్దణీయము ఆకాశవాణిలో ప్రసారమైన 
ప్రప్రథమ గేయ రూపకము (1939) కావడం విశేషం. లలితగీత పరిపూర్ణ 
వికాసమునకు తోడ్పడిన మల్లవరపు వారి గీతాల కొన్నింటిని ప్రస్తుతం పరిశిలిద్దాం. 
ముద్దుకృష్ణ నంకలన మొనరించిన “వైతాళికులు'లో విరు రచించిన 
'సింగారముఅను చిన్న గేయం వుంది (వైతాళికులు : పుట : 50) అది 
అలంకరణకు సంబంధించింది. 


ఒక పువ్వు ని సిగకు 5+5=10 మాత్రలు 
నగయై సుమించినది 5+5=10 మాత్రలు 
ఒక పులక నా యెదకు 5+5=10 మాత్రలు 
నగయై భ్రమించినది 5+5=10 మాత్రలు 


కతలు త భి ళాచాదాలు టన సతత చితా బక శు చిలక అతనా ట బా ఆట కా తి శమ మిన 


ఒక పలుకు ని సపెదవు 
అకు వెనక దాగినది 
ఒక ఆస నా బదుకు 
సుకమాహరించినది 
అని చక్కటి ఖండగతిలో సాగిపోయింది. పువ్వు చెలిసిగకు నగలా 
సింగారం కావడం సహజం. కాని పులక ఎదకు సింగారమైన దనడం విశేషం! 


7 తెలుగులో గయ నాటికలు - డా తిరుమల శ్రీనివాసా చార్య వుట 770 


163 
అలాగే పలుకు పెదవి వెనక డా 
సుఖమునే ఆహరించడం - అపహడెంచ 


గీతం. 


fr 
fx 
శ 
fy 
(CD 
శ 
0 
గ్‌ 
శ 
0] 
[లో 
గీ 
6 
టా 
య. 
(ట్రీ 
6 
ల 


29 


ఖండగతిలోన కమనియంగా సాగన మరోగేతం 'ఎనాడు (వైతాళికులు 
పుట 88) 


డెలలోని పూగుత్తి! 

ఎ రేయిలో చీకట్లను నీ చేయి తుడుచునో, ఎ పొద్దులో నీ డైమ 
మొలుచునో ఆ ప్రాద్దే వాడిన నా గుండెలలో వలపు పూగుత్తి రేకెత్తుననే 
భావానికి తగిన సుకుమార పదాల్ని కూర్చారు, విశ్వేశ్వరరావు. కాని మిగతా 
గేయాన్ని ఎందుకో ఇంత సౌకుమార్యంతో నడుపలేదు. 

మరిగి కష్టపుటలల్‌ 
విరిగి తుంపరతాను 
వేగి నిశ్వాసముల్‌ 
వీగు తుత్తునియలై 

అని 'కష్టపుటలల్‌' 'నిశ్వాసముల్‌ అనే పాల్లు హల్లుల్ని పొందుపరిచి కాస్త 
నడక కుంటుపడేలా చేశారు. 'కష్టపుటలలు', 'నిశ్వాసములు' అని మామూలుగా 
మార్చి రాసినా భావంలోగాని, మాత్రలలో గాని ఎలాంటి భేదమెర్పడదు. అలాగే 

గాలిలో రెపరెపల్‌ 
తేలి వచ్చున దెపుడు 

లోని రెపరెపలొను రెపరెపలుగా మార్చుకుంటె మరింత సుగమంగా 
వుంటుంది. 

నీలాకాశంలో సాగిపోయే చండ్రబింబాన్ని నీటిపై తేలిపోయే తెప్పలా 
భావిస్తూ అందులో తన ముద్దుల (ప్రయసి వుందేమోననే ఊహతో అల్లిన 
'గడ్డిపువ్వు (వైతాళికులు - వుట 100, 101) పల్లవి మనోజ్ఞంగా వుంది. 

తెప్పవోలిక చంద్ర బింబం 3+44+3+4=14 మాత్రలు 
తేలిపోతో వుంది నింగిని 3+4+3+4=14 మాత్రలు 


164 తెలుగులో లలిత గీతాలు 


అందులో నా ముద్దు ప్రేయసి 3+4-3+4=14 మాత్రలు 
వుంది కాబోలు 3+5=8 మాత్రలు 
మొదటి మూడు పంక్తులు 14 మాత్రలతో సాగి నాల్గవ పంక్తి కేవలం 8 
మాత్రలతో విరిగి, ముత్యాల సరంలా మిశ్రగతిలో నడిచింది. పల్లవి చరణాలు 
మాత్రం 12 మాత్రలే గల నాల్గవ పంక్తితో నడిచాయిలా- 


లేత చిరునవ్వెందుకో సిగ 3+4+5+2=14 మాత్రలు 
లోన వెన్నెల మల్లెలెందుకొ 3+4+3+4=14 మాత్రలు 
చేతి సైగలుచేసినన్నటు 3+4+3+4=14 మాత్రలు 
చేర రమ్మను టెందుకో? 3+4+5=12 మాత్రలు 


గడ్డి పువ్వని, నన్ను గ్రయసి 
గాలి తరగల తేలిపోతో 
కళ్లలో అద్దాల మెరుగులు 
చల్లి కలచెద వెందుకో? 
సామాన్యంగా పువ్వును డ్రేయసితో పోలుస్తాము. కాని ఇక్కడ గడ్డిపువ్వునే 
ప్రియుడిగా మలచి, ఆ గడ్డిపువ్వు తన హపేయసిని చంద్రబింబంలో వెదుక్కోవడం 
విశ్వేశ్వరరావు చేసిన విశేషరచనా విన్యాసం! చంద్రబింబంలో వున్నందుకేమో తన 
ప్రేయసి వెన్నెల మల్తెల్ని సిగలో తురుముకున్నట్లు- గాలి తరగల తేలిపోతూ 
అద్దాల మెరుగుల్ని చల్లుతున్నట్లు భావించాడు. 
నీకు నేనే కావలిస్తే 3+4+3+4=14 మాత్రలు 
నింగి వొదులుకు నీవె, సీతా 3+4+3+4=14 మాత్రలు 
కోక చిలుకవొ, దేనివో అయి 3+4+3+4=14 మాత్రలు 
రాగలవు నేనొద్దు కనకే 3+4+3+4=14 మాత్రలు 
ముత్తెములొ రత్నాలొ యేరుతా 
చిత్రమవునా మబ్బుకడలినె 
అర్ధ చంద్రుడి దోనె లోనే 
ఆడుకుంటావు! 
నీకు నేనే కావలిస్తే నింగి వాదలి నీవే సీతాకోక చిలుకవై దరికి రాగలవని 
గడ్డిపువ్వు తలపోస్తున్నది. సామాన్యంగా పూవును (ప్రేయసిగా భావిస్తే భ్రమరాన్ని 
ప్రియుణ్బి చేస్తాము. కాని ఇక్కడ గడ్డిపువ్వే ప్రియుడు కాబట్టి థ్రేయసి సీతాకోక 
చిలుకయై రాగలదనడం ఎంతో బెచిత్యంగా వుంది. పై చరణంలో ప్రతి పంక్తి 
14 మాత్రల గేయంగా సాగినట్టున్నా శుద్ద వచనంగా రాసి చూపవచ్చు! క్రింది 
చరణం మళ్లి ముత్యాల సరమై సాగింది. 
తన మోద యిష్టం లేదు కనుకనే తన (ప్రేయసి క్రిందికి దిగిరాకుండా 
మబ్బుకడలి చెంతనే ముత్యములో రత్నాలో యేరుతూ అర్థచంద్రుడి దోనెలో 
ఆడుకుంటున్నదని భావించడం మనోహరంగా వుంది. కడలిలో రత్నాలుండడం 


లితగీత ౨కొనం 165 


మబ్బులో నీరుండడం సహ కావున “మజ్నూ 
అందంగా కూర్చారు. విలక్షణ eos తకరారు 


బ్బు కడలి అనే ఆచ్చిక సమాసాన్ని 
ఆను 


రాకా సుధాకర! 
లోకోదయమ్మయ్యె! 


ఉచిత లి ల జబ ఆజ వి బి అ చాతాతి ల ఇ చిలి టబ జ వాము ద చాచి చచి 


అలో 


అరసిరానీ పిలుప్పు 
విరియనీ నీ వలపు 
ఓ కవి! ఓ కవి! 


అని 'నవాలోకము అనే గీతాన్ని (వైతాళికులు పుట : 184) రచించి 
చీకటి చింతలలో మ్రగ్గక, పండు వెన్నెలలో పసందైన వలపు తలపుల్లో 
విహరించమంటూ కవిని మేల్కొలిపారు. 


చుక్కలన్నీ గోట్‌ 
నొక్కమారే మూట 
దిక్కుదిక్కుల విడో 
చొక్కి మోసిన రేయి 
నిండు పున్నమి రేయి 
పండు వెన్నెల వూచె! 
కొండ కోనల శాంతి 
మెండయ్యె! మెండయ్యె! 


చుక్కలన్నీ ఒక్కమారే కొనగోట మోటగా నలుదిక్కుల విఐలు మోగగా 
పండు వెన్నెల్లో నిరాశ, నిస్ఫృహల్ని వదలి శశ్వదానంద మూర్తిగా విశ్వగానాలాపన 
వినమంటూ, విశ్వదీపరశ్శిని కనమంటూ రచించిన యీ గేయం ఖండగతిలో 


సాగింది. 


వచ్చె చైత్ర మాసము! 

వొసంత విలాసము! 

చలిగాలి వీచె విచె 

మెల్ల మెల్ల జల్లు లేచె 

పిల్ల లతల పూత ఎఐచ్చె 1 వచ్చె ॥ 
గున్న మావి క్రొన్ననతో 

సన్నజాజి మన్ననతో 

ఎన్నరాని చిన్నెలతో 1 వచ్చె ॥ 


166 తెలుగులో లలిత గీతాలు 


అని “చైత్రము (వైతాళికులు. పుట - .215) లతలు విరిసినట్లుగా 
రసానంద స్ఫోరకంగా రచించారు. చిగురించిన గున్నమావి క్రొన్ననతో, అల్లుకున్న 
సన్నజాజి అనురాగాల మన్ననతో సాటిలేని అందాల ఆమని చిన్నెలతో సాగి 
వచ్చిన చైత్రాన్ని వినసాంపైన పదాలతో వర్ణించారు. 


వచ్చె చైత్ర మాసము 5+5=10 మాత్రలు 
వాసంత వఐలాసము 5+5=10 మాత్రలు 

అనే పల్లవి మాత్రం 10 మాత్రలతో ఖండగతిలో సాగగా 
చల్లగాలి విప విచె 3+3+3+3=12 మాత్రలు 
గున్నమావి క్రొన్ననతో 3+3+3+3=12 మాత్రలు 


చరణాలు 12 మాత్రలతో సాగి త్రిశ్రగతి నాశ్రయించాయి. అంతేగాక 
చివరి చరణం చతురస్రంలో సాగడం యీ గీత ప్రత్యేకతగా చెప్పవచ్చు! 


రెక్కలు కట్టుకు మేఘము 4+4+4=12 మాత్రలు 
లెక్కుద మెంతటి సౌఖ్యమిం 4+4+5=13 మాత్రలు 
కెక్కడ దక్కడ దుఃఖము 4+4+4=12 మాత్రలు 


1937లో నవ్య సాహిత్య పరిషత్తు ప్రచురించిన “మధుకీల' గ్రంథంలో 
మల్లవరపు విశ్వేశ్వరరావుగారి మరికొన్ని గీతాల్ని పరిశీలించవచ్చు! (పేమగానము' 
(పు:19) ఖండగతిలో 
నీ-సోగకన్నుల కొనల-సుమియించెనో సఖీ! 
వేయితారల మిన్కులూ తళ్కులూ నాకు! 
అని తన (ప్రేయసిని గూర్చి తలపోశారు. ఆమె కనుకొనలలో వెల తారల 
తళుకులు వికసించినట్లు భావించారు. గతిలో ఒదగని నీ ని ముందే ప్రయోగించి 
రచించిన గేయమిది. 
నీ గులాబీ నవ్వు - లోగుబుల్కొను తావి 
ఆ లేత భావాలు - ఆ వింత సైగలూ 
నా గుండెలను లాగ - నా యౌవనము రేగ 
నీ చేలపు చెరంగు - విచు గాలులు సోక 
ఉపశమిల్లునా మనసు - తపన పాలే యౌనా? 
గుబాళించే చెలి గులాబీ నవ్వులు తన గుండెను లాగగా, ఆమె కొంగు 
గాలి సోకగా మనసు ఉపశమించునో, తపించునో అని ప్రణయావస్ట్థను 
వెల్లడించారు చివరలో. 


నా గానమున మోయు - నాదలక్ష్మివి నీవ! 
నాకు నీవేలేని - నాకలోక మెడారి! 


అని ఆమెలేని నందనమైనా తనకు ఎడారియే యని పరితపించారు. “ఒంటరి 
సుఖము అనే గేయంలో (పుట . 43) 


అలితగీత వికొనం 167 


ఇల్లీ ఇళ om అట ఆ టు అరి శా యూ 
మ! Cu) ~ ~ జు కం 
అహం 9 ఇబ హో ఇం రా పట్టు నొతుంను 3 డు! 
న్‌ నితో వ 
రాజ్యా నానా ళ్ళ. 
నీడ వానో గ డి నా వాడు వ్‌ ఉశీభి | 
అను చుడ ఇ త రా దార అల సంగం శా గానా నా వ్‌ ఇ వాట్ట హ్‌ re క ర = 
అల అలం వ bl dol he ఉం క్యా కం వే వా య wu 3 uw అటే 
అనల ల 
ఖీ వుని > జ DW wo కా కా జం ల ఇ a a 
పాడుకుంటె ఎంత బాగుండునని చెలిని రమ్మంటూ పలుస్తునాడు దయుడు 
(a ణకు 
డా లాం నారాత క sre గొ డా రా ధా se “ee ee Cg we ఇ తా స్‌ ఆలలన్లాకాన్నా జ్‌ 
ర (ఇ దూ Shr) కాక క ల దా వ కు దై BE Ss శో pra wt ళా It 
ఇ అలో ళా జూ వలీ వు నవలను స్ట్‌ “రా అటో - వ నే 
తప్ప నిజా నిక. ఇంత.  ఇచతదం. కాదని వాపోయాడు. ఆందుకే అనకు 
హా శలోచే అట ఇ క yy 2 ఖే ధా 
ఇత ఉడీ wD wer పా రలు 


అని తనను వాడి నెలకొరిగే యొండుటాకుతో పోలుకునాడు కవి 
యొక్క ఈ నిరాశ, నిస్పృహ భావాలు కృష్ణశాస్త్రి జాటలా పుణక పుచ్చు కుడలూ 
తోసాయి 
శాత 


ఎంతకూ రాని ఆ ప్రయసిని ఎలుగెత్తి పలుస్తున గీతం నెపేక్షఐణ 
(పుట'51) 
ఎలరావో గ్రేయసీ! నా 
కాలమిట్టులె కడపి పుత్తువా? 
(పేమకంటె నీకేమి తెత్తును 
డుయసీ!. నా మయన్‌ 
కాలగర్భము కరిగివోగా 
నీలగగనము విరిగిపోగా 
వేయి కోర్కెల వెరి బరువుల 
సోలి పాడితి! సొమ్మసిల్లితి! 
కంటి రెప్పలు మింటి కప్పుల 
నంటి పోయె నిరీక్షణంబున 
అని తన కంటి రెప్పలు నిరీక్షిస్తూ మీదికి చూడడం వల్ల మింటి కప్పుకు 
అంటుక్తు పోయాయనడం విరహ భావంలోని తారాస్టాయిని సూచిస్తున్నాయి. 
మిశ్రగతిలో ముత్యాల సరంలా సాగిన గీతమిది. ఇందులో ప్రియుడు (పేయసికై 
నిరీక్షిస్తూ నిట్టూరిస్తే, “అభిసారిక గేయంలో (పుట : 71) ఒక గోపిక మురళి 
ధరుని కౌగిట కరిగిపోవాలనే కాంక్షతో ప్రతీక్షిస్తూ పరితపిస్తున్నది. 


వలచి చి ర + ఇజం అల చివి టల ల ఇతడి వాల చిదిత శ ఉను వ చచి లానుసు న విదా రి దుల ఉచిచా నా 


కలువరేకుల కనులు 5+5=10 మాత్రలు 
కస్నిటి ముత్యాలు 5+5=10 మాత్రలు 
తళుకు చెక్కిలి, నిండు 5+5=10 మాత్రలు 


వలపూరు కమ్మోఐ 5+5=10 మాత్రలు 


168 తెలుగులో లలిత గీతాలు 


అర్పించడానికి గోపిక అభిసారికగా నిరీక్షిస్తున్నది. కాని ఎంతకూ కొంటె 
కృష్ణుడు రాకపోయేసరికి ఆమె కలువ కన్నుల్లో కదలిన కన్నీటి చుక్కల్ని 
ముత్యాలుగా పోల్చడం మనోహరంగా వుంది. 
మురళి మధురగాన 
రవళి దేలుచు వచ్చి 
నా హృదయ పద్మాన 
నధివసింపుము పతి! 
కరిగిపోవుదు నీదు 
మరగు కౌగిలిలోన! 
అంటూ అభిసారిక తన అంతరంగాన్ని విప్పి చెప్పడం ఖండగతిలో 
అందంగా సాగింది. “అదృశ్య (పుట : 80) అనే గీతంలో అందీ అందక 


అదృశ్యంగా వుండి, వెన్నెల - చీకటిగా, కన్నుల స్వప్పంగా కదలే తన 
డఢడైయసిని కదలి రమ్మంటున్న ప్రియుని పిలుపు చక్కగా వివరించబడింది. 
సందె గుస గుస లందె వింటిని 3+4+-3+4=14 మాత్రలు 
సకియ! నీ ఎకాంతములు నే 3+4+3+4=14 మాత్రలు 
వెలుగు చీకటులందె నీకయి 3+4+3+4=14 మాత్రలు 
వెదకు చుంటిని వేచి యుంటిని! 3+4+3+4=14 మాత్రలు 


అలి లాల అలతి లలా లి విచా లబ లి అలరి ల బటల చచి చల అ టిడి దురిత మట కుదుపు గా దాటి నునా దిచాల ణు మిల శాత దా ఆలా 


స్నిగ్ధమే నీ పేమ సకియా! 
ముగ్గవై ఎన్నాళ్లు దాగుట? 
మంచుతెర, తొలిసంజ (సేయసి! 
చించుకొని పుష్పించవమ్మా! 
అని తన గడ్రేయసిని వెంటనే తొలిసంజలో కరిగిపోయే మంచుతెరను 
చించుకొని పుష్పించి, అరుదెంచ మనడం అద్భుతంగా వుంది. ఈ గీతం 
మిశ్రగతి ఏకతాళంలో సవ్యంగా సాగింది. 
“పూర్ణిమ. అనే గేయంలో (పుట : 87) పుట్టెడు (శ్రేమతో ప్రేయసిని 
పిలుస్తున్న వైనం అగుపిస్తుంది. 
ఆరబోసిన వెన్నెలలలో 
ఆడుకుందము (ేయసీ!.... 
చెట్లనీడలు చెంగు చెంగున 
చెమ్మ చెక్కల చొక్కెనే! 
ఈ పిల్ల గాలుల పేమ వార్తలు 
వెల్లి విరిసెనె ప్రేయసీ! 


అలితగీత ఎ౨ఎకొనం 169 


గడ్డి పువ్వులు గాఢ ప్రేమల 

గౌగిలించుకు పోయెనే! 

ఈ దూది వెన్నెల సెజ్జ నిద్దుర 

పోదమే, రా! పప్రయసీ.!... 

పిల్లగాలులు (పేమవార్తలతో వెల్లి విరియడం, ప్రియుడు గడ్డి పువ్వుల్లా 

తెలి వెన్నెల సెజ్ఞపై నిదురించుదామని ప్రేయసిని రమ్మని రాగయుక్తంగా 
పిలవడం ఈ గీతంలోని విశిష్ట భావన, వినూత్న కల్పన. మిశ్రగతిలో సాగే ఈ 
గేయంలో 'ఈ పిల్లగాలుల....లోని 'ఈ' ని 'ఈడూది వెనెల.... లోని 'ఈ'ని 
విడదీసి పాడుకుంటేనే నడక సాఫీగా సాగుతుంది. సమమాత్రలతో తూగుతుంది. 
“సామ్యుము' అనే గేయంలో (పుట : 103) ఆమని అందాల్ని, కోకిల కూజితాల్ని 
మనోహరంగా వర్ణించారు. 


లేత లేత తీగె వోటి పూత పూచెను = 19 మాత్రలు 
తేనెలూరు చిన్నిపూలు తేరి చూచెను = 19 మాతలు 
కొత్త కొత్త కోకిలమ్మ కోన సొచ్చెను = 19 మాత్రలు 
మత్తమధుర గళరవమ్ము నెత్తి పాడెను = 19 మాత్రలు 
గున్నమావి ఎర్ర చివురు సన్న లొడ్డను = 19 మాత్రలు 
చిన్ని కోకిలమ్మ మావి గున్నజేరెను = 19 మాత్రలు 
నవ్య భావకవి యొకండు కావ్యమల్దను = 19 మాత్రలు 


కావ్యజాల మందు వయసు కన్నె చక్కెను= 19 మాత్రలు 
గున్నమావి చిగురిస్తే, కోకిలమ్మ వాటిని మేసి ఎలుగెత్తడం ఎంత సహజమో, 
భావకవి ఆ అందాల్ని చూసి కావ్యమల్లితే ఆ కావ్యంలో పడుచు కన్నె ప్రవేశించి 
ప్రేయసిగా హృదయాన్ని పాలించడం అంతే సహజం. కావున ఇందులో చక్కటి 
సామ్యం తొంగి చూసింది. లేత లేత పూత పూయగా, తేనెలూరే చిన్న పూలు 
తేరి చూశాయనే ఎత్తుగడనే ఎంతో మనోహరంగా వుంది. త్రిశ్రగతిలో తీయగా 
సాగిన గేయమిది. లోతుగా పరిశీలిస్తే, మూడేసి మాత్రల చొప్పున విరుగుతూ 
ప్రతి పంక్తి చివరకు నాలుగు మాత్రలతో అంతమవుతోందిలా 
లేత+లేత+తీగె+వోటి+పూత-+ పూచెను జ 34+3+3+3+3+4 
= 19 మాత్రలు 
ఇది జానపదుల పిల్లల పాటల్లోని “బుర్రపిట్ట' పాట బాణీని అనుసరించి 
నట్లు అగుపిస్తుంది. 
బుర్రు పిట్ట బుర్రు పిట్ట తుర్రుమన్నది= 19 మాత్రలు 


పడమటింటి కాపురమ్ము చేయనన్నది = 19 మాత్రలు 


170 తెలుగులో అలిత గీతాలు 


ఆడే కాలతజబొ ఆడే తూగులో విశ్వేశ్వరరావు ఈ గేయాన్ని రాసినట్లు రూఢి 
అవుతలా.2జ అనెక మూర్తాల్తా సాగి లఅలలితగత పరిపూర్ణ వికాసానికి విశ్వేశ్వరరావు 
కూడ. పాబుపడినట్ను స్పష్టమవుతోంది 

ఇలా ఒళ€ితచేత వికాసంకై విశేష కృషి సలిపిన వారిలో బసవరాజు, 
దేవులపల్లి పవరు స్తానంలో నిలుస్తారు బాపెరాజు-నండూరి ద్వితియ స్తానంలో 
గోపగేయాల-ఎల్తెపడాల మార్లంలో అగుపిస్తారు. వరి బాటలో పయనించి మరింత 
అభ్యున్నుతిక్‌ యత్సించి కృత కృత్యులైన వారిలో విశ్వసుందరమ్మ, విశ్వేశ్వరరావు 
నిలునాదరు 

మొత్తానికి సరజాడ పాడులో అవతరించిన 'లలితగీత' లత రాయప్రోలు 
పోషణఐతో అఖూ,6, ద గారి, శివశంకరశా స్త్రి, మిశ్వనాథ, కవికొండల మొదలగు 
వారి గేయ ప(త్రాలతో ప బసవరాజు, దేవులపల్లి గీతసుమాలతో వికసించి, 
బాజరాజు-నండూరి విలక్షణ రచనలతో జానపద జాజి నెత్తావుల్ని విరజిమ్మింది. 
ఆ గందాల్సి సుల్హ్లవరప్పు ల మలయ పవనంలా మోసుకుపోగా లలిత గీత 


పరిమళాలు సలక్షణంగా పలుదెసలకు వ్యాపించాయి. 

త లత వికాసానంతరం వివిధ ప్రతిభా విద్యత్కవుల రచనలతో 
శాఖోషశాలఖులుగా విస్తరించింది. ఆ విస్తార (క్రమాన్నిక తదుపరి విభాగంలో 
అ శా జు 

(స 


GC 





ఇల్‌ 


జె ల న. కం ఇ టా నక స 1 న ష్‌ “rE 
దు (కీయ ఆవాలు ఆ మనే లో yet లో న చ సక క టై ఆ 
హా తో షి తా న్‌ న వలా అలీ a 
~ ఇ క్యు లే న య లా. Bae ఇష. అజయ స. దా వూ _ 
ప్రముఖులు యీచం ఆదా కయ” నిత an wae క చా దు re 
a 


ఆట ఇట హ్‌ >! బ్‌ 
స్యయంగా రచించి. ఇతర కవుల 


రకం దాల్సి కుదికేలా కృషిచేశారు అండుకే కృష్ణశా. 
నిలిచారు లలిత గీత లో అనేక ప్రయోగాలు చెస్‌ దానికి కావలసిన 
ప్రచారం, ప్రమాణం కల్పించారు 

రజనీకాంతరావుగారి్‌ గీతాలలో చాలావరకు బాణీలకు ఆఅల్పినవే అగుపిస్తాయి 
కావున అన్ని పాదాలు సమమాత్రల్లోగాని ఒక గతిలో గాని సాగినట్లు కనిపంచవు! 
చాలావరకు విరివి స్వేచ్చాయుత భావగీతాలుకాగా కొన్ని రవిండ్రుని అడుగుజాడల్లో, 
మరికొన్ని కృష్ణశాస్త్రి బాబల్లో సంచరిస్తాయి! దేశభక్తి ఏకేశ్వరోపాసనలతో 
గుబాళిస్తాయి! ఆ తర్వాత ఉమర్‌ ఖయ్యాం భావానువాదాలు, అనెక నాటిక 
సంగీతరూపక గీతాలు, ప్రకృతి అనుభూతులే ప్రధానంగా 'శతపత్రసుందరి లో 
వందరేకులుగా వర్ణిల్లినట్టు గోచరిస్తాయి. రజనీగారి 'శతపత్రసుందరి 1952-53వ 
సంవత్సరానికి ఉత్తమ ఖండకావ్య సంపుటిగా తెలుగు భాషా 
ప్రభుత్వపు బహుమతి బడసింది. ఈ సంపుటిలో వసంత పత్రావళి, గ్రీష్మ 
యా గ్రీష్మ నాటికా గీతాలు, వర్షప్రత్రావళి, దివ్యజ్యోతి న 

శరత్పత్రావళి, శతపత్రసుందరి నాటికా గేయాలు, అవంతి సుందరి నాటికా 

గేయాలు, కడలిదరి పాటలు, మాళివిక పాటలు, హేమంత పత్రావళి, విషవృక్త 
గీతాలు, ఉమర్‌ ఖయ్యాం పాటలు, శిశిర పత్రావళి, దేవదాస్‌ నాటికా గీతాలు, 
బేహుల నాటికా గీతాలు, లైలామజు గీతాలు, ధర్మచక్ర నాటక 
నవవసంత పత్రావళి, అనే శీర్షికలు "వరుసగా జ్ర. సాయి 260 గీతాలు 
మృదు మధురంగా పలకరిస్తాయి. 

ప్రథమంగా “వసంత పత్రావళి' శీర్షికలో ఉగాది, వసంత బుతుూటైలలు 
కోయిల రావాలు, మధు మధురులు, పుప్పసౌందర్యరం, రు కుకు 
మలయపవనాలు, తొలికోరికల మేలుకొలుపులు, కల్యాణ శోభలు మొదలగునవి 
వర్ణనాంశాలు. ఈ శీర్షికలోని మొదటిగేయం, "ఉగాది. ఉగాది ఉషస్సులు మన 
మనస్సులలో ఎలా ప్రజ్వలించాలో ఈ గేయంలో వివరించారు. శీవితాలలొ కొత్త 
ఉగాది వసంతంలా విరియాలని ప్రబోధించారు 


772 తెలుగులో లలిత గీతాలు 


ఆలయమున వినబడునదిగో 
ఆకసమున కనబడునదిగో 
నవవర్వపు ఘంటానినదం 
నవ్వ్యాశాజ్యోతి! 
ప్రాత యేటి పెను తమస్సులు 
వాపకలితములు మనస్సులు 
పటాపంచలే! 
కుభిత హృదయములపై విరిసి 
విభుని కరుణ జడులై కురిసె 
నవ వసంతమైై! 
శుభోదయోత్సవ సమయమున 
ప్రభూ! యనుచు మధురరవమున కీర్తించుదమా' 
తేలిక పదాలతో చక్కటి భావాన్ని అందించడం రజనిగారి ప్రత్యేకత! 
చలన రహితంగా ఏటిలో నిలిచిన పాతనీటిని కదలించడానికి జల్లుగాపడేవాన 
నీటిలా పెనుచికట్టలో పాప పంకిలమైన మనస్సులను కడిగేయడానికి భగవంతుని 
కరుణ జలధారగా కురిసి, లోకమంతా నవ్వుల నవవసంతాలు చిందించే 
శుభోదయాన్నిస్తుందని, అప్పుడు ఎల్లరూ ఎకకంఠంతో ప్రభూ! అని మధురస్వరంతో 
భగవంతుణ్ని ప్రార్థించాలంటూ ప్రబోధించారు. ఈ విషయమే వర్షించబోయే 
గగన మేఘాలలో ఆలయ ఘంటా నినాదాలలో ఎటి కొత్తనీటి ఆశలా 
ఆగుపిస్తోందంటూ స్వరమెత్తి చాటారు. లోకంలోని చింతల చీకట్లను తొలగించి, 
నవ్వుల వెలుగుల్ని నింపడానికి భగవంతుని కృపయే నవవసంతమై వచ్చిందంటూ 
వర్ణించారు. ఇలా ప్రభుని ధ్యానించడం, ఆరాధించడం రవింధద్రుని 
భావవిన్యాసానుకరణమే! రవీంద్రుని భక్తి, భావ, ఎకేశ్వరోపాసన మార్గాల్లో 
కృష్ణశాస్తిలా రజనిగారు కూడ స్వరమెత్తారు. 
'తెలుగుతల్లీ! అనే గేయంలో (పుట 7,8) తెలుగుతల్లి కీర్తిని శ్రావ్యంగా 
శాఖించారు. 
పసిడి మెరుంగుల తళతళలు 
మిసిమి వెలుంగుల మిలమిలలు 
గౌతమి కృష్ణల గలగలలు 
గుడి జేగంటల గణగణలు 
మెరసి మొరసి మించిన 
శుభ సమయము తల్లీ! 
అని తెలుగు నేలపై ప్రవహించే నదుల గల గలలు, గుడి గంటల 
గణగణలు, కవికోకిఅల మధురగానాలు, నెమలి శ్రేంకారాల వంటి గాయకుల 
స్వరాలు తెలుగుతల్లి కీర్తిని నర్తింప జేస్తున్నాయని, ఆ తెలుగు తల్లికి స్వతంత్ర 
7 శతవత్రనుందరి (రజని గేయములు) వ్రచురణ 1954 వుట త 


లలితగీత ఎన్తారం 773 


ప్రతిపత్తిగల ప్రత్యేక రాష్ట్రం సిద్దించే సమయమాసన్నమైందని రజనిగారు రమ్యంగా 
రచించారు. 

ఇదే గీతి భావానికి అనుగుణంగా తర్వాత కాలంలో కృష్ణశాస్త్రిగారు 
'అమెరికా అమ్మాయి చిత్రంలో 

పాడనా తెలుగు పాట? 

యూ యెదుట మా పాట! 
కోవెల గంటల గణగణలు 
గోదావరి తరగల గల గలలు 

అని రచించినట్లు తోస్తుంది. 

“శతపత్ర సుందరి అనే గేయంలో (పుట : 9) ఉదయ సంధ్యలో 
సువాసనలు వెదజల్లుతూ రేకులు విప్పారిన 'శతపత్ర సుందరి అనే పద్మం 
అందాల్ని అందంగా వర్ణించారు. విరిసిన రేకులతో మదిలో రాగభావాల్ని చిందించే 
నవ్వులు రువ్వుతూ, మన్మధ నిలయంగా భావిస్తున్నదని, ఆ పుష్పసుందరి 
హృదయంలో మధువుల్ని చిందించిందని, తుమ్మెదలు తన యౌవన మధువుని 
మరిగేటట్లు, వలపులు ఇనకరాళిలో కరిగేటట్లు సౌందర్యాన్ని సంతరించుకున్న 
శతపత్ర సుందరిని వర్ణించారు. 

శతపత్ర సుందరీ! ఓహో శతపత్ర సుందరీ! 
సురభిళ భ్రాంతిలో 
సుందర నయనదళ కాంతిలో 
ఉదయ సాంధ్యవేళ మెరిసెలే! 
ఉదయ సాంధ్యవేళ 
హృదయ భావవేల విరిసెలే! 
హృదయ భావవేల 1 శత ॥ 
మధువు మధుకరాళి మరగెలే! 
మధువు మధుకరాళి! 
వలపు లినకరాళి కరగెలే! 
వలపులినకరాళి! 
శతపత్ర సుందరీ, ఓహో శత పత్ర సుందరీ! 

అని సాగిన యీ గేయం ముందుగా కూర్చుకున్న బాణీకి రచించినట్లుగా 
తోస్తుంది. 

ఖుండగతిలో కమనీయంగా సాగిన “కోయిలా (పుట:13) అనే గేయంలో 

పాడవే కోయిలా 
పంచమ స్యరమెత్తి 
పాడవే కోయిలా! 
బయలు పచ్చని మాకు 


(లాలాలాలాజ జల ల్త 


174 తెలుగులో లలిత గీతాలు 


శశియు తిలకించేని, 
పాడవే పాడు మవ్యమధుర రవాన 
వం! 
అంటూ కొసరి కొసరి కోయిలను పాడమంటారు కోయిల పాట చుక్కలను 


కూడ మైకంలో ముంచెత్తగలదు. అందుకే రాత్రి హృదయం నుండి కదలి 
హాయిగా జాలిగా, చేలగట్లు డాటి తెరలు తెరలుగా సాగేలా స్వరమెత్త మంటారు 
తన కలల మధువుతాగే తేటిగా కోయిలను భావించారు. కలల స్వర్గ విథుల్లో 
యథేచ్చగా సంచరిస్తూ, ఆకలిగా, నిప్పులాగ అంతలోనే మంచులాగ కోరికల 
కోయిల పాడాలని ఆశించారు. స్వేచ్చ, ఆనందం, కోరికల పరంపర అన్నింటినీ 
కోయిలలో దర్శించారు. ఆందుకే ఈ భావవర్ణాలన్నీ పంచమ స్వరంలో పాడమని 
కోయిలను యీ కవికోకిల అర్రించారు. 

'ఆరు బుతువుల ఊయెల' (పుట. 45. 47) గేయాన్ని చతురస్ర గతిలో 
నడిపారు. తాను వనదేవతయై, ఆరు బుతువుల ఊయెలను ఊగాలని 
తియ్యటి కలను వివరిస్తూ, ఊయెలగా మారిన ఆరు బుతువుల సౌందర్యాన్ని 
కళ్లకు కట్టించారు. 

జీవిత మూయెలగా 

ఊగెద ఆయ్యని కలగా! 

ధళ ధళమను మెరుపులలో 

ఫెళ ఫెళ మను ఉరుములలో 

రుర రుర పడు ధారలలో 

చర చర నర్తించు నెమలినై! ॥ జీ ॥ 
తెలి మల్లెల పూల తోటలో 

చలి పందిరి తేనె యూటలో 

తరువు తరువు ఫలాల బరువులో 

వరలి మురియు వనడేవతనై  ॥ జీ ॥ 

అని వర్షబుతువులో ధారలుగా కురిసే వానలు, ఉరుములు మెరుపులతో 
పులకించే ప్రకృతిలో నెమలినై నర్తించాలని ఆశించారు. 

శరత్కాల మంటేనే చల్లని, తెల్లని వెన్నెలకు ప్రసిద్ది ఆకాశం అంతా 
వర్షాల హోరు జోరుమని అక్కడక్కడా తెల్లని మబ్బులు తిరుగాడే శరదృతువులో 
తెలి మబ్బుల నురగలలో, వెన్నెల తరగలలో ప్రయాణం చేసే చంద్రనౌకలో 
శయనించే తారాకోమలిగా మారిపోవాలని అభిలషించారు. 

హేమంతరాజు చేయందీయగా చేమంతుల దండలతో తెరల తెరల 
నునుమంచు వలువతో సిరులాలకగా పుడమి చెలువనై హేమంత బుతువనే 
ఊయెలప కలగా ఊగిపోవాలని కాంక్షించారు 


అలితగీత ఎన్తారం 775 

ఆకులన్నీ నేలరాల్సి, తలవాల్సి నిలుచును చెట్లలో చలి మంటల 
వెలుగులతో వలపు చిలికించు చెంగలువగా తాను శికిరమనే ఊయెల ఊగాలని 
ఆశించారు. 


అల ఆ ద వ రా క్వ వల చార్‌ Liu. Mee yn వ్‌ ఇ న ET 
వసంత మొచ్చిందంటె చిగుళతో చె పచట వలువల కటుకుఆటాయి 
my అ నూ వ on 
సహ వ Fe ఖీ. Wr Fre లా ఇల అదా ల యాద్‌ ఎల్ల శ య లో 
ప్‌ య సులి మ. యై తేనెడారల కోనల తంవెష్యదలు 
ఇడ దా rr =) ఇ వ్‌ యాక్‌ 
due eran తెనె అత ఈం అ 


తియ్యని కలగన్నారు యీ గేయంలో 
"హరివిల్లు అనే గేయంలో (పుట 80. 
అదిగో లేచెను హ 
హరివల్లు! హరిఎఐల్లు! 


ఆకసమందున అందాలొలికే 


ఎడు రంగులా హరివి పై! 

స ఉచ 1 అడి ॥ 
నేరెడి రసమెవరో విల్లున 

నిలువున పూశారే! 

వాలపిట్ట రెక్కల నెవరో 

బాగుగ కట్టారే! " అది ॥ 


వా 


హరివిల్లులోని రంగులన్నీ పేర్చినట్లున్నాయని, రివిల్లు సౌందర్యాన్ని 
తమ భావుకతతో అందంగా వర్ణించారు, రజనిగారు. నేరేడు రసం నిలువునా 
పూసినట్లు పాలపిట్ట రెక్కల నెవరో కట్టినట్లు, నీలి నీలి పచ్చపచ్చ రంగులతో 
సముద్రపు పాయో, పాలాల ఛాయో అన్నట్లు చక్కగా మెరిసిపోతున్నదని, 
పాలవెల్లిలో పసుపు కుంకుమలు అద్దినట్లు సాగివచ్చిన శ్రావణ లక్ష్మికి గొడుగు 
ఎత్తినట్లు ఆకాశంలో అందాలు చిందే ఎడు రంగుల ఇంద్రధస్సును ఎంతో 
చక్కగా వర్ణించి కృతారులయ్యారు. 

'ములగసిర (వుట *' 93) అనే గేయంలో వరాాకాలపు విజృంభణ 


వొచ్చిండా! తిరిగీ వొచ్చిండా! 

తొంగి చూసిన ములగసిరకి పొంగి పోయే తొలి మేగం 

వొచ్చిందా, తిరిగీ విచ్చిందా? 

నల్లా కరి యేన్గుల బారో 

కొల్లేటీ కొంగల తీరో 

అందాల మెరుపు రధాలో 

కిందా మోడౌతు నింగి రాలేయా, పొంగి కూలేయా 
లన Me త . 1 చా ॥ 


176 తెలుగులో లలిత గీతాలు 


అని నల్లటి ఎన్గుల బారులాగా, కొల్లేటి కొంగల్లాగా ఆకాశంలో మేఘాలు 
ఎగురుతున్నాయని, మెరుపుల తళతళలు విజృంభిస్తున్నాయని, రాబోయే వాన 
హోరుక్‌ ఎట్‌ గట్టున నున్న మొల్ల పాద వెల్లువగా నవ్విందవి, నవ్వుతూ తన 
కళ్లతో నవరసాలు రువ్విందని తొలకరి మేఘాల్ని తోలుకు వచ్చే “మృగశిర 
కార్తెను ముదమార వర్ణించారు i 

మయూరీ అనే గేయంలో (పుట : 96) నర్తించే నెమలి నెలతను 
కమనీయంగా వర్ణించారు. ఇదంతా చదువరులకు ఒక నర్తకియే శాస్త్రబద్ధంగా 
నాట్యం చేస్తున్నట్లనిపిస్తుంది. చలని తడిగాలి పిల్ల మెల్లగా మేను సోకిందని, 
మయూరి రెక్కల సందున ఎలో చక్కిలిగింత కలిగిందని, ఆకాశంలో వర్షించడానికి 
"పైపైకి అలుముకుంటున్న నిలిమబ్బు దుప్పటిలో మయూరి కలలు 
తేలిపోతున్నాయని మనోహరంగా వర్ణించారు. 

ఉరుముల సడి మెరుపుల వడి 
చినుకుల జడి తాళముగా 
సరస నీ సఖుడు పురివిడి 
వన్నెల కన్నుల చూడగ... 

అని వన్నెల కన్నుల పురుల విప్పి సఖుడైన మయూరుడు చూడగా 
మయూరుని తోడుగా ఆడమని ప్రోత్సహించారు. అందుకే 

కట్‌ యిటునటు కదలయాడ 
చిరుపదాలు చిందులాడ 
వంపుల మెడ సాంప్పులొలుక 
నటనమాడవే మయూర్‌! 
నటన మాడవే! 

అంటూ గళమెత్తి పాడారు. తేమగల తెమ్మెరను “తడిగాలిపిల్ల యని 
వినూత్తంగా అళ్బతెనుగు పదబంధాన్ని కూర్చారు. 

'మేఘరంజని' (పుట 107, 108, 109.) 14& [1 పేరుతో రెండు గేయాలు 
రచించారు. మేఘరంజని |) లో భావావేశం, ఆవేశానికి తగ్గట్లు శబ్బాలంకారం 
చిందులు వేయగా, మెఘరంజని 1॥ లో ఎకేశ్వరోపాసన దర్శనమవుతుంది. 

'మెఘరంజని | లోని గేయం నడక కదం తొక్కినట్లు కనిపిస్తుందిలా- 

ఘనా ఘనా! ఘనా ఘనా! 
గర్జింపవో ఘనాశని! 

దిశాంతముల నుండి పైకి 

కొసల్‌ బిగించి లేవని! 

ప్రశాంత సమార ప్రసరిత 
పయోధర వినీల శాటి! 1 
వియత్తలిక తటిల్లతల్‌ 

చలచ్చకి తలై పారగ 


ట్ర 


అలితగీత ఎన్తారం 177 


ధరాతలాన వారిధుల్‌ 

నభోంగణమ్ము మోరగ 

చిటుక్‌ -చిటుక్‌ చిటుక్‌ చిటుక్‌ 

చిద్రుపలౌచు చినుకు జడులు 

మురత్‌ రురత్‌ రురత్‌ రురత్‌ 

రురు ప్రవహించు ధార.... n ఘు ॥॥ 

అని చివరి చరణాల్లో రావణుని శివస్తోత్ర ధోరణే కనబరచారు. శబ్లాల్ని 
అనే పనిగా దొర్తించారు. 

'దివ్యజ్యోతి నాటక గీతాల సంపుటిలో చెప్పుకోతగ్గది, 'ఒక్కడవే అనే 
గేయం (పుట 142) రవిండ్రుని 'ఏక్‌లా ఛలో అన్న గీతానికి అనువాదమిది. 
సమాజం తోడు రాకపోయినా, గొంతు కలుపకపోయినా ఒక్కడవే ఎలుగెత్తి 
వాస్తవాన్ని చాటమంటాడు కవి మనిషి తాను ఎంతటి డైన్యంతో వున్నా ధైర్యాన్ని 
కోల్పోక, “ఎవరూ కేక విని రాకపోయినా సరే ఒకడివె పదవోయ్‌. అని 
ప్రబోధించిన గీతమిది 

ఒకరయినా నీ కేకకు ఓయని రాకున్నా 

ఒక్కడవే బయలుదేరు 

ఒక్కడవే బయలుదేరు 

ఒక్కడవే ఒక్కడవే ఒక్కడవే బయలుదేరు 

అ జటలతటపవ హత వటం టం అవత లం అవలం శ వటట అంటట నలత 1 ఇ dH 

అంటూ చుట్టూ ఆవరించిన ఆజ్ఞానపుటంధకారాల్ని చీల్చుకుంటూ ఒంటరిగా 
ధెర్యోత్సాహంతో ముందుకు సాగిపామ్మని ఉత్తేజ పరిచారు. 

మనసు విప్పిలోలోపలి 

మర్మమేదొ కంఠమెత్తి 

నీకు నీవె చెప్పవోయి! 

పిడుగు మంట కొాల్పులోన 

పడిమండే నీ గుండెల 

ఒంటిగానె వెలుగనీయి! ne ॥ 

అంటూ త్రిశ్రగతిలో రవీంద్రుని భావాల్ని ఎంతో రమ్యంగా ఆంధ్రకరించారు. 

'శరత్పత్రావళి” ఖండికలో శరదాగమనం, శరత్కాల సంధ్యలు, స్వప్న 
జగత్తులోని స్నేహమాధురులు, వలపు వినకనే జారిపోయిన అస్తమయాలు, 
గగన యానాలు, శతపత్రసుందరికి మేలుకొలుపులు, వెన్నెల రాత్రులు రమ్యంగా 
చోటుచేసుకున్నాయి 

మొదట 'ఆగమనము' అనే గేయంలో (పుట . 147) 

చల్లగాలిలో యమునా తటిపై 

శ్యామసుందరుని మురళి 

ఉల్లము కొల్లగొనే మధుగీతులు 


778 తెలుగులో లలిత గీతాలు 


మెల్ల మెల్ల చెవిసోకునవే! 

మురిసి మురిసి నా వెనుక దరిసి కను 

మూయు చివురు కెంగేళులివే! 

అంటూ రాలిన వటపత్రముల మోద తేలిపడే అడుగుల గుర్తులు, 
పూతీగల చాటుగా కనిపించే శిఖిపింఛం, చెట్ల మాటునుండి తనను గమనించే 
చిలిపి చూపులు, వెనుక నుండి మెల్లగా వచ్చి కళ్లు మూయు చేతులు ఇవన్నీ 
గోపాలుని రాకను తెలిపే విషయాలు! దూరాన మురళిగీతికతో ఆకట్టుకొని, 
మెల్ల మెల్లగా చేరువవుతూ మైమరపించే కృష్ణతత్వాన్ని గోపికా హృదయంతో 
వివరించారు. 

“విభావరి (పుట : 148) అనే గేయంలొ కదలే చీర చెరగులలాంటి 
స్వప్పసీమలో భయచ్చాయలు-సాఖ్యభ్రాంతులు ఎల? శాంతియుత వాతావరణంలో 
తరంగిణీలా - మత్తెక్కిన కురంగిణిలా అలసగమనము - విలాస గమనము 
ఏల? అని పరస్పర విరుద్ద ఛాయలలో చల్లని చంద్రకాంత శిలామంటపంలో 
నిలిచి, యుగయుగాలుగా అగమ్యుడుగా నున్న ఎవరిని వలచి పరిభ్రమిస్తున్నావని 
విభావరిని ప్రశ్నలతో పరామర్శించారు. “సౌఖ్యరోచిర్లల వంటి చక్కటి పద 
ప్రయోగాలు చేశారు. ఇదే శ్రీశ్రీ 'కవితా ఓ కవితాలో రోచిర్నివహంగా, విప్లవ 
గేయంగా చిందులు వేయగా ఇందులో లాలిత్యంగా సాఖ్యరోచిర్లలగా లాస్యం 
చేసింది. 

ఓ విఖావదీ! ఓహో విభావరీ! 
నిహార హార నిలాంబర 
ధారిణీ! మనోహారిణి! 
ధరణీతల చంద్రశిలా 

తరళ మంటపమున నిలిచి 
యుగములుగ పరిభ్రమింతు 
వగమ్యుడౌ యెవని వలచి 


అని వెన్నెల రేయిని కన్నుల పండువుగా అభివర్ణించారు. 
“మేలుకొలుపు (పుట - 163) గేయంలో ఉదయకాంతులు ప్రసరించా 
బున ఎడదరేకుల్ని విప్పి మధువు చిందించమని, కోడి కూతల మేలుకొలుపులు, 
తుమ్మెద వంది మాగధుల కైవారాల నడుమ మేలుకొనుమని శతపత్ర సుందరికి 
మేలుకొలుపు పాడారు. 
మేలుకొనవె శత పత్రా! 
శతపత్రా! శతపత్రా! 
అరుణ తరుణ కోమలగాళత్రా! 
అలసమిోలితాయత నేత్రా! ॥ మే ॥ 


అలితగీత ఎనారం 


179 
అని మృదువుగా మృణాళిని తట్టలేవారు. 
“మనమిద్దరమే' (పుట-178) అనే గేయంలో 
ఇద్దరమే, మనమిడరనదే! 
నీలి వైలి లోయలలో 
బయ చేలు. కలకి. హోయ 
హాయి నొక్కటై పోడము! 
తెలి మబ్బు తెరలలో 
నెలవంక డొచెలో 
కలిసి ఒకటాౌడామా?.... 
అంటూ పాలపుంతలు దాటి, ఎక్కడికో జంటగా వెళ్తిపోవాలని కలగన్నారు 
తెల్లని మబ్బు తెరలలో, నెలవంక దోనెలో వలపుటుయ్యాలలు వూగి తామిద్దరూ 


a) 


ఒక్కటె పోవాలన్న అనుభూతిని వ్యక్తం చెశారు. ఈ గేయంలో 'నెలవంకదోనె' 


ఒక విశిష్ట ప్రయోగం. ఆకును దొన్నెగా మడవడం సహజం. కావున కృష్ణశాస్త్రి 
గారు తమ 'గోపికాన్వేషణ లో 'తలిరాకుదోనె ను ప్రయోగిస్తే రజనిగారు 
శుక్తపక్షంలోని నెలవంకను దోనెగా మలిచారు. ఆ దోనెను వలపుటుయ్యాలగా 
ఊహించి, అందులో డహపేయసీ ప్రియులుగా ఊగిపోవాలని భావించారు. '"ఎవరోహో' 
(పుట : 291) అనే గేయాన్ని చతురస్రగతిలో నడిపారు. మనస్సు కలిచివేసి, 
హృదయాన్ని ముక్కలు చేసి, ఎదలో జ్వాలలు రేపి, బ్రతుకుని హాలాహలంగా 
మార్చి, తనను మననీయకుండా చేసి, బతుకు బరువై విషాన్ని మింగబోతే 
తనను ఆ విషాన్నైనా తాగనీయకుండా "ఇపుడా నను పిలిచేరు? అంటూ 
ఆవేదనను వ్యక్తం చేశారు. 

ఎవరోహో! ఎవరోహో! 

ఇపుడా నను పిలిచేరు? 


8 


బతుకే హాలాహలమై 
బరువై కరవయ్యెనే! 
ఎవరూ నను మననసిదో? 
విసమైనా తిననీరో? 

ఈ గేయం కృష్ణశాస్త్రిగారి రచనా ధోరణిని గుర్తు చేస్తుంది. దుష్ట 
సమాజానికి దూరంగా ఎక్కడికో మానసికంగా ఒంటరిగా వెళ్లిపోయిన తనను 
అక్కడ కూడా “ఒంటిగా ఎడ్వనీరు నన్ను అన్న కృష్ణశాస్త్రిగారి కవితా పంక్తుల్ని 
తలపింపజేస్తుంది. 

“అన్నపూర్ణ (పుట : 317) అనే గేయంలో అన్నపూర్ణగా, విశాలాక్షిగా 
విశ్వవిఖ్యాతి గాంచిన భారతరత్నగర్భలో ఆకలికేకలు నిర్రయలు చోటు 
చేసుకున్నాయని, దేశసంపదనంతా దోపిడిదారులు దోచుకుపోతున్నారని మవావోతమూారు 


180 తెలుగులో లలిత గీతాలు 


“అన్నపూర్ణా! విశాలాక్షి! దేవి 
కన్నతల్లి! అహోరత్న గర్భ! 
ఆకలను కేకలాకసముతాక 
చీకటుల మూక నట్టెసలు ప్రాకె 
చేరడా! నీ శ్రవోయుగలిదాక! 
పారదా! నీ కృషపాకాంతి రేఖ! 

అని ఆకలితో ఆక్రందించే ప్రజల ఆర్తి నీ చెవికి వినబడడం లేదా? 
బ్రతుకులోయలో నుండి బైట పడడానికి యత్తించే దీనులు కనబడడంలేదా? 
అని దేశమాతను ప్రశ్నించారు. కృపాకాంతుల్ని ప్రసరించమని ప్రార్థించారు. నేటి 
దౌర్భాగ్యస్టితిని తొలగించి, పూర్వ జొ న్నత్యాన్ని అ నైరాశ్యంలోనే ఆశల్ని 
గుప్పించారు. 

చివరి ఖండికయైన 'నవవసంత పత్రావళిలో 20 దేశభక్తి గేయాలు 
రచించారు. 'మహోదయం' (పుట : 341) అనే మొదటి గేయంలో - 

మహోదయ మాయెనహో! అహో! 
శుభోదయ మాయెనహో! 

తూరువు వాకిలి బంగరు తలుపుల 
జయ గంటల గణగణలోన 

అని స్వాతంత్ర్య కిరణాల వెలుగులలో శుభోదయాన్ని మహోదయంగా 
అభివర్ణించారు. 

'స్య్వతంత్ర భేరి (పుట . 346) అనే గేయంలో 

మోయింపు జయభేరి! 

వాయింవుము నగారా! 

తేలింపుము నభోవిధిని త్రివర్హాంచిత పతాకా! 
భారతదేశ స్వేచ్చాసూర్యునాచ్చాదించు రాహుచ్చాయ 
అంతర్జానమాయె! అంతర్జానమాయె! 

అని భారత భారతికి బానిసత్వపు సంకెళ్లు తెగిపోయినందుకు జయభేరి 
మోగించమంటూ, స్వార్ధాన్ని-సాఖ్యాన్ని వదలి, స్వతంత్ర సంగ్రామాన వీరస్వర్ణమలంక 
రించిన ధీరులకు జోహార్లు అర్పించమని, జగమంతా శాంతి కాంతి ప్రసరించగా 
జయభేరి మైోగించమని ఎలుగెత్తారు. పద్యాల మాదిరి దీర్భసమాసాల్ని హర్యాతి 
రేకంతో యీ గేయంలోనూ గుప్పించారు. 

“సరోజిని అనే గేయంలో (పుట : 358) వీరనారి, స్వతంత్ర సమర 
యోధురాలు, కవయిత్రియైన సరోజినీ నాయుడు త్యాగాన్ని, దేశసేవానిరతిని 
ప్రస్తుతించారు. 

ఆఅందుకొనుము ఈ సుమాంజలి! 
అమర గాయని! సరోజిని! 


అలితగీత ఎన్తారం 181 


అంటూ ఈ సృృతి గతాన్ని త్రైశ్రగతిలో రచించారు 
_ 
" ఆల జా వ 
ఉగాది (పుట 365) ఆనే పసిడి గాంచిన గేయాసి  చతురప్రగతిలో 
(we ము 


చకచకా నడిపించారు 
స్వతంత్ర భారత జనని! నీకిడె 
నితాంత నవ నీరాజనము 
అశేష పూజా శిరీషములతో 
అగణిత నరనారీజనము 
వాడ వాడ నీ హృదిలో మేడల 
నేడు త్రవర్ల పతాకములే! i సం 1 
అని సుమారు 300 సంవత్సరాల దాస్య శృంఖలాలన్నీ తెగిపోగా, డైన్యపు 
చీకట్లు చెల్లా చెదరయ్యాయని, హిమాలయాలనుండి కన్యాకుమారి వరకు 
భరత ఖండం ఒక్కటిగా ఆనందతరంగాలలో ఓలలాడిందని స్వతంత్ర భారతాన్ని 
కీర్తించారు. శౌర్యానికి జేగురు రంగు, శాంతికి తెలుపురంగు. సస్యసంపదకు 
పచ్చని రంగు ప్రతీకగా సూచిస్తూ త్రివర్ణ పతాకం కర్మభూమికి గుర్తుగా చక్రాన్ని 
మధ్యలో ధరించిందని, ఎవాడలో చూసినా మేడలో చూసినా మువ్యన్నె జెండాల 
రెపరెపలే సాక్షాత్క్మరించాయని తనివి దీరా ప్రస్తుతించారు. 
“స్వాతంత్ర్య ఘంట (పుట : 267) అనే గేయంలో 
స్వాతంత్ర్య శుభోదయ ఘంటా 
నాదంబదె మోగిను మంట 
టంఠం-టఠం-టరటం! 
టంఠం-టఠంరం! 
అని స్వాతంత్ర్య ఘంటారావాన్ని వినగానే కొత్త ఆశలు చిగురెత్తాయని, 
జనుల శిరాలు భారతి పాదాలపై కొరిగి మొైొక్కాయని, కరాలు మాతృదేవికి 
హారతులు పటాయని, విద్వేషాలు సమసి ప్రశాంత వదనాలతో భారతిని 
విలోకిస్తున్నారని, కీర్తిపతాక ధర్మచక్రంతో రెపరెపలాడుతోందని, సత్యాహింసలె 
ఆయుధాలుగా స్వాతంత్రాన్ని సాధించిన గాంధీని కన్నతల్లియగు భారతికి 
స్వాగతంగా “శుభోదయ ఘంట' నాదంగా (మోగిందని ఆ నాదాన్ని అడుగడుగునా 
'టంఠం-టంఠం-టఠటం' అంటూ శబ్దరూపంగా చెవులకు వినిపింపజేశారు. 
రజనీగారి దేశభక్తి గేయాలలోని 'స్వాతంత్రోత్సవ పుష్పాంజలి (పుట. 
371) ఆ రోజుల్లో దేశం నలుదిశలా టంగుటూరి సూర్యకుమారి గళంలో మారు 
మోగిన గేయం - 


182 తెలుగులో లలిత గీతాలు 


మాదీ స్వతంత్ర దేశం 
మాదీ స్వతంత్ర జాతి! 
భరత దేశమే మాదేశం 
భారతీయులం మా ప్రజలం! 
ఆలయమ్ముల శిల్ప వఐలాసం 
ఆరామమ్ముల కళా ప్రకాశం 
మొగల్‌ సమాధుల రసదరహాసం! 
మాకు నిత్యనూతనేతిహాసం!! 1 మౌ ॥ 
అని వింధ్యాది పర్వతాల నడుమ ఎగిసే సంధ్యారుణిమలాంటి ఆశలు 
మావి, గంగాది నదులలాగ ఉత్తుంగ తరంగాలతో ఎగిసిపడే హృదయాలు 
మావి, ఆలయ శిల్పకళావిలాసం ఆరామాల ప్రకాశం, మొఘల్‌ సమాధులు 
చెప్పే “తాజ్‌మహల్‌ లాంటి రసవత్తర చారిత్రక సత్యాలు మాకు నిత్యనూతన 
ఇతిహాసాలని “అహింసా పరమోధర్మః , 'సత్యంవద-ధర్మంచర ఇత్యాది వేదోక్తులు 
ఎప్పటికీ శిరోధార్యాలనీ, స్వతంత్రం, సౌభ్రాతృత్వం, సమత అనేవి మా 
సదాశయాలంటూ, అందుకే భారత భారతికి నివాళులు అర్పిస్తున్నాముంటూ 
సంగీత సాహిత్యాన్ని సమంగా రంగరించారీ గేయంలో. గేయం మొత్తం చతురస్ర 
గతిలో చక్కగా నడచింది. ఈ గీతం గ్రామఫోన్‌ రికార్డుగానే గాక ఆకాశవాణిలోనూ 
అనేకసార్లు ప్రసారమై అఖిలాంధ్రుల మన్ననలందుకున్నది. రజనీగారి లలితగేయాలు 
లలితగీత ప్రక్రియకు తగిన ప్రచారాన్ని అనుకూల విస్తారాన్ని కలుగజేశాయి. 
రజనీ గారి గేయాల్లో సరళత, స్పష్టత, సంగీత నిబద్ధత స్పష్టంగా 
గోచరిస్తాయి. రజనీగారు చాలావరకు ముందుగా బాణీల్ని ఎర్సరచుకునే వాటికి 
తగిన పదాల్ని కూర్చుకున్నట్లు తేటతెల్లమవుతోంది. అందుకే ఎ గీతమూ సమ 
మాత్రల్లో సామాన్య గతుల్లో నడిచినట్లు తోచదు. 
బాలాంత్రపు రజనీకాంతరావుగారు వృత్తిరీత్యా ఆకాశవాణిలో లలితగీత 
కార్యక్రమాల ప్రయోక్తగా చాలాకాలం పనిచేసిన కారణాన వారు స్వయంగా 
రచించడమే గాక ఇతరుల గీతాల్ని కూడ స్వరపరచి ప్రసారం చేశారు. కృష్ణశాస్తికి 
కుడిభుజంలా మసలారు. అందుచేత వికసిత “లలితగీత' విస్తారానికి పట్టుగొమ్మలా 
నిలిచారు. పది కాలాలపాటు ఈ ప్రక్రియను నిత్యనూతనంగా నిలిపారు. 


శిశీ : (1910) 


WAN 


కార్మిక శ్రామిక వర్గపు కవిగా, విప్లవ మార్గపు రవిగా ఖ్యాతిగాంచిన శ్రీశ్రీ 
రచించిన “మహాప్రస్థానం Fre Verse గా ముద్రవడినా అధిక భాగం 
మాత్రాబద్ధమైనదే! కావున మహాప్రస్థానంలోని అనేక కవితలు గేయాలుగా 
నిలుస్తాయి. గీతాలుగా తాళ-లయ సమన్వితంగా పలుకుతాయి “మహాప్రస్థానం” 


అనే మొదటి గేయంలో (పుట : 17) 


అలితగీత ఎన్తారం 183 


మరో ప్రపంచం, మరో ప్రపంచం 4+4+4+4 మాత్రలు 
మరో ప్రపంచం పిలిచింది 4+4+44+1 మాత్రలు 
పదండి ముందుకు పదండి త్రోసుకు 44+4.4+4 మాత్రలు 
పోదాం వోదాం పైపైకి! 444+4+1 మాత్రలు 


అని తోట్‌ మానవుల్ని ఉన్న ప్రపంచంలో నుంచి మరో ఊహా ప్రపంచానికి 
కొత్తదారిలో తీసుకువెళ్లారు. సరికొత్త విలోమగతిలో మార్గాన్ని చూపుతారు. ఆ 
మార్గంలో ఎదురయ్యే 
నదీ నదాలూ, అడవులు - కొండలు 
ఎడారులా మనకడ్డంకి? 
అని (ప్రశ్నిస్తారు. 
ఎముకలు క్రుళ్ళన, వయస్సు మల్లిన 
సోమరులారా! చావండి! 
నెత్తురు మండే, శక్తులు నిండే 
సైనికులారా! రారండి! 
అని శక్తులుడిగిన వారిని, సోమరుల్ని చావమంటూ ఉడుకు నెత్తురు 
ఉరకలెత్తే సైనికుల్ని రమ్మంటూ స్వాగతం పలుకుతారు. 
త్రాచుల వలెనూ, రేచుల వలెనూ 
ధనంజయునిలా సాగండి! 
కనబడలేదా మరో ప్రపంచపు 
ఎర్రబావుటా నిగనిగలు 
అని త్రాచుల్తా, రేచుల్లా ధనంజయుల్లా సాగి ఎర్రజెండా ఎగిరే మరో 
ప్రపంచాన్ని చేరుకొమ్మంటారు. కమ్యూనిస్టు గీతంలా అగుపించే యీ గేయం 
చతురస్రంలో సాగింది. 
శ్రీశ్రీ రాసిన గేయాలలో చెప్పుకోతగినవి, పాటకు ఒదిగేవి చాలా ఉన్నాయి 
మచ్చుకు “మహాప్రస్థానం'లోని మరికొన్ని శీర్షికల్ని పరిశిలిస్తే, భిన్న గతి-లయలలో, 
ఆ గేయాల ఒరవడి ఎలా సాగిందో తెలుస్తుంది. శ్రీశ్రీ గేయాల్లో కొన్ని ఒక 
బాణీలో ఒకే భావంతో సాగితే, మరికొన్ని అడుగడుగున భిన్న భావాభివ్యక్తితో, 
భిన్నలయలతో నర్తిస్తాయి. ఈ భిన్నభావ, భిన్నలయ, గతి జయభేరి లో 
కనిపిస్తుంది (పుట : 21) 
“జయఖేరి'లో మొట్టమొదటి 3 చరణాలు,చిట్ట చివరి ౩ చరణాలు ఒకే 
గతి ఒకే లయలో మిశ్రమంలో నడుస్తాయి. 
నేను సైతం 3+4=7 
ప్రపంచాగ్నికి 3+4=7 
సమిధ నొక్కటి ఆహుతిచ్చాను 3+4+3+5=15 
నేను సైతం 3+4=7 


184 జెలుగులో లలిత గీతాలు 


విశ్వ సృష్టికీ 3+4=7 
అశువొక్కటి ధారపోశాను! 3+4+3+5=15 
నేను సైతం 3+4=7 
ప్రపంచాబ్దపు 3+4=7 
తెల్లరేకై పల్లవిస్తాను 34+4+3+5=15 
నేను సైతం 34+4=7 
విశ్వవీణకు 3+4=7 
తంత్రినై మూర్శనలు వోతాను! 5+5-+5=15 
నేను సైతం 3-+4=7 
భువన భవనపు 3-+4=7 
బావుటానై సైకిలేస్తాను 3+4+3+4+1=15 


'తంత్రినై'...పాదంలో ఖండగతి ప్రవేశించింది. కాని అక్షరాలను కాస్త సవరించి 
పాడితే ఒకటేలయ కనిపిస్తుంది. తంత్రినై మూర్చనలు పోతాను. పాదాన్ని 
తంత్రి+నైమూ+ర్భనలు+ పోతా+ను-ఇలా పదాలు విరిచి, అక్షరాలు ముందు 
పదాలకు జరిపితే మిశ్రగతికి సరిపోతుంది. అయ కూడా సరిపోతుంది. 

ఈ “జయభేరి” అంతా ఇదే గతిలో సాగలేదు. మిశ్ర ఛందంలో సాగుతూ 
చివరి పాదంలో చివర 3+4కి బదులు 3+5గా రచన చేసినా గేయమంతా ఇదే 
పద్దతి పాటించలేదు. హఠాత్తుగా ఒక భావ వ్యక్తీకరణ ముగించి, మరొక భావ 
వ్యక్తీకరణ చేస్తూ దానికి తగ్గట్టు గతిని, కొంత భిన్నంగా మార్చటం వల్ల లయ 
కూడ మారింది. గేయంలో హఠాత్తుగా కొత్తవిరుపు, ఉద్వేగం, భావాన్ని నొక్కి 
చెప్పడం కనిపిస్తాయి. అంటే మొదటి చరణాల్లో వినిపించిన భావ వ్యక్తీకరణ 
లయకు భిన్నంగా తరువాతి చరణాల్లోని భావవ్యక్తీకరణ లయ ఉంటుంది. 
దీనికి కారణం మిశ్రగతిలో నడిచే నడకే అయినా ఆ ఛందానికి కలిగించే 
విరుపు వల్ల లయ, భావోద్వేగం మారాయి. 

మొదటి ౩ చరణాలు 'సమిధని ఆహుతివ్వడంి, “అశ్రువుని ధారపోయడం' 
'వెర్రి గొంతుక విచ్చి మైయడం, అనే పనులు సామాన్య శ్రామికుని ఆత్మ 
విశ్వాసాన్ని శ్రామికతత్యాన్ని చాటుతాయి. ఆ తరువాతి చరణాలు ఇందుకు 
భిన్నంగా ఆ సామాన్య శ్రామికుడు ఇంతదాకా తాననుభవించిన దైన్యాన్ని 
వెల్లడిస్తాయి. అందుకే విటిలో శ్రామికుడు సమాజాన్ని ప్రశ్నించడమే కనిపిస్తుంది. 
ఆ శ్రామికుడు సమాజం మోద కురిపించే ప్రశ్నలకు తగ్గట్లు గతి విరుపు కూడ 
మారింది అంటే భావం మారింది. భావంతో పాటు గతి, విరుపు, లయ కూడా 
మారి గేయానికి కొత్త ఊపు, మలుపు సిద్దించాయి. ఉదాహరణకు ఇదే గేయం 
తోని. తెలడవ ఖండాన్ని చూస్తే - 

౨ఎ౦డకొలం మండినప్తుడు 3+4+3+4=14 
గబ్బిలం వలె 3+ 4=7 
కాగి పోలేదా? 3+6=9 


అలితగీత ఎఐసారం 


185 
“నీరు కాటేదా?” ఆకలేసి కేకలేశానే?” అనే డెండు ఐలాలు ఇదే 
విరుపులో 3+4, 3+4, 3+4, 3-6 గా కనిపిస్తాయి. 
మూడు పంక్తులకు ఒక భావఖండాన్ని పూర్తిచేసి. మరొక భాగాన్ని 
(భావఖండం) చెప్తూ మళ్తీ కొత్త విరుపు చూసంచారు క్తిక్తీ 
నేనొకళ్పే 3+4= 
నిల్పిషోతే 3+4=7 
చండ్రగాడ్పులు, వాన మబ్బులు, మంచునోనలు 
3+4.3+4.3+4=21 
భూమి మోడా 3+4=7 
భుగ్నమౌతాయి! 3+5=8 
తరువాతి చరణాల్లో కూడ చివరి పాదం 3+56గానే ఉంది గాని పాదాల 
విరుపు మొదటి మూడు పాదాల్లో 3+43+4. గా రాశారు. శామికులంతా 
సంఘటితంగా ఐక్యమై ఒక్కటిగా నిలబడితే ఈ ప్రపంచంలో సంచవించే 
మార్పు ఎమిటో ఈ చరణాల్లో వివరించారు శక్రిశ్రీ ఇదంతా శ్రామికుడు 
సమాజానికి చేసే హెచ్చరిక. 
నింగి నుండీ తొంగి చూచే 3+4+3-+4=14 
రంగు రంగుల చుక్కలన్ని 34+44+3-+42=14 
రాత్రి నెత్తురు క్రక్కుకుంటూ 3+4+3+4=14 
పేలి పోతాయి!... 3+4+1=8 
అని కార్మికుడు కళ్లెర్ర జేస్తే నింగి చుక్కలనే కలవాళ్లు రాలిపడతారని 
ముత్యాల సరంలో చెప్పారు. శ్రామికుడు తాను సాధించిన విజయగీతి తంత్రులపై 
మీటి, పతాకలుగా ఎగురవేసి ప్రపంచశాంతికి పాటు పడడం అనెది చిట్టచివరి 
మూడు చరణాల్లో కనిపిస్తుంది. ఇక్కడ గతి మొట్ట మొదడబ చరణాలలో లాగే 


ఉంది. 


ul. 


ను సైతం 


అ ఆలో 


పం 
జెల్లరేకై 


అలో 


చాబ్బప్పు 


అల్‌ 


అల్లి 


ra 
౮6 


విన్తాను 


“అవతారం' గేయం (పుట:24) కూడ 3+4 మిశ్ర ఛందంలోనే 


కాని పదాల విరుపుల ప్రయోగంతో మరోకొత్త జా 
ఇందులో మొదటి మూడు చరణాలలో గతి 
బాట వేయడం సూచించారు. లోహ 
ఉరికి పడడం, 
చిత్రించారు. వీటిలో గతి- 
యముని: “మహాషస్త 
మబ్బు చాటున 
ఖటేల్‌ మన్నాయి 


అఫ్‌ ఆ 


కొహాగందటలు 


గంటలు 
సూర్యుని సప్రహయాలు పరుగు పెట్టడం 


344=7 
3+4=7 
3+4+3+5=15 


బాణీని, తూగును శక్తి సాదించారు. 
ఒక విధంగా సాగించి ఎప్తవానికి 
ఖణేల్‌ మనడం, జాగిలాలు 
తదితే వపవసునగా 
3యాడీ శా 3 శాతజరేలీ 
పైశాద్క: 
3+5=8§ 


186 తెలుగులో లలిత గీతాలు 


“మబ్బు చాటున ఖణేల్‌ మన్నాయి' అని రెండవ, మూడవ పాదాన్ని కలిపి 
ఒకటిగా చేయవచ్చు. అలాగే మిగతా చరణాల్ని కూడ రాయవచ్చు. కాని అలా 
చేయలేదు. వైవిధ్యం కోసం సాగే ఈ విష్ణసేనని చూసి చైతన్యవంతులైన 
మరికొందరు దాస్యవిముక్తికోసం మేల్కొనడం తర్వాతి పాదాల్లో రాయకుండా 
మొత్తం ఒకే పాదంలో పొడుగ్గా రాసి రెండు చరణాలని రెండు పాడుగు 
పాదాలుగా రాశారు శ్రీశ్రీ. ఇదొక ప్రయోగం. ఇలాంటి పొట్టి, పొడుగు పాదాల 
విన్యాసమే వచన కవితకు మార్గదర్శకమైంది. ఉదాహరణకు - 


కనక దుర్గా చండ సింహం జూలు దులిపీ, ఆవులించింది! 

ఇంద్రదేవుని మదపుటేనుగు ఘీంకరిస్తూ సవాల్‌ చేసింది! 

ఈ చరణాలు కూడ పై గతిలోనే నడిచాయి. కాకపోతే వాటిని 
ఛందోనుగుణంగా విరగ్గొడుతూ భావోద్వేగం కోసం ఒకే పాదంగా మలిచారు 
శ్రీశ్రీ. 

తరువాతి చరణాల్లో ఇదే మిశ్రగతి ఛందాన్ని పాదాల విరుపుతో- 


నందికేశుడు 3+4=7 
రంకె వేస్తూ 3+4=7 
గంగడోలును కదిపి గెంతేడు! 3+4+3+5=15 


అని ఈ గేయానికి కొత్త వేగాన్ని కూర్చారు. అలాగే పాటకు పనికొచ్చే 
మరో గేయం 'నవకవితి (పుట : 26) 


సిందూరం, రక్త చందనం 6+8 
బంధూకం, సంధ్యారాగం 6+8 
పులిచంపిన లేడి నెత్తురూ 6+8 
ఎగరేసిన ఎర్రని జెండా 6+8 
రుద్రాలిక నయన జ్వాలిక 6+8 
కలకత్తా కాళిక నాలిక 6+8 
కావాలోయ్‌ నవకవనానికి 6+8 


అని కమ్యూనిస్టులు అభిలషించే అరుణిమను, అధునాతన చైతన్యాన్ని, 
నవకవితకు ఊపిరిగా చేయాలన్నారు. 
కేవలం చతురస్రంలో నడిచే “కళారవి గేయం ఒక శబ్ద చమత్కారం 
మాత్రమే. 
పోనీ. పోరీ 
పోతే పోనీ 
సతుల్‌, సుతుల్‌, హితుల్‌ పోనీ 
పోతే పోనీ 
శ్రీశ్రీ “ఒకరాత్రి (పుట:54) గేయం ఆద్యంతం వరుసగా 3 ఇంద్రగణాలు 
ఒక సూర్యగణంతో నిండి మంజరీ ద్విపదలోనే నడిచింది. 


అలితగీత ఎస్తారం 187 


గగనమంతా నిండి 
వాగలాగు క్రమ్మి 
బహుళ పంచమి జ్యోత్స్న 
భయపెట్టు నన్ను! 
పాటకి ఒదిగే చక్కటి గేయం “నీడలు” (పుట 62) యుగాల దోపిడిలో 
నరనరాల రాపిడిలో నలిగిన పేదల దుస్టితికీ గేయం అద్దం పడుతుంది. 
నరనరాలలో వేదన, తరతరాలుగా రోదన తరగెత్తడంతో నిరుపేదలు బక్కచిక్కి, 
మనోధైర్యాన్ని కోల్పోయి శిథిలమైన గోడల్తాగా సమాజంలో నిలబడ్డారు. వాళ్ల 
బతుకుల్లాగే వాళ్ల వాడలు కూడా పాడుబడ్డాయి. వాళ్ల నీడలు పూలులేని 
(సంతోషం లేని) కాడలు. అందుకే ఆ కాడలు సూర్యునితో క్రీడలు సాగించి, 
సూర్యునిలో సూదులతో క్రీడలాడే నీడలై మండే గోళాలై తిరుగుబాటుకోసం 
ఉడుకెత్తుతున్నాయని శ్రీశ్రీ అభివ్యక్తికరించారు ఇడి చక్కటి శ్రుతి-గతి కలిగిన 
వాటు. 
చూడు చూడు నీడలు! 
నీడలు - పాగ మేడలు! 
యుగయుగాల దోపిడిలో, 
నరనరాల రాపిడిలో, 
చూడు చూడు నీడలు 
పేదవాళ్ల వాడలు 
నరనరాల వేదనలో 
తరతరాల రోదనలో 
పడిన బతుకు గోడలు! 
వాొడుపడ్డ వాడలు! 
చూడు చూడు నీడలు 
పూలు లేని కాడలు 
ఈ గేయమంతా పేదల దైన్యం ధ్వనిస్తుంది. విషాదం, విప్లవం రెండూ 
సమపాళ్లలో సాగిన గేయమిది. 
శెశవగీతి గేయం 'Free verse' లా సాగే చతురస్రగతి గీతం. 
పాపం పుణ్యం, ప్రపంచ మార్గం 4+4+4+4=16 
కష్టం సౌఖ్యం, శ్లేషార్థాలూ 4+4+4+4=16 
ఎమో ఎరుగని పూవుల్లారా 4+4+4+4=16 
అయిదారేడుల పాపల్లారా 4+4+4+4=16 


188 తెలుగులో లలిత గీతాలు 


బాల్యంలోకి తొంగి చూడడం ఒక మానసిక అవస్ట. “గతకాలము మేలు 
వచ్చు కాలము కంటెన్‌ లాగ కవి తనలోని దైన్యాన్ని, స్తబ్దతని తట్టుకోలేక గత 
స్కృతులు తవ్వుకొని, తవ్వుకొని బాల్యానికి వెల్లి, ఒక్కసారి తన గక్రోనలాజికల్‌ 
ఏజ్‌ (6.4&.= అసలు వయస్సు) నుండి మెంటల్‌ ఏజ్‌ (MA. = మానసిక 
వయస్సు)లో వెనక్కి వెళ్లిపోతారు. 
....పాతాలానికి పల్టీకొట్టి 
వైతరబీనది లోతులు చూస్తూ, 
శాంతము లేకేకాంతముగా,ది 
గ్భాంతిలో మునిగి గుటకలు వేస్తూ 
మెటిక విరుస్తూ ఇట కూర్ప్చుండిన 
నను చూస్తుంటే నవ్యొస్తుందా? 
అని ఎక్కడో కవి తన జీవితం తిరగబడిందని ఖేదపడ్డాడు. ఒక “డిప్రషన్‌ లోకి 
జారిపోయాడు. ఏదో మానసిక దైన్యంలో కొట్టుమిట్టాడి ఓడి, విసిగి బాల్యంలోకి 
పరుగెత్తి దాక్కుని తన ఎదురుగా లేని పసితనంతో మాట్లాడిన మాటలివి. ఈ 
గేయం పిల్లల కోసం రాయలేదు. అందమైన బాల్యాన్ని చిత్రించటానికి అసలే 
కాదు. మానసిక వత్తిడి తట్టుకోలేక డిప్రషన్‌లో నలిగి- 
నాకు కనంబడు నానాతారక 
లనేకవర్గా; లనంతరోచులు, 
దిక్కుదిక్కులా దివ్యగీతములు 
మోరూ వీటికి వారసుటే! ఇవి 
మోలో కూడా మిలమిలలాడును! 
అవి తనకొక్కడికే కాదు, ప్రతివారిలోనూ మిలమిలలాడుతా యంటాడు. 
పైకి అతి సాధారణంగా కనిపించే ఈ రచనలో శ్రీశ్రీ ఆవేదన చిన్ననాటి నివేదన 
అగుపిస్తుంది. 
"పేదలు' (పుట:67) అనేగేయం స్విన్‌బర్న్‌ గీతానికి అనువాదమే అయినా 
అందంగా అచ్చమైన గీతంగా తోస్తుంది. 
అంతేలే పేదల గుండెలు 
అథశ్రవులే నిండిన కుండలు 
శృశానమున శశికాంతులలో 
చలిబారిన చెలిరాబండలు 
అంతేలే పేదల బతుకులు 
తరిపెమునకు పిడికెడు మెతుకులు 
పదల గుండెలు కన్నీటి కుండలని వారి బతుకులు బిచ్చమెత్తుకునే 
పిడికెడు మెతుకులని శ్రీశ్రీ దయనీయంగా, ఆరర్షంగా అభివర్ణించారు. ఈ గీతం 
డురణతో ఇదే ఆర్రతతో డా.సి.నా.రె.గారు “పుణ్యవతి సినిమాలో ఒక పాట 
రాశారు ' “ఇంతేదే నిరుపేదల బతుకులు” .అని 


అలితగీత విస్తారం 189 


A.C. Swinburre మార్గంలోనే రాసిన మరో మంచిగీతం “అద్వైతం 
(పుట : 70) 


ఆనందం అఆర్హవమైతే 6+8 
అనురాగం అంబరమైతే 6+8 
అనురాగపుటంచులు చూస్తాం 6+8 
ఆనందపు లోతులు తీస్తాం 6+8 


అని అనురాగాకాశపు అంచులు చూస్తామంటూ-ఆనండ సముద్రపు లోతులు 
తీస్తామంటూ అందంగా, ఆశాజనకంగా భావాన్ని అభివ్యక్తీకరించారు. 

'దేశచరిత్రలు' (పుట . 73) గేయంలో గతచరిత్రనంతా చిత్రిక ప 
"నరజాతి చరిత్ర సమస్తం-ఒకరి నొకరు దోచుకోవడమేనని - చంపుకోవడమేనని 
సర్వం స్వార్దపూరితమేనని వివరించారు. ఇదంతా ఒక సంఘర్షణ పలితంతో 
సంభవించిన మార్పుగా ప్రకటించారు. డాని వెనుక ఉన్న గతి తర్కాన్ని 
విశ్లేషించారు. 

ఎదేశచరిత్ర చూసినా 
ఎమున్నది గర్వకారణం? 
నరజాతి చరిత్ర సమస్తం 
పరపీడన పరాయణత్వం 

ఎ శిల్పం? ఎ సాహిత్యం? 
ఎ శాస్త్రం? ఎ గాంధర్వం? 
ఏ వెల్లువలకీ ప్రస్థానం? 

ఎ స్వప్నం? ఎ దిగ్విజయం? 

అని తరతరాల మానవజీవన ప్రస్థానంలో సాధించిన స్వప్నాలు, విజయాలు 
అసలే లేవని బల్లగుద్ది చెప్పారు. 

“మహాప్రస్థానంలో మాదిరిగా గత వైభవాన్ని తలపోస్తూ వర్తమానంలో 
కనుమరుగైెపోయిన భారతమాత జెన్నత్యాన్ని వివరించే పాట “ఎవి తల్లీ! అనే 
శీర్షికతో “ఖడ్గసృష్టి'లో అగుపిస్తుందిలా - 

“ఏవి తల్లీ? ఎవి తల్లీ? 

నిరుడుకురిసిన హిమ సమూహములేవి తల్లీ? 
చక్రవర్తి అశోకుడెచ్చట? 

జగద్గురు శంకరుండెచ్చట? 

కాళిదాస మహాకవీందుని 

కవన వాహినిలో కరింగిన 

ఉజ్జయిని నేడెక్కడమ్మా? 

ఉంది, చూపించూ! 


అచుచ వుల వచి ఇటుచి చరి శబ దినాలు లన అహా విచా ఇ చిలి ఇ అల చి ఈల బిజి ఇ ఖా 


790 తెలుగులో లలిత గీతాలు 


రుడ్రమాంబా భద్రకాళీ 
లోచనోజ్ఞ్యల రోచులేవీ? 
ఖడ్గ తిక్కన కదనకాహళ 
కహకహ ధ్యనులెక్కడమ్మా? 
బాలచంద్రుని బ్రహ్మనాయని 
ప్రాణ వాయువు లేవి తల్లీ? 
పసిడి రెక్కలు విసిరి కాలం 
పారిపోయిన జాడలేవి? 
ఏవి తల్లీ! ఎవి తల్లీ? 
అని ఒకనాటి స్వర్ణ్లకాంతులు, శౌర్యమూర్తులు నేడు కానరాకపోగా, కలత 
చెందిన భారతదైన్యాన్ని మిశ్రగతిలో వివరించారు. 
“మహాప్రస్థానం "లోని “నిజంగానే. (పుట:39) గేయాన్ని 
“నిజంగానే నిఫల లోకర 
నిండు హర్షం వహిస్తుందా? 
మానవాళికి నిజంగానే 
మంచికాలం రహిస్తుందా?” 
అని మిశ్రగతిలో నడిపించారు. ఇందులో “బానిసత్వపు సంకెళ్లు తెగిపోయే 
కాలం వస్తుందా? సాధుసత్వపు సోదరత్వపు స్వాదుతత్త్వం జయిస్తుందా? నవ 
చైతన్యపు నౌక కడలి సుడులనే ఒడుదొడుకులను ఎదుర్కొని తీరాన్ని చేరుతుందా? 
నిఖిల లోకం నిండు హర్షంతో జీవిస్తుందా? అనే ఆశాభావాన్ని ప్రశ్నార్థకంగా 
పలికించారు. నాటి శ్రీశ్రీ ప్రశ్నార్థకం రాను రాను సమాజంలో మార్పు జరిగి 
అంతో యింతో నేటికి సమాధానార్గకంగా నిలిచిందని చెప్పవచ్చు! కాని వ్యాకరణాల 
నడ్డి విరగ్గొట్లాలని, ఛందస్సుల సర్పపరిష్వంగాల్ని ఛేదించాలని విరుచుకుపడ్డ 
శ్రీశ్రీ “మహాప్రస్థాన మంతా పాత ఛందస్సుల్ని కాలదన్నలేకపోయింది. కనీసం 
'మంజరీ ద్విపద గణాల్ని కూడ విడనాడలేకపోయింది. శ్రీశ్రీ స్వచ్చందంగా 
రచన సాగించినా కవితలన్నీ మాత్రాబద్ధమై, గణనిబద్దమైనట్లుగా, అనేక ఖండికల్లో 
అక్షర సత్యాలుగా నిలిచాయి. 


వింజమూరి శివరామారావు : (1908) 
మేనమామయైన దేవులపల్లి కృష్ణశాస్త్రి ఒరవడిలో అందంగా గీతాలల్లడంలో 

సిద్దహస్తుడని పేరు తెచ్చుకున్న శ్రీ వింజమూరి శివరామారావు గారు విజయవాడ 
ఆకాశవాణి కేంద్రం ద్వారా ప్రసారమైన తన అనేక లలితగీతాల్ని 1958లో 
'కల్పవల్లి. (గీతికాలతాంతాలు) పేరుతో వెలువరించారు. అందులో మొదట 
శ్రీహరిని, శివుడిని ప్రార్థించారు యిలా 

“నటరాజా! శివ! సాంధ్యనటా! 

నమూనమోభవ! గాంగజటా! 


అలితగీత ఎస్తారం 797 


ప్రణవాంచిత మందిరవర్తీ! 
ప్రణయాశ్రిత సుండరమూర్తీ!"' 
సంధ్యవేళ నర్తించే నటరాజును 'సాంధ్యనటా!' అని గంగాధరుడైనందున 
గాంగజటా!' అని సంబోధించడం సవ్యంగా వుంది ఓంకార మందిరుడని, 
శృంగార ప్రియుడని అందమైన పదబంధాలతో కీర్తించడం దివ్యంగా వుంది. 
శాంతి, అహింసలతో స్వాతంత్ర్యాన్ని సాధించి పెట్టిన గాంధీ గారిని 
మనసారా స్తుతించారు (పుట 3) 
ఓ నవభారత జాతిపితా! 
మానవనుత - లోకైక హిత! HE ॥ 
శాంతి యహింసలు సూర్యచందులై 
కాంతి నొసంగె జగమ్మునకూ... 
నరులందరు సోదరులై వరలే 
పరమార్థము చాటించి నావయా!... En 
అని గాంధీని లోకెకహితుడని, మానవులంతా సోదరులుగా మసలాలనే 
పరమార్గాన్ని చాటించాడని, శాంతి-అహింసల్ని నూర్యచంద్రుల కాంతిగా 
వెలిగించాడని వినుతించారు. అలాగే భారతమాతయగు భారతికి నీరాజనం 
పట్టారు (పుట : 12) 
ఎవరమ్మా-ఎవరెవరమ్మా? 
మాటల మూటవు-పాటలపేటివి 
RPGR లు 1 ఎవ ॥ 
త్యాగరాజు, మారాసతి, కంబరు 
తులసీదాసు పురందర దాసులు 
నీపద వర సంకీర్రనమ్ముతో 
గేయసుమమ్ముల పూజలు సల్పిరి! 1 Od 
నీ చిరునవ్యది వెన్నెల మడుగై 
నీ యలుకే యొక చిచ్చర పిడుగై 
పరువమ్ములతో గరువమ్ములతో 
నాలుగు దెసలా నేలు గదా! 1 Ou 
భారతి చిరునవ్వే వెన్నెల మడుగని, ఆగ్రహమే చిచ్చరపిడుగని శ్లాఘించారు. 
ఆమెను వ్యాస, వాల్మీకి, తిక్కనాది కవులు, త్యాగరాజాది వాగ్గేయకారులు 
కవితా కల్హారాలతో అర్చించినట్లు అభివర్ణించారు. అంతేగాక 
శీ పురాణ ధాత్రికీ! మా పవిత్ర నేత్రికీ! 


క 

భారతీయ మాత కిదే వందనం! వందనం! ॥ శ్రీ ॥ 

గురులకు నాగార్జున శంకరులకు మా వందనం 

భక్తులకూ సర్యకలాసక్తులకూ వందనం! ॥ శ్రీ ॥ (పుట:16) 





1 కల్పవల్లి - వింజమూరి శివరామారావు వుట 1 


192 తెలుగులో లలిత గీతాలు 


అని అభివందనాలందించారు. అడే దారిలో విశాలాంధ్ర అవతరించాక 
ఆంధ్రమాతనూ కీర్తించారు (పుట : 23) 
వందన మాంధ మహాజనని!... 


తలను i వం ॥ 
వరగోదావరి, కృష్ణ, పినాకిని 

రురి సహస్రము తుంగభదలూ 
నటియించిన చైతన్యము నీయది- 
నదియించిన యుజ్జీవము నీదియె ॥ వం ॥ 
పురాతనమ్మగు సంప్రదాయమూ.... 
పురోగమించిన సంస్కృతియూ..... 

వరమై గౌరవకరమై తిరమై 

చిరకాలము లోకము పాలింప్రము ॥ నం ॥ 


కృష్ణ గోదావరి మొదలగు నదుల నిత్య చైతన్యంతో పురాతన 
సంప్రదాయంతో చిరకాలం వర్ణిల్లమంటూ ఆంధ్రమాతను కీర్తించిన ఈ గీతం 
చతురస్రగతిలో చక్కగా సాగిపోయింది. 
సాగరాల్ని దాటి ఎ దూరతీరాలకో సాగిపోవాలంటూ ఎలుగెత్తిన గీతం 
'పడవనడపవోయ్‌'! (పుట : 40) 
పడవ నడపవోయ్‌! పూల పడవ నడపవోయ్‌ 
చుట్టిన తెరచాపనెత్తి, గట్టిగ చుక్కాని పట్టి 


ఒరగనీక సురగనీక తరగలపై తేలిపోవ 1 ప ॥ 
ఊరుదాటి యేరుదాటి కడలి నాల్గు కడలు దాటి 
చీకు చింతలేని వింతలోకానికి చేరునంట 1వ ॥ 


తెరచాపనెత్తి, తరగలపై తేలిపోయేలా చీకూ చింతాలేని వింత లోకాలకు 
చేరుకునేలా పడవ నడపాలనడం కడలి నాల్గు కడలు (చివరలు) దాటి 
పోవాలనడం నవ్యతగా అగుపిస్తుంది. 

హేమంతంలో చేమంతులు విరివిగా పూస్తాయి. కాబట్టి 


పూలతోటల చేల బాటల 


మేలుకొనె అందాల చిన్నెలు nd 
కన్నె మదిలో కదలు కోర్కుల 
తెన్నులందు పసిండి వెన్నెల Ha i 


చెైలియలా సిగలందు బంగరు 
చెలువుతో వలపించు రంగుల 1 వి ॥ 


అలితగీత ఎఐస్తారం 793 


పూల 


తోటల్లోనే గాక చేలబాటల్లోనూ చెలుల సిగల్లో బంగారు 


చెలువంగానూ ముత్తైదువుల మోముల్లో పసుపు ఛాయగానూ చేమంతులు 
పూచాయని మనోహరంగా రచించారు గీతాన్ని మిశ్రగతిలో నడిపించారు. ఆమని 
అందాల్ని వర్ణించిన. - 


ఆమని తోటల మిసమసలూ.... 

ఎమనెనో  ఏనుమా గుసగుసల 

పూవుల రేకుల వన్నె చిన్నెలూ 

తావులు తేనెలు నా కొరకేనట! ఆ ॥ 
కోయిల కూతల తేటి మోతలూ 

తీయదనాలవి నాకొరకేనట! 

పైరగాలి వయ్యారి నడకలూ 

దోరవెన్నెల నా కొరకేనట! (పుట:43) 


ఆమని తోటల మిసమిసలు, చివురాకుల గుసగుసలు, కోయిల కూతలు. 
తుమ్మెదల మోతలు, దోరవెన్నెల, పైరగాలి అన్నీ తనకొరకేనని ఉప్పాంగి పోయే 
ఉల్లాస హృదయం ఈ గేయంలో అగుపిస్తుంది. చక్కని చతురస్రగతి కనిపిస్తుంది. 
కన్నెపిల్ల మోద కమనీయంగా అల్లన గీతం, 'చక్కని చుక్కేదిరా?' 


(పుట:47) 


చక్కని చుక్కేదిరా? ఎక్కడ కనరాదురా! 

టక్కరి పడుచేదిరా? పక్కున నవ్వేదిరా? 

నవ్వులోన బొండుమట్లెపువ్వులు రువ్వేదిరా! 1 చ ॥ 
టక్కరి పడుచేదిరా? మక్కువ చూసేదిరా?....... 
అరచూపుల దరిదాపుల మెరపులు దూసేదిరా!..... 


బబ ని బలాల 3 ఆ దచువిచి చాయి యాకు లని వచా ల ఇదా ఇ బు చు తి కణ అరధ లవ లట త చ చి చల జాల భివిణాజాణా ధారి హాచిణుము భతి జిల చానా నా కాజు ఈ అ కతల 


మాటలందు తయనైన పాటలు చిల్కేదరా! 11 చ ॥ 


తన చక్కని చుక్క నవ్వితే బొండుమళల్తెలు దొర్లుతాయంటూ, అగచూపుల్లో 
మెరుపులు మెరుస్తాయంటూ నడకల్లో వలపులు పూస్తాయంటూ మాటల్లో 
పాటలే పలుకుతాయంటూ సాఫీగా సాగిపోయింది గీతం. 


వచ్చెనోయి వసంతమూ! 

విచ్చినది మల్లీలతాంతము! 

నవరసాల కిసాలములలో 

నవకములు మనకోసమే!..... 

మలయ మారుత విచికలలో 

చలువలవి మనకోసమే!.... 

పూవు తోటలు తేటిపాటలు 

కేవతఅము:- మనకోసమే! 1వ ॥ (పుట:48) 


794 తెలుగులో లలిత గీతాలు 


అని విరిసిన మల్లికా లతాంతాలతో, మావి చివుళ్లతో, మధుపమ్ముల 
పాటలతో మలయమారుతాలతో విచ్చేసిన వసంతం కేవలం మనకోసమేనంటూ 
ఎగిరి గంతేస్తూ ఎలుగెత్తిన వైనం ఈ గీతంలో అగుపించి మనసులనలరిస్తుంది. 
నల్లనయ్యను తలుస్తూ ఓ గోపిక శ్రావ్యంగా స్వరమెత్తిన గీతం, 'నల్లని వాడా!” 
(పుట : 54) 


నల్లనివాడా! నేను గొల్ల కన్నె నోయ్‌! 

పిల్లన గ్రోవూదుము నాయుల్లమురంజిల్లగా!.... 

సట తమల it న ॥ 
ఆకసానమబ్బులనీ-చీకటులే మూగెనని 
నేనెరుంగనైతినోయి, నీ తలపే వెలుంగాయె! 1 న ॥ 
మెరుపే నీ దూతికయె - వలపే నా నెచ్చెలియె 
తోడితెచ్చె నీ దరికీనాడు, పండెనా నోములు 1న ॥ 


కన్నయ్య మురళి పాటకై ఆకాశంలోని మబ్బుల్ని, అర్ధరాత్రి చీకట్లని 
లెక్కించక, మెరుపును దూతికగా వలపును నెచ్చెలిగా తోడు తెచ్చుకున్నానంటూ 
అతని వలపు తలపుల్నే వెలుగుగా మలచుకొన్నానంటూ - గోపిక పారవశ్యంతో 
పాడుకున్న వైనం ఈ గీతంలో స్పష్టమవుతుంది. ఆ పారవశ్యాన్ని ప్రసిద్ద గాయని 
ఆర్‌. బాలసరస్వతి ఆ రోజుల్లోనే తన శ్రావ్యమైన గానంలో సాక్షాత్కరింపజేసింది. 
రకరకాల పూలపై వ్రాలి నెత్తావుల్ని గ్రోలే తుమ్మెదతో ఒక పూలబాలపాడే 
గీతం, “ఓయి తుమ్మెదా! (పుట : 57) 
ఓయి తుమ్మెదా! ఇంత మాయ చేతువా?.... 
నమ్మినాము నిన్నే మది మమ్ము మోసగింతువా?.... 1 ఘీ ॥ 
అరవిచ్చిన తెలిమల్లియనోయ్‌! నన్ను 
మురిపించగ వలపిచ్చితినోయ్‌! 
నాదరికేతెంచి యిట్రెదౌదవ్వుల కేగినావు 
వ నా UI 11 ఓ | 
సరిలేని గులాబి పూవునోయ్‌! నన్ను 
మురిపించగ బతుకిచ్చితినోయ్‌! 
నా చేరువ నిల్చి యిట్టె యే చాయకొదూకినావు! 1 & i 
మల్లె, తామర, గులాబి మనసిచ్చి పిలిచినా తుమ్మెద చేరవచ్చినబ్లే వచ్చి 
మరే దెసకో పారిపోయి మోసగించిందంటూ ఎలుగెత్తిన తీరు ఈ గీతంలో ఎంతో 
హృద్యంగా మలిచారు, శివరామారావుగారు. అనేకసార్లు ఆకాశవాణిలో ఈ గీతం 
లఅలితసంగీతంలో ప్రసారమై శ్రోతల్ని అలరించింది. 
ఎలా నవ్వెద వదియేలా? 
రాల నిదిగొ మల్లెల మాలా! nan 
నా చెలియా! వలపూరు చూపులో 
దాచితివా నెరితావి తిపులూ....... nan 


అలితగీత ఎఐన్తారం 195 


నడిరే సాగిన మింటి పాటలో 
గుడిలో మోగిన గంట మోతలో 
నీయెలుంగులే వినవచ్చినవి 
నావెలుంగువై కనవచ్చితిది 1 ॥ (పుట : 52) 

తన చెలి నవ్వితే మల్తైెలు మాలగా దడొర్తుతాయంటూ. చూప్పుల్లో వలపుల 
నెత్తావులు వీస్తాయంటూ, నడిరేయి సాగే మింటి పాటలో-గుడిగంట (మాతలో 
చెలిస్వరాలే వినవచ్వాయంటూ వెలుగులై కనవచ్వాయంటూ మనోహరంగా 
రచించారు. 


పొంగారి పాడవే బంగారు వీణా! 


& 


భోగాల కల్యాణ రాగాలు జాణవై 1 పొం ॥ 

పొంచి నాసామి ఆలించు నేమో సుమా 

ఎంతగా హాయిగా గొంతు నెత్తెదవో?.... 1 పొం ॥ 
పేమగీతమ్ములో సామగానమ్ములో 

పాల మున్నీటిపై తేలించు పాటగా ॥ పొం ॥ (పుట : 57) 


ఇందులో ఒక నెరజాణ భోగాల కల్యాణ రాగాలు పాడమంటూ వీణను 
సంబోధిస్తోంది. తన సామి పాంచి వింటాడేమోనని సన్నగా గొంతెత్తమంటోంది 
సామగానంలా (ప్రమగీతాన్ని పాడి తనను పాలసంద్రంలో తేలించమంటోంది 
ఖండగతిలో కమనీయంగా సాగిన గీతమిదె. కాని బాపిరాజుగాది “పాడకే నా 
రాణీ పాడకే పాటా, పాట మాధుర్యాల ప్రాణాలు మరిగెనే! అన్న పాటను 
గుర్తుకు తెస్తుంది. 

ఇలా అనేక గీతాల్ని అందంగా రసబంధురంగా రచించిన వింజమూరి 
శివరామారావుగారు లలితగీత విస్తారంకై తన శాయశక్తులా మేలిబాటలు వేశారు. 


కొనకళ్ల చఎెంకటరత్నం: 


జానపదగేయాల బాణీల్లో, ఎంకి పాటల బాటల్లో శ్రీ కొనకళ్ల వెంకటరత్నం 
గారు బంగారిమామ పాటలు రచించి ఖ్యాతి గాంచారు అయితే రచయిత 
పేరుకన్నా “బంగారి మామ పేరునే పారక లోకం బాగా గుర్తుంచుకున్నది. 
బంగారి మామ పాటలు ఆ రోజుల్లో రికార్డులుగా వెలువడడమేగాక 
చలనచిత్రాల్లోనూ చోటుచేసుకోవడమే అందుకు నిదర్శనం అనవచ్చు! 

“బంగారి మామ పాటలు”, “ఎంకి పాటల' డేరణగా అగుపిస్తాయే తప్ప 
అనుకరణగా అగుపించవు. అందుకే స్వతంత్ర పంథాలో సాగిపోయి సాహాత్య 
లోకంలో నిలిచిపోయాయి. నండూరి, కృష్ణశాస్త్రి, తల్తావరుుల, చలంగార్త 
అభినందనలందుకున్నాయి. 

ప్రథమంగా 1960లో వెలువడిన *“బంగారిమామ పాటలు జయంతి 
పబ్లికేషన్స్‌ ద్వారా 1980లో ద్వితీయ ముద్రణగా ప్రచురితమయ్యాయి 


796 తెలుగులో లలిత గీతాలు 


వలచీ నాడమ్మా! మనసు 
కలచీనాడమ్మా!......... 
ప ఆ. 1 వల ॥ 
గుండెలోతుల దొలిచే 
గోరు వెచ్చని వాని 
వాలు కన్నుల లోన 
కాలిపోయిన చాలు 1వ ॥ 
మాటలోపల యేదొ 
మంత్రమున్నదె! వాన 
కవుగిట్లో కడసారి 
కన్నుమూసిన చాలు ॥ వ ॥ 
ఇందులో వలచిన తన ప్రియుడికి కాలిధూళిగా మారినా, గోరువెచ్చని 
వాలు చూపుల్లో కాలిపోయినా, మంత్రించినట్ట్లుండే వాడి మాటలు వింటూ 
కౌగిట్లో కన్ను మూసినా చాలని హేయసి తొలివలపు దొంతర్జో తేలిపోతూ 
భావించడం బాగుంది. ప్రయసి తన గాథానురక్తిని తెలియపరుస్తోంది. ఈ పాట 
పల్లవి మాత్రం “దాగుడు మూతలు చిత్రంలో వాడుకోబడింది. 
“రావోయి బంగారి మామా అనే పాటలో (పుట:13) 
“రావోయి బంగారి మామా! నీతోటి 
రాహస్య మొకటున్నదోయీ! 
పంట కాలువప్రక్క-జంటగా నిలుచుంటె 
నీడల్లో మనయీడు-జోడు తెలిశొస్తాది ॥ రా ॥ 
ఈ చెన్నెలల సాలపు - ఈ తుమ్మెదల వలపు 
రాత్రి మన సుఖకేళి - రంగరించాలోయి 
ఐటి పడవ సరంగు - పాట గిరికీలలో 
చెలికొడ మన సొదల్‌ కలబోసుకుందాము ॥ రా ॥ 
తన మావతో కలిసి పంటకాలువ ప్రక్కన నిలబడి నీటి అద్దంలో తమ 
ఈడూ-జోడూ చూసుకుందాం రమ్మంటూ ఓ కోడలు పిల్ల మనసుపడుతోంది. 
వెన్నెల సాంపును తుమ్మెద వలపును సుఖాలలో రాత్రిపూట రంగరించుకుందా 
మంటోంది. అవిసె పువ్వులు తురిమి తన సిగలో వుంచాక పడవ నడిపే 
సరంగు పాటలతో పాటు గొంతు కలిపి ఎకమవుదామంటూ ఎలుగెత్తుతోంది. 
అయితే 'సుఖకేలి' అనే గ్రాంధిక పద ప్రయోగం ఈ పల్తెపాటలో ప్రయోగించకుంటే 
మరింత జెచిత్యంగా వుండేది. ఖండగతి సౌలభ్యం కోసం “రహస్య పదాన్ని 
'రాహస్యముగా రచయిత ప్రయోగించారు. 


1 బంగారి మామ వాటలు ద్వ ముద్రణ. కొనకళ్ల వెంకటరత్తుం ' వుట 77 


అలితగీత విస్తారం 197 


వలచి పిలుస్తున్న తన ప్రేయసిని ఎక్కడ ఎప్పుడు కలుసుకోవాలో 
చెప్పమంటూ మామ కూడ స్వరమెత్తిన 'ఏ గంటకు? అనే పాటలో (పుట:15) 
ఏ గంటకు రమ్మంటవె కన్నెలేడీ? ను 
వ్వేడ కాచుకోనుంటవె వన్నెలాడి? 
పుగ తోటకు నీళ్లు పెట్టి 
బుగత గారినేమరించి 
కోరుకున్న మొగలి పొత్తి 
కొండకోన వెతికి తెచ్చి 
అలసట తీరే తలికే 
ఆద్దరేత్తిరవుతాది...... 11 ఎ ॥ 
చీకట్లో నీ అందము 
చిక్కు విడదునాకంటికి 
వెన్నెలలో నీ రూపము 
కన్ను చెదర గొడతాది 
చీకటి వెలుగుల సందున 
చేరరావె చిన్నారి! nan 
తాను పుగతోటకు నీళ్లు పెట్టి చెలికోసం కొండకోన వెతికి, మొగిలిపువ్వు 
వెతికి తెచ్చే సరికే అర్ధరాత్రవుతుందంటూ, చీకట్లో వస్తే చెలి అందం చూడలేనంటూ 
వాపోతాడు. ఒకవేళ వెన్నెల్లో వచ్చినా కన్ను చెదిరే ఆమె అందం చూడలేనంటూ 
చీకటి వెలుగుల సంధివేళలో చేరరమ్మంటాడు. చిలిపి చెల్లిని, పాడుపుకథల 
తమ్ముణ్ని తప్పించుకొని గుట్టు చప్పుడుగ రమ్మని పిలుస్తాడు. వచ్చాక తీగమల్లై 
సోకుతో మల్తెచెంత, ఎరుపెక్కిన సిగ్గు బుగ్గతో గులాబీ చెట్టు చెంత దాగి, 
తనను ఆటపట్టించవద్దని బ్రతిమిలాడడం మనోహరంగా వుంది. 
మొక్కజొన్న తోటలో సందెవేళ చీకట్లో తనను కలుసుకొమ్మంటూ కోడలు 
పిల్ల కొసరిపాడిన “మొక్కజొన్న తోటలో” పాట (పుట:18) “అదృష్టవంతులు 
చిత్రంలో మారుమోగింది. 
సుక్కలన్ని కొండమీద 
సోకుజేసుకునే వేళ 
పంటబోది వరిమడితో 
పకపకనవ్వేవేళ 
సల్లగాలి తోటకంత 
సక్కలగిలి పెట్టువేళ 
మొక్కజొన్న తోటలో 
ముసిరిన సీకట్లలో 
మంచెకాడ కలుసుకో! 
మరవకు మావయ్య 11 మొ ॥ 


198 తెలుగులో లలిత గీతాలు 


సుక్కలు కొండ మోద సోకు జేసుకోవడం, పంటబోది వరిమడితో కలిసి 
పక పకా నవ్వడం, చల్లగాలి తోటకు చక్కిలిగిలి పెట్టడం జొన్న పాట్ట వెకిలిగా 
నవ్వడం, కంచెమోది నుంచి గుమ్మడి పువ్వు పాంచి పొంచి చూడడం లాంటి 
సరికొత్త భావాలు, సరసాల రాగాలు ఈ పాటలో చోటుచేసుకున్నాయి. 
గోదారి గట్టువెంట గోప్యంగా సరసమాడ రమ్మంటూ కోడలు తన మామను 
పిలిచే “గోదారి గట్టంట' పాటలో (వుట : 25) 
గోదారి గట్టంట - పోదారి మామా 
సిగ్గులో వలపేటొ - భగ్గుమన్నాది 
పట్నవాసపు గాలి - పడదస్సలే మనకు 
మసక వెన్నెల లింకు ఇసక తిన్నెల కేసి 
టన తి 1 గో ॥ 
అని పట్నవాసపు గాలి పడని ప్రేయసి మసక వెన్నెల లింకే ఇసక తిన్నెల 
గోదారి గట్టు వెంట భగ్గుమనే వలపు సిగ్గులో మునిగితేలుదాం రమ్మంటూ 
పిలుస్తోంది. 
వెన్నెల రేయి ఎందుకో ఆ రోజు అంత చల్లని హాయి కలిగిస్తోందంటూ 
యుగళంగా “ఎందుకో ఈ రేయి” అనే పాటను (పుట : 28) రచించారు. 
కోడలుపిల్ల a ఎందుకో ఈ రేయి ఇంత చక్కని హాయి? 
పయనమెందాకాను బంగారి మామా! 
వయనాలు తెలుపోయి వయ్యారి మామా! 
బంగారిమామ : పైరగాలికి తూగి పంటలచ్చిమి దేవి 
పవ్యళించె వేళ పల్లదనమేలె! 
నగవాకె వగలాడి నా చిన్నిరాణీ! 
కోడలు : ఎరు తగిలిందంటె ఎనకదారిక సున్న 
తోట జీబురుమంట తొంగి చూచేను 
దవు దవ్వుపోతావు దరికేనిరావు 
మామ సరుకుతోటల వెన్మ చందమామడుగోను 
కోరడవతల ఒక్కకోరికున్నాది- 
చిన్ని ముద్దొకటీవె చిటిమల్లె పూవ! 
కోడలుపిల్ల చల్లని హాయినిచ్చె రేయిలో ఎక్కడి కెళ్తున్నావంటూ 
మామను అడిగితే, పైరగాలికి తూగి పవ్వళించే పంటలచ్చిమి వద్దకు-అంటే 
పంట తోటకు పోతున్నానంటూ సమాధానమిచ్చాడు. మిసమిసల మిరపతోట 
కారు చీకట్లో కనబడకుండా కాటుకలా కరిగిపోయిందని కోడలు పిల్ల భయపడుతూ 
మామను ఆగమనడం, అందుకు ఆ మామ సరుకుతోటల వెనుక చందమామ 
ఉన్నాడు భయపడకంటూ, చిన్న ముద్దు ఒకటిమ్మంటూ తన కోడల్ని 
సిరిమల్లెపువ్వులా భావించాడు 
“ఎందుకోమరి?' అనే పాటలో (పుట : 44) 


అలితగీత ఎన్తారం 799 


ఈయేళ మామయ్య-మా యింటి కొచ్చాడు 
ఎందుకోమరి ఎందుకో? ఈ 

సందేళ పులమారినందుకో! 
మౌనాలనేగాని-మత్తు జల్లని వాడు 
కలలోపలేగాని - కనపడని మారాజు i 
చూరు క్రిందుగవాలి - చుక్కల్లు గుమికూడి 
గుట్టు తెలిసిందేమొ-గుసగుసలు పొయ్యేను 


ర్న 


అటతి శ వచా లిఖ వాల ఖచ 4 కి నది వాచ అతి అచు లాలి యి కిది ధి అం ఇవా లి విజ టి వి నా తుజ చులా రి ల అపా చచి ఈది చలానాల ల చాల బబ చి విల ఉలి ఈ 


కన్నుగీటే చుక్క కండకావరమెంత! 
ఎరాజు తనరాజు - ఎరుగదోకాసింత! n ఈ au 
కలలోనే కాని కనపడని మామయ్య యింటికి ఆ రోజు వచ్చినందుకు 
తెగ మురిసిపోతూ కోడలుపిల్ల స్వరమెత్తింది. మామ వచ్చిన వేళ తేటమజ్జిగ 
తెప్పిద్దామంటే ఇరుగుపారుగు మాటు మణిగిందంటూ, గ్రుంకుతున్న చుక్కలు 
తమ గుట్టు తెలిసి గుసగుసలాడుతున్నాయంటూ, కన్ను గీటుతున్న చుక్కను 
తన మామ చందమామకాదని తెలియదా? అని గద్దిస్తుంది. చక్కటి బుండగతిలో 
సాగిపోయింద్‌ పాట. 
“ఒంటరి పయనం)” అనే పాటలో (పుట: 56) 
ఒంటరినై పోనా, ఈ 
ఓరు గాలిలోన దొరా!.... 
చిలిపి చిలిపి జగడాలకు 
ఒలికే సింగారమెంచి 
అలకదీర్సి కలకదేర్పి 
పలకరించువారులేక 
వపను వు 1 ఒంట ॥ 
ఎటిమనసు తోట సొగసు 
ఎకమయిన చోటిక్కడ 
సరసనీవు లేని బతుకు 
సందర మనిపిస్తదోయి! 1 ఒంట ॥ 
చిలిపి జగడాలతో ఒంటరిగా వెళ్లే తనను ఓదార్చి సింగారమెంచి పలకరించ 
రమ్మంటూ తన దొరను పిలుస్తోంది, ఓ పల్లె పడుచు దొరసాని. వెన్నెలలో 
అతని విరహాన్ని తాళలేనంటూ, ఎటి పాయ తోట సాగసుతో కలిసి పోయే చోట 
సరసన తన మామ లేకుంటే బతుకంత సంద్రంలా తోస్తుందని, ఓరుగాలిలో 
ఒంటరిగా నున్న తనతో జంటగా వెంటనే కులకడానికి రమ్మంటూ పిలిచిందా 
పిల్ల! త్రిశ్రగతిలో సాఫీగా సాగిపోయిందీ పాట. 
తొలికారు మబ్బులు యువతీ యువకుల్లో విరిహాన్ని రేకెత్తిస్తాయి! అందుకే 
“మబ్బులు మబ్బులు అనే పాటలో (పుట : 64) 


200 తెలుగులో లలిత గీతాలు 


మబ్బులు మబ్బులు మబ్బులొచ్చినై.... 
తబ్బిబ్బయ్యెను నా మనసు 
తళుక్కుమన్నది నీ సొగసు 
ఉరుములురిమినను తరిమి కొట్టితే 
మెరుపు తీగ కొరడా ర్వుళిపిస్తే 
మందవిడిన తువ్యాయికి మల్లే 
మనసూరక బెంబేలై పోతది...... 1 మ ॥ 
మబ్బులు మామలేని సమయంలో ఉరిమి చూడగా, మెరుపు కొరడాలా 
దర్శనమోయగా తన మనసు మంద విడిచిన తువ్వాయిలా బెంబేలైపోయిందని 
చెప్పడం, యీ పాటలోని మనోహర భావనకు మంచి ఉదాహరణ! చతురస్ర 
గతిలో చమత్కార కల్పన! 
“పట్నానికి పయనం' అనే పాటలో (పుట : 73) 
పట్నవాస మెందుకులే బంగరి పిల్లా! ను 
వ్విష్ట పడితివా స్వర్గం భూతలమెల్తా!... 
సరుకుతోట తేనె తేట - సంగీతపు ర్వుల్లు 
కందిచేల నులి వెచ్చని కాసుల ఘల్‌ఘల్లు 
అనుకోని రాజ భోగ మమరిన ఈ కోన విడిచి ॥ పట్న ॥ 
ఒడలొంచితె లొంగిరాని - బడుగునేల కలదే, 
ఖిడుగడినా అడలిపోక - నిలబడి పోవలదే 
అలిగిందని కొండవాగు - వలసవోదమంటావు ॥ పట్న ॥ 
పల్లెపట్టు నీడలలో పరిమళించినాము 
కల్లా కపటాల మకిలి డుల్లి పోవలేము 
తొడిమ నున్న పంటపూలు - దూసినట్టులయివోతము ॥ పట్న ॥ 
అని మామ తన పిల్లతో పట్నవాసం వద్దని చెప్తున్నాడు. పల్లెలో కంది 
చేల కాసులే తమరాజభోగమంటూ, ఒడలు వంచితే బడుగు నేలయినా 
బంగారమవుతుందంటూ పల్లెలో తొడిమనున్న జంట పువ్వుల్లా పరిమళించే 
తాము పట్నం వెళ్తే కాడలేని పువ్వులా రాలిపోతామంటూ రమ్యంగా చెప్పారు. 
త్రిశగతిలో తీయని పల్తెమనసు విప్పారు. ఈ పాట ఈ మాసపు పాటగా 
ఆకాశవాణిలోనూ ప్రసారమై శ్రోతల విశేష అభిమానాన్ని చూరగొన్నది! 
ఇలా కొనకళ్ల వెంకటరత్నంగారు తన “బంగారి మామ పాటలు ద్వారా 
లలితగీత విస్తారంకై పల్లె పదాల బాటల్లో విలక్షణంగా కృషి చేశారు! 


ఇంద్రగంటి హనుమచ్చాస్రి (1911) 


పద్యాల్ని, పాటల్ని హృద్యంగా రచించుటలో శ్రీ ఇంద్రగంటి హనుమచ్చాస్తి 
గారిది అందెవేసిన చేయి. అందుకే “సృష్టిలో తీయనిదె స్నేహమేనోయి'” అని 
చెప్పగలిగారు. స్నేహమాధుర్యాల గుట్టు విప్పగలిగారు. 


అలితగీత ఎస్తారం 207 


ఇంద్రగంటి హనుమచ్చాస్త్రిగారి పద్యగేయ సంకలనంగా 1959లో వెలువడిన 
'మధువని'లో కొన్ని మధురగీతాలు అగుపిస్తాయి. అందులో “భారతశ్రీ' మొదటిది. 
ఎగుర వేయుము శీత 
నగ హిమాచలముపై 
గగన సీమలు వెలుగగా-నీజెండ 
పగర గుండెల బెదురుగా naa 
నీ యశము మండాకినై 
ని మాట బుషి వాణియె 
గుండె జన్నత్యము్ను 
కొండ ఎఐఎంధ్యమ్ముగా 
ఫలియించి మార్ష్మోగని 
జలధులన్నీ దాటనీ[ే nad 
హిమాలయాలపై మన త్రివర్ణ పతాక నెగుర వేయాలంటూ, మనకీర్తి 
సురగంగలా, మాట మునివాణిలా, గుండె వింధ్యాద్రిలా, గళము కాళిదాసు 
కలకండ కవితలా నిలిచిపోవాలంటూ అభిలషించారు. 
శిల్సిని, గాయకుజణ్ని సంబోధిస్తూ అల్లిన “దివ్యశిల్పి! అనే గేయంలో 
(పుట-3) 
ఓ పురాతన దివ్యశిలీ! 
ఓ సనాతన గాయకా!.... 
నన్ను గూడా వాడమంటూ 
సన్న జేయుదువా?.... 
గళము కలిగిన విలువయేమో? 
పలుకు వెరిగిన ఫలితమేమిో? 
పలుకు పలుకున గళములో మధు 
వొలుక లేదోయీ!..... td i 
ఆని గళమున్నంత మాత్రాన పాడితే ఫలితం లేడంటూ ఆ పాటలో 
మధురిమలు చిందించలేమంటూ, మూగవోయిన హృదయగానం అలాగే మౌనంగా 
వుండనిమ్మంటూ హితోక్తి పలికారు. గేయాన్ని ముత్యాల సరాల బాటలో 
నడిపారు. 
రాధను, గోపికల్ని విరహతాపంలో ముంచెత్తే కృష్ణుని మోద అల్లిన 'కృష్ణా 
అనే గేయంలో (పుట-4) 
రాధకిచ్చిన వరము 
బాధయేనా కృష్ణ- 
గోపికకు నీ విరహ 
తాపమ్మటే ఫఅలవనా 1 రా ॥ 





1 మధువని - ఇంద్రగంటి హనుమచ్చాస వుట 1 


202 


తెలుగులో లలిత గీతాలు 


మోవి తీయదనాలు 

మోయనేరని మురళి 

కలత వలపుల కలల 

కలగునో-కరగునో? n రా 


రాధను బాధించక, గోపికల్ని విరహతాపంతో వేగించక, ప్రక్కనే జాలిగా 


ప్రవహించే యమునను వలపు లెరిగిన పూలను అడిగి, వెన్నెల రేయిలో వెచ్చని 
కౌగిలినందించగా మురళి మోగిస్తూ తరలిరమ్మంటూ ప్రార్థించే తీరు ఈ గీతంలో 
అగుపిస్తుంది. ఖండగతి కమనీయంగా నర్తిస్తుంది. 


ఆమనిని వర్ణిస్తూ అల్లిన “వసంతము అనే గేయంలో (పుట : 5) 


ఆకుపచ్చని కోరికలతో 
లోకమే పులకించెనే!... 
కోకిలమ్మ గళమ్ములో, మధు 
కోశములు విడబారెనే! 


నుప 1 ఆ ॥ 
పాలవెల్లుల కడుపు పంట 

పూల వెన్నెల పరచిెనే!..... 

పడుచుటెడదల పొడుచుతియని 

ఖావమెదొ గిలిగింతగా! u si 


ఆకుపచ్చని కోరికలతో లోకం పులకించగా, కోకిల గళంలో మధుకోశములు 


దొర్లిపడగా, పాలవంటి వెన్నెలలు పరుచుకోగా తీయని భావాల గిలిగింతలతో 
వసంతం వచ్చిందంటూ అభివర్ణించారు. 


'రాగమెరుగని విణ) అనే గేయంలో (పుట : 6) 


రాగమెరుగని వణ 

రక్తి నెరుగని గాన 

మెడదకీలలు రగులగా - రారాజ! 
ఎ గీతములు పలుకునో?... 
పాషాణ హృదయాలు 

పాలించు లోకాన 

ద్వేషమే పంటకాదా - ఓ రాజ 
పేమ కరవై సురుగదా!.... 


అని రాగమెరుగని విణ, రక్తి నెరుగని గాన మెదలో మంటల్ని రగుల 


జేయగా ఎ గీతం పలికించునో? అని ఆందోళన చెందడం, రాతి హృదయం 
పాలించే లోకంలో ద్వేషమే పండుతుందని, చేమ ఎండుతుందని భావించడం 
ఈ గీతంలో అగుపిస్తుంది. రారాజు యశములో కొసరి విషము చిందించిన 
(ప్రత్యర్ధి కత్తి పదును గూర్చిన ప్రస్తావన బోధపడుతుంది. కావున ఈ గీతికకు 
సారంగధరుని కథ మూలంగా రాజరాజుకు సంక్రమించిన అపఖ్యాతి నేపథ్యమై 
యుంటుంది. 


అలితగీత ఎస్తారం 203 


“బాల బుద్దుడు” అనే గేయంలో (పుట : 7) 
శాక్య వంశమ్ము మాణిక్కమా, జోజో! 
శుద్దోదన ప్రభుని సుకుమార, జోజో! 
వాలసంద్రపు టుయ్యాల పానుపున 
పవ్వళించిన వేల్పు బువ్యవుర జోజో! 
చిన్నారి బుద్దుడు శాక్యవంశపు మాణిక్యమంటూ, పాలసంద్రంలో పవళించిన 
శేషశాయియంటూ, కపిలవస్తుపుర కర్పూరపు వెలుగంటూ అభివర్ణించారు. 
మధుమాసాన్ని “మరలవచ్చె గేయంలో (పుట : 9) మనోహరంగా 
వర్ణించారు. 
మరల వచ్చె నియ్యదిగో - మానినులారా! 
మన వసంత మదనోత్సవము 1 మ ॥ 
తరళ తరళ మంజరులు చరచరా 
విరిసి పుపాడులు కురిసినవి 
నవరసాల మృదుకిసలయ కబళము 
మేసి కోయిలలు కూసినవి 1 మ ॥ 
వసంతోత్సవం గూర్చి అల్లినట్లు అగుపించే ఈ గీతంలో ప్రతి కొమ్మ-పూల 
రెమ్మలతో విరబూయగా పుప్పాడులు రాలినట్లుగా, మావి చివురుల్ని మసన 
కోయిలలు మధురంగా పలికినట్లుగా: మృదుపదాల్ని కూర్చి మరీ చెప్పారు. 
పేదల దైన్యాన్ని సూచించే "పూరిపాకి అనే గేయంలో (పుట : 39) 
ఊరవతల పూరివాక 
నోరెత్తదు పాపం! 
కూరుచున్న పేదనీడ 
కునుకు చేతిదీపం! 
చింపితలా, చిరుగు పైట 
చేరువ తంబూరా 
వైరాగ్యం పాడి పాడి 
వాలిన ఆకలిరా!..... 
అని ఊరవతల పూరి గుడిసెలో నివసించే పేదరాలు ధనికుల దౌర్దన్యాలకు 
నోరెత్తడం లేదని, చిన్నదీపం కూడ వెలుగునీయక కునికిపాట్టు పడుతోందని, 
చేరువ నున్న తంబూర వైరాగ్యాన్ని పాడి పాడి అలసిపోగా ఆకలివాలి పోయిందని 
వ్యంగ్యంగా చెప్పారు. ఇందలి “చింపితలా, చిరుగుపైట లాంటి పదప్రయోగాలు 
శ్రీశ్రీ 'భిక్షువర్షీయసి' ని గుర్తు చేస్తాయి. 
ఇంద్రగంటి గారి మరో గేయసంపుటి 'పాటల మంజరి (1950) ఇది 
ప్రస్తుతం ఎ గ్రంథాలయాలలోనూ లభ్యం కావడం లేదు. కావున వారి 


204 తెలుగులో లలిత గీతాలు 


కుమారుడైన ఇంద్రగంటి శ్రీకాంతశర్మగారితో, వారి గీతాల్ని పాడిన కోడలు 
ఇంద్రగంటి జావకీబాలతో సంప్రదించి వ్రాతప్రతి ఆధారంగా కొన్ని ముఖ్యమైన 
గేయాల్ని సేకరించనైనది. 

“పాటల మంజరి'లో ప్రధానంగా పేర్కొనదగిన గీతం, 'సృష్టిలో తీయనిది 
స్నేహమేనోయి'. ఈ గీతాన్ని ఆకాశవాణి మద్రాస్‌ కేంద్రం వారు రూపొందించిన 
హేమమాలి' అనే రేడియో నాటికకై వ్రాయగా, దానిని తర్వాత HMV రికార్డింగ్‌ 
కంపెనీ వారి పాటల పోటీకి పంపగా బంగారు పతకం పొందినట్లుగా, పెండ్యాల 
స్వరకల్పనలో ఆర్‌.బాల సరస్వతీ దేవి పాడగా, రికార్డుగా వెలువడిన ఆ పాట 
బహుళ ప్రజాదరణ గాంచినట్లుగా వివరించారు." 

సృష్టిలో తీయనిది స్నేహమేనోయి 


వ్యష్టి జీవము చేదు పానీయమోయి 1 సృ ॥ 
కలువరాణిని విడచి - చలువరేడే లేడు 
సోలు పూలను విడడు - గాలి రాజే రోజు ॥ సృ ॥ 


వెలుగు నీలపు మేడ - విడిచిరానే రాడు 

మెరుపు మబ్బుల జంట - చిరకాలమున కేని ॥ సృ ॥ 

అలదూర తీరాల - ఆకాశమే వంగి 

పెదవి కలిపిన చోట - పృధివి పులకించింది ॥ సృ ॥ 

సృష్టిలో తీయని అనుబంధాన్ని పెంచేది, ఒంటరితనంలోని చేదు 

ఆనుభవాల్ని అణచేది స్నేహమేనంటూ నొక్కి చెప్పారు. కలువను విడిచి చంద్రుడు, 
నింగినీలపు మేడను విడిచి మబ్బులు మనలేనట్లే స్నేహం లేక మనిషి జీవితం 
మధురంగా మారదంటూ విప్పి చెప్పారు. 

ఈ జీవితపు విణ నీవె పలికింపుమా! 

అణువు ఆణువున కరిగి వలపు వాటె ఎరియ 

అని తన జీవితపు వీణను వలపు పాటగా పలికించమంటూ గ్రేయసి 

మోద గీతమల్తారు. 

దిగిరావె అందాల 

దీవినేలిన రాణి 

కవఐరాజు పెదఐపై 

కదలు మధు వొత్రవై 

కలలోని కాంతిగా 

ఇలలోని సుఖముగా 

విరిలోని తేనెగా 

కరిగి పోకే సఖీ! 


కాలాక ఆకా జితాత ఈ భతెతి భు చుచామి పావు కవి బాషా తలి తా 


1 ఇంగధదగంట్‌ శ్రీకాంత శర్మ మరియు ఇంద్రగంటి జానకీ బాలతో ముఖాముఖి - 17.7.97 


లలితగీత విస్తారం 205 


అని అందాల తన డగడ్రేయసిని కవిరాజు పెదవి మోది మధుపాతలా 
కదలరమ్మని కాంక్షించారు. కలలోని కాంతిగా, విరిలోని తేనెగా కరిగిపోవలదంటూ 
అర్ధించారు. 
నను జూచి నవ్వింది - నవ్వులో మెరిసింది 
కనుకొనల పొంగేటి - కలత కోరికలేవా 
మిణుకు మిణుకూమంటు కనికరిసాయి 
అని డేయసి తనను చూసి నవ్విందంటూ, కలత కోరికలన్నీ కనికరించి 
తీరుస్తుందంటూ ఆశించారు. 
పేయసులిచ్చిన విషసంగీతం 
పేమ యొసంగిన ప్రియతమ ఘాతం 
వరడానముగా బ్రతుకున నిలిపి 
జీవనగానము చేయుమురా! TEE 
వెరియాశతో వెదకకు దిశలా 
మూసికొనుము నీ హృదయ ద్వారము 
మేమ పదాంకిత గతి బహుభారం! 
యేమ నగరి మార్గమ్మతి దూరం! 
అని వంచనతో డ్రేయసులిచ్చే విషసంగీతాన్ని కూడ (ప్రేమ యొసంగే 
ప్రియతమ ఘాతంగా భావించారు. అంతేగాక వరదానంగా - జీవనగానంగా 
మలచుకొమ్మన్నారు. వెర్రియాశతో వెదకక హృదయ ద్వారం మూసుకొమ్మని, 
(పమపదాంకితమైన డ్రేమనగరు మార్గమతి దూరమ్మని వాపోయారు. 
ఏ పూవు పూచినా - ఎ పాట పాడినా 
ఎందుకో ఈ హృదయమింత కలవళపడును ua ॥ 
నీలాల నింగిలో పూల వెన్నెల మేడ 
పైన జాబిలిరాజు పకపకా నవ్వితే 
ఈ హృదయమెందుకో ఇంత కలవళపడును nan 
బీదవాని ఆకలి చిచ్చు కన్నీరు 
కష్టజీవి క్రొంజెమట నెత్తుటి బొట్టు 
వలపుటెడద క్రాగిన మంట నిట్టూర్పు 
సేద బతుకులో ఇంకి పోయెనొ గాని nau 
అని ఏ పూవు పూచినా, ఏ పాట పాడినా వెన్నెల జాబిల్లి విరిసినా తన 
హృదయం కలవరపడుతోందంటూ కలత చెందారు. పేదవాని కన్నీరు, క 
చెమటబొట్టు, భగ్నడేమికుల నిట్టూర్పు ఇంకి పోవాలంటూ ఎలుగెత్తారు. 
ఖండగతిలో కమనీయంగా స్వరమెత్తారు. 
డ్రేమ గూర్చి ప్రేయసి గూర్చేగాక జన్మభూమిపై గూడ చక్కటి గీతమల్త్హారు 


యులా - 


(లలల 


206 తెలుగులో లలిత గీతాలు 


నాదు జన్మభూమి కంటె 
నాక మెక్కడుంది? 
సుర లోకమెక్కడుంది? Ww వాం 
అమదేంద్రులు, గంధర్వులు 
ఆచ్చరలు వియచ్చరులు 
వేడుకతో వలసవచ్చి 
విహరించే హిమ శృంగం! 1 నా ॥॥ 
కాళిదాసు కంటి కొసల 
పసిడి కలల పూలమాల 
అలకాపురి కౌపుర మది 
అమర భారతి నిలయం! 1 నౌయ॥ 
అని త్రిశ్రగతిలో మధుర శ్రుతిలో తన జన్మభూమియైన భారత దేశాన్ని 
స్వర్గం కన్న మిన్నగా భావించారు. గంధర్వాది అమరులు విహరించే హిమాలయం, 
కాళిదాసు పసిడి కలల అమర భారతీ నిలయమని అభివర్ణించారు. కాని యిది 
“జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి” - అన్న సంస్కృత శ్లోకానికి 
ఆంధ్రీకరణంలా తోస్తుంది. 
ఇలా ఇంద్రగంటి హనుమచ్చాస్తిగారు అనేక మధురగీతాలు రచించి 
లలితగీత విస్తారంకై విశిష్ట కృషి చేశారు. 


పైడిపాటి సుబ్బరామ శౌస్తై 


పిల్లల పాటలు, పల్లె పాటలు రచించినా మల్లెల వంటి మంచి దేశభక్తి 
గీతాలు రచించుటలో తనకు తానే సాటి యనిపించుకున్న శ్రి పైడిపాటి 
సుబ్బరామశాస్తిగారు 1957లో “జాతీయ భారతి - జయ భారతి పేరున ఒక 
గేయసంపుటి వెలువరించారు. ఇందులో దేశాన్ని, దేశనాయకుల్ని కవుల్ని తనివి 
దీరా ప్రస్తుతించారు. నిద్రాణమై యున్న జాతిని తట్టి లేపారు. 
కనుమూసెనా భరత-ఖండ ప్రభావాలు! 
భారతీయుడ! యిల్లు చేర చేదా పిలుపు! 
పట్ట పగటీ నిదుర లేరా! 
పిట్ట పిడుగూ వోలెరారా! 
ఆదికవి వాల్మీకి-అమృత ప్రవాహాలు 
కృష్ణయ్యచిందినా గీతా ప్రబోధాలు 
మావేను మావేను అనవేరా! 
లేవేమి మీకేమి అనవేరా! 
మా భారత మాతృ కంరాభరణమై వెల్లు 
కాళిదాసుని వంటి కవి యసలౌ లేడంచు 
హుంకార మొనరించి అనవేరా! 


అలితగీత విస్తారం 207 


1 
ఢంకా బజాయించి అనవేరా! 
అని పట్టపగటి 'నిదురమాని పిట్ట పి ప 
రామాయణాలు, గీతా ప్రవచనాలు, కమ్మని కాళిదాసు కావాంలు మనవేనంటూ 
ఢంకా బజాయించి సగర్వంగా చాటుకొమ్మన్నారు 


రచించి రాణించారు, సపైడిపాటిగారు. 

త్రిలింగదేశం మనదేనోయ్‌ 

తెలుంగులంటే మనమేనోయ్‌ 

మధురం మధురం మధురం మధురం 

ఆంధ్రమ్మంటి అత మధురం 

దేశభాషలా తీరుల్తోకి 

ఆంధ్రమ్మంటే అతి మధురం 

రాయలు మనవాడోయ్‌! పండిత 

రాయలు మనవాడోయ్‌! 

కలం తిక్కనా ఖడ్గ తక్కనా 

గణపతి దేవులు మనవారోయ్‌! 

గోదావరి, కృష్ణా 

తుంగభద్ర, పెన్నా 

కనిపెంచినవోయ్‌ తెలుంగు జాతిని 

వినిపించినవోయ్‌ వీణానాదం 

తాట 1 ఈ ॥ 

తెలంగాణాలోని కాలేశ్వరం, కోస్తాలోని దాక్షారామం, రాయలసీమలోని 
శ్రీశైలం ప్రధాన శైవక్షేత్రాలు. వీటి ఆధారంగానే మన తెలుగునేల త్రిలింగ 
భూమిగా పేరుకెక్కింది. ఆ దృష్టితోటే “త్రిలింగ దేశం మనదేనోయ్‌. తెలుంగులంటే 
మనమేనోయ్‌' అని పైడి పాటి సుబ్బరామశాస్తిగారు పసందైన పాటనల్లారు 
దేశభాషల్లో ఆంధ్రమే అతి మధురమని, గొప్పవారైన కృష్ణరాయలు, జగన్నాధ 
పండిత రాయలు, తిక్కనాదులు మనవారంటూ సగర్వంగా స్వరమెత్తారు. 
అమరావతి, నాగార్జున కొండల్లోని శిల్ప కళలు, గోదావరి, కృష్ణా, తుంగభద్రాది 
మహానదులు మనల్ని కనిపెంచినట్లుగా తెలుగుఖేరీ మోగించారు. 
బందరు రేవును బ్రిటిషు ప్రభుత్వం నిరంకుశుడైన నిజాం ప్రభువుకు 

అమ్మివేస్తున్నట్లు తెలియగానే ఆవేశంతో అల్లిన 'నై-నవైజాం (పుట : 40) 
గేయంలో 





1. జాతీయ భారతి జయభారతి (1957) పైడిపాటి నుబ్బరామశాస్తి వుట 27 


208 తెలుగులో లలిత గీతాలు 


అమ్ముడు పోతున్నామా? ఆంధ్రుల 
మమ్ముడువోతున్నామా? 
నిజాము విటికి- బజారు రేటుకు 
అమ్ముడు వోతున్నామా? 
చేపల్లా - జెల్లల్లా 
కొన బలిసినా గొరైల్లా 1 అ 1 
నడుంకట్టరండీ - ఎపుడో 
బుడుంగు మంటుంది!........ 
ప్రతిపాదనలో ఉన్నదానినే 
పతిఘటించ రండీ! ॥ అ ॥ 
అని నిజాంకు అమ్ముడు పోవడానికి ఆంధ్రులు, చేపలు - గొర్రెలు 
కాదంటూ, ప్రతిపాదన లోనే ప్రతిఘటించాలంటూ తీవ్ర స్వరంతో ఎలుగెత్తారు. 
విశాలాంధ్ర అవతరణం సందర్భంగా “విశాలాంధ్ర అనే గేయాన్ని (పుట.42) 
విరచించారు. 
విశాలాంధ్రమే విరిసింది! 
దిశాతటమ్ముల మెరసిందీ! 
తెలంగాణలో జ్వలించుదీపం 
ఆంధ్రావనితో అఖండమై 
కోర్కెతీర ముక్కోటి ప్రజాలికి 
భాగ్యనగరి సౌభాగ్యము నించెను 1 విశా ॥ 
తెలంగాణా ఆంధ్ర ఒక్కటియై భాగ్యనగరు (హైద్రాబాద్‌) రాజధానిగా 
ఆంధ్రుల సౌభాగ్యము వెల్టివిరిసిందంటూ అభివర్ణించారు. 
సిద్దాగుని గురించి ప్రస్తుతిస్తూ అల్లిన “గౌతమ బుద్దుడు" (పుట : 44) 
అనే గేయంలో - 
సిద్దమూర్తి శౌద్దోదని 


ఫి 
సిద్దార్గా 1 బుదయమూో! 


ఇచిభాచాదా చి ది వాది దియా నాకు అట వభ ఉలుది బచిచుకు లట లు 


పరిమళించె విశ్వంభర 
పరవశమై నీ జనితో 
భరతఖండ కీర్తి ధునీ 
పరమయోగి ! ప్రాగ్ద్యోతీ! 
గౌతమబుద్దుని సూక్తులతో అహింసాధర్మ పబోధంతో భరతఖండం 
ఖండాంతర ఖ్యాతి బడసినట్లుగా కొనియాడారు. అలాగే “బాలగంగాధర తిలక్‌ 
అనే గేయంలో (పుట : 46) 


లలితగీత విస్తారం 209 


స్వరాజ్యమే మన జన్మహక్కని 
నిరాఘాటముగ చాటావు! 
పరాయి శక్తుల డాౌష్టుం కదురై 
పరాక్రమించి నిలిచావు! 

పురాణ సంస్కృతి నుడ్డరింప, ని 
నరాల సత్తువ నోడ్వావ్ల 


నిర్మలమైన జాతీయతకై 
కర్మయోగివై వెలిగావు 


& 


అంటూ స్వాతంత్ర్య సముపార్దనకై గాంధీ కంటె ముందుగానే 'స్వరాజ్యం 
మన జన్మహక్క'ని గర్జించిన లోకమాన్యుడగు తిలక్‌ను స్తుతించారు. అలాగే 
స్వాతంత్ర్యాన్ని సత్యాగ్రహంతోనే సాధించిపెట్టిన గాంధీని కీర్తిస్తూ ఆలిన గేయంలో 
(పుట : 49) 
జాతి మేలుకొలిపి విఖ్యాతి గన్న మా గాంధీ! 
జ్యోతి వోలె వెలుగునీకు జోహారు జోహారు! 
నీ వలువే కొల్లాయీ 
నీ వెలుగే బ్రహ్మాండం 
కత్తిలేక సేన లేక 
ఎత్తినావు జయపతాక ! 
అని కత్తిసేనలేకనే జనజాగృతితో, సత్యాగ్రహంతో స్వాతంత్ర్య జయపతాక 
నెగురవేసిన వైనాన్ని కళ్లకు కట్టినట్లు రమ్యుంగా రచించారు. అదే విధంగా 
నేతాజీ, నెహ్రూజీ, పటేల్‌ ప్రతిభల్ని ఘనంగా కీర్తించారు. స్వాతంత్ర్య దినోత్సవమైన 
15వ ఆగస్టునే గాక రిపబ్లిక్‌ దినోత్సవమైన జనవరి 2565ను జనరంజకంగా 
నుతించారు. (పుట : 67) 
తురగలించె కాంతిరేఖ - భరత జాతి మస్తకమున 
పరిమళించె విశ్వంభర - ఇరువది ఆరవ జనవరి 
MT eT ert NOPE TOD Or ee 1 తుర ॥ 
౨లుగెత్తెను భారతమ్ము 
వెలుగుల శంఖాల నొత్తి 
విజయ దుందుభులు మోగెను 
ప్రజ కూర్చెను రాజ్యాంగం! । తుర ॥ 
పల్లవి యందిలి క్రింది పంక్తిలోని చివరి పదాల్ని “ఇరువది ఆరవ జనవరి 
కి బదులుగా “జనవరి ఇరువది ఆరున అని స్వల్పమార్పు చేసుకుంటే చక్కటి 
అంత్యానుప్రాసమేర్పడేది. అలాగే చరణంలోని చివరి పంక్తిని గూడ ప్రజ 
కూర్చెను రాజ్యాంగం) కు బదులుగా, “రాజ్యాంగం ప్రజకూర్చెను' అని మార్చుకుంటే 


గా. 


పై పంక్తికి అంత్యానుప్రాసమేర్పడి వీనుల విందుగా వుండేది. 


210 తెలుగులో లలిత గీతాలు 


జ్యేష్ట మాసంలో తొలకరి పడగానే ఏరుపారడం, చేలకు నీరు రావడం 
సహజం. కావున ఆ నేపథ్యాన్ని దృష్టిలో వుంచుకొని *“ఎరువాక అనే గేయాన్ని 
(పుట : 70) అల్లారు. 
ఎరువాకొచ్చింది, ఎరువాకమ్మ! 
కొండలన్నీ దాటి కోనల్లుదాటి! 
ఎరువాకమ్మకూ ఎర్రన్ని పూలూ! 
బసవన్న కొమ్ములకు పచ్చన్ని పూలు! 
సాగిరావమ్మ మా ఏరువాకమ్మ! 
తూగి రావయ్య మా పంట బసవయ్య! 
అంటూ ఏరువాకకు ఎనలేని ఆనందంతో ఖండగతిలో స్వాగతం పలికారు. 
ఆ తర్వాత “దసరా పండుగ గూర్చి (పుట :74) మరొక మంచి గేయమల్తారు. 
హనుమన్నవై నీవు రావోయీ! 
అర్జునుండై నీవు రావోయీ! 
హనుమన్న లంఘించె మున్నీరు, 
అంతమొందెను సీత కన్నీరు! 
బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం, అరేబియా సముద్రం అనే 
మూడు సాగరాలు కలిసే చోటును “మున్నీరు అని సరికొత్త తెలుగు పదాన్ని 
ప్రయోగించడమే గాక హనుమంతుడు అంతమొందించె సీత కన్నీరు అని 
చక్కటి అంత్యషప్రాసను ఏర్పరచారు. 
పంచవర్ష ప్రణాళికలే దేశ ప్రగతికి రాజమార్లాలని చాటుతూ అల్లిన 
గేయం, “భారత (ప్రణాళిక (పుట:79) 
నేతలం నిర్లేతలం! 
మన జాతికి మనమే నేతలం! 
జాతి మతాల విచక్షణ లేనీ 
మానవ న్యాయం మనసూత్రం 
సమానావకాశాల సృజించే 
ప్రజాస్వామ్యమే మన లక్ష్యం! 
ప్రజాస్వామ్యంలో ప్రజలే నేతలు - ప్రగతి నిర్దేతలంటూ అందరికీ 
సమానావకాశాలు కల్పించడమే ప్రణాళికల లక్ష్యమంటూ వివరించారు. “నాగార్జున 
సాగరము అనే గేయంలో (పుట 86) 
ముంచెత్తవే కృష్ణ! ముంచెత్తవ! 
పాతకాలపు పూత బౌద్ద ప్రదేశమ్ము ! 


అలితగీత ఎస్తారం 277 


పొంగి ఉవ్వెత్తుగా రంగత్తరంగాల 
నాగాద్దునాచార్య సాగరమ్మై నీవు 
కేదారములు పుణ్య కేదారములు గాగ 
జీవనమ్ములు నింపి జీవనమ్మురా నిల 1 ముం ॥ 
అని కృష్ణానదిని ఉప్పాంగి రమ్మంటూ, జీవన కేదారాల్ని సస్యశ్యామలం 
జేయమంటూ స్వరమెత్తి స్వాగతం పలికారు. 
మన దేశానికి తల మానికముగా నిలిచిన 'కాశ్మీరు'ను అభివర్ణించిన 
గేయంలో (పుట : 88) 
కండలో కండరా కాశ్నీరూ! 
గుండెలో ప్రాణమ్ము కాళ్నీరూ! 
అందాల కోన, ఆనందాల దోనెరా! 
నాకమే జారిచిన నందనోద్యానమ్ము 
భరత మాతృ కిరీట మాణిక్య దీపమ్ము 
భారతీ పీఠమ్ము పరమ పూజ్యమురా! 
కాశ్మీరును మన కండలో కండగా, గుండెలో ప్రాణంగానే గాక, అందాల 
కోనగా నాకం జారవిడిచిన నందనంగా, భరతమాత కిరీటంలోని మాణిక్యదిపంగా 
అభివర్ణించడం అద్భుతంగా వుంది. 
విశ్వశాంతిని కోరుతూ “శాంతి సందేశం' అనే గేయంలో (పుట : 96) 
అ౭ణ్వాయుధాల్ని సృష్టించవద్దంటూ శాసించారు. 
ఓరోరి మానవ వినరా! నీ 
మారణోద్యోగమ్ము మానవదేరా! 
హిరోషిమా నగర ఘోరమ్ము కన్నావు 
మారణాస్త్రము పైన మనసు విడవేలా? 
శాంతరసము చిందు సాధుమూర్తులు బుషులు 
శాంతి శాంతి యనిరి సారమ్ముగనరా! 
అని శాంతిని ఎలైెడల నెలకొల్పమంటూ ఎలుగత్తారు. 
మన “ఖద్దరు” ప్రత్యేకతను చాటుతూ ఒక చక్కటి గీత మల్లారు 
(పుట: 103) అందులో 
వడకవే వడకవే వడకవే కదురా! 
వడుకు నూలూబట మడతలందీవే! 
మెత్తన్ని పింజలో - నెత్తమ్మి యెడదలో 
నాగి దారమ్నుగా - తూగి రాగమ్ముగా... 


272 తెలుగులో లలిత గీతాలు 


మెత్తని దూది పింజలో దారంగా సాగి రాగంగా తూగి కదురును 
వడకమని సంబోధించడం సవ్యంగా వుంది. రాట్నపు సవ్వడిని రాగంగా పోల్చడం 
హృద్యంగా వుంది. 
బాలల్ని “భావి పౌరులు'గా అభివర్ణించిన గేయంలో (పుట - 123) 
ఖావి భారత పొరులారా! 
తావి చిమ్మే పూవులారా! 
పలుకు పలుకున తేనెలొలికే 
పాటపాడండిీ! 
పాటలో ముత్యాల పేటలు 
పాటలో వెన్నెలల తేటలు 
పాటలో సెలయేటి నీటులు 
పరిఢఎల్లగను 
బాలల్ని నెత్తావుల్ని విరజిమ్మే పూవులుగా పోల్పారు. అందుకే పలుకు 
పలుకున తేనెల్ని ఒలికించమన్నారు. పాటల్లో సెలయేటిని ప్రవహింపజేయమన్నారు. 
ఈ గేయాన్ని “ముత్యాల సరాలి బాటలో మిశ్రగతిలో నడిపారు. 
నవభారతాన్ని వర్ణిస్తూ ప్రతి పౌరుడి బాధ్యతల్ని గుర్తు చేస్తూ అల్లిన 
గేయం 'నవ భారతం” (పుట : 136) 
నవభారత నిర్మాణంలో 
ఎవరెవరిది ఎంతటి పాలో 
ప్రతి పౌరుడు యోచించాలీ 
ప్రతి గ్రామం ఘోషించాలీ 1న ॥ 
తమ జీవితమే అంకితమై 
తమ చేసిన త్యాగం ఫలమై 
మన పెద్దలు తెచ్చిన రాజ్యం 
మన కందరికీ అనుభోజ్యం 1 న ॥ 
అనేకుల త్యాగాలతో సాధించిన నవభారత స్వతంత్ర రాజ్యం మనకందరికీ 
అనుభోజ్యం అయినట్లుగా, దాన్ని ప్రతి పౌరుడు, ప్రతి గ్రామం గుర్తించాలన్నట్లుగా 
ప్రబోధించారు. ఇలా రకరకాల గేయాలతో రాణించారు. లలితగీత విస్తారం 
గావించారు. 


బోయి భీమన్న వ 


అలితగేయ రచయితల్లో చెప్పుకోతగ్గ, చేవ కలిగిన మంచి రచయిత 
బోయి భీమన్న. భీమన్న యూ వెలువడిన “రాభీలు' ను పరిశీలిద్దాం! 

'రసోవైసః భగవంతుడు ఆనంద స్వరూపుడు “రసరే భ్యాూవాయం లబ్బానందీ 
భవతి. ఇతడు రసమునే పొంది ఆనందము కలవాడగును, అని అకుత 
వాక్యాలు వివరిస్తున్నాయి. భగవంతుడు రసస్యరూపుడు. 


అలితగీత విసారం 273 


“ప్రకృతి-పురుషుడు” అన్నప్పుడు పురుషుడంటే పరబ్రహ్మ అని అర్థం. 
కేవలం మగవాడనే అర్హం కాదని బోయి. భీమన్న వాదం. పరబ్రహ్మలోని 
రసతత్వం ప్రీ, పురుష భిన్న ప్రవృత్తులు కల ప్రకృతిగా పరిణమించినప్పుడు - 
ఆ రెండు ప్రవృత్తులు తిరిగి మూల బ్రహ్మలో లీనం కావాలంటే - అవి 
ఒకదానినొకటి పొంది అనుభవించక తప్పదంటారు భీమన్న రసస్వరూపుడైన 
భగవంతుడు రసాన్నే పొంది అనుభవిస్తున్నాడన్న శ్రుతి వాక్యానికి అర్ధం, జీవిత 
పరమార్దం ఇదేనని, తాను నమ్మిన రసవాదానికి 'రసాద్వైత మని పేరు పెట్ట, 
తన ఆధ్యాత్మిక సిద్దాంతానికి అనుగుణంగా రాభిలను రచించారు భీమన్న. 
ప్రకృతిలోని స్తీ సహజమైన రామము, పురుష సహజమైన భీమమును కలిపి 
రచించిన డైమగేయాలకు 'రాభీలు'గా తాను పేరిడినట్లు ముందు మాటలో 
వివరించారు. రాభీలలోని రసావేశమంతా మధురభక్తియుతమైనది. 

భావుక సహజమైన ఈ రసానందం వేదోపనిషత్తులలో పుట్టి, వైష్ణవ 
మధుర భక్తితో మిళితమై, సూఫీమతంవల్ల బహుళ ప్రచారాన్ని పొంది, పాశ్చాత్య 
దేశాలకు ప్రాకి, అక్కడ అవిగోరి, సింబాలిజం పేర్లతో వేషం మార్చుకొని మళ్లీ 
మనదేశానికే వచ్చింది. ఆధునిక హిందీ బాంగ్లా సాహిత్యాలలో ఛాయావాదం, 
రహస్య వాదాలనే నినాదం పాంది, తిరిగి సాహిత్యపు శిఖరాలను అధిరోహించింది. 
ఈ రసవాదంలో మానవ సహజమైన భావ శబలత భాసిస్తుంది. ఎవరు చదివినా 
ఆ కవితలో రసమే వ్యంజితమౌతుంది. 

విప్లవ కవితా శాఖలు వెల్లివిరిసే రోజులో ఆశలు ఆవేదనలు 
తిరుగుబాటుధోరణులు తెలుగు కవితలో ప్రతిధ్వనిస్తున్న కాలంలో భీమన్నగారు 
మాత్రం వైయక్తిక ఆనందాన్ని కోల్పోతున్న మానవులకు హృదయ కవాటాలు 
తట్టి రాగాన్ని, రసాన్ని రురిపించారు. 

రాభీలలో మొదటి గేయం “నమస్తే (పుట : 1 లో సరస్వతీ స్తుతి 
చేస్తూ రాభీలకు నాంది పలికారు. 

“నమస్తే శరత్పూర్ద చంద్రద్యుతి 
నమస్తే నమస్తే సరస్వతి... 

అమృత స్వరూపిణీ! ఆనంద మోహిని!... 
అభికళా రసవాహిని! 

విజ్ఞాన శారదా! ప్రజ్ఞాన సౌఖ్యదా 
సుజ్ఞాన లక్ష్మీప్రదా!” 

సరస్వతి వార్దేవి. కావ్యానంద జగత్తుకు రసమే మూలం. అందుకే వాగ్లేవిని 
భీమన్నగారు - “అభికళారసవాహినీ", ఆనంద మోహినీ, అమృత స్వరూపిణీ, 
అంటూ కీర్తించారు. తమ రసాద్వైత సౌందర్య దర్శనాన్ని అమ్మవారిలోనే 
చూసుకున్నారు. “శుభ శోభనా జీవనా! విజ్ఞాన శారదా! ప్రజ్ఞాన సౌఖ్యదా! 
సుజ్ఞాన లక్ష్మీ ప్రదా!” అంటూ జ్ఞానలక్ష్మిని ఆరాధించారు. తమ మనస్సులోని 


214 తెలుగులో అలిత గీతాలు 


శరత్కాలపు పూర్ణ చంద్రుని వెన్నెలగా భాసించే ఆ వాగ్టేవికి ప్రణామాలు 
అర్పించి, లేఖినిని రసాద్వైతంలో ముంచెత్తారు. 

'నాకోసం' (పుట:4) గేయంలో - జగత్తులోని విరులు-రుురులు, 
తోటలు-పాటలు, కోరికలు-సంయోగాలు, కళలూ-కవితలు, అన్నీ తన కోసమే 
నంటూ రసావేశంతో హృదయంలో ఆశలు మొలకెత్తించారు. 


వాపు న టి అభి ల ఆచి లి చి దుఖ వచిచ పాణి శా ణి టి తెచి నాధి థె టికు 


త 
ఈ జగమే నా కోసం 
ఈ విరిసే విరులన్ని 
ఈ మెరిసే యురులన్ని 
ఆ (ప్రేమలు, ఈ కోర్కెలు 
ఈ సంయోగ సుఖాలు 
ఈ సంపదలన్నిటితో 
మం నను కాలి 
'గుండెనెవరో” (పుట:5) గేయంలో తన గుండెలో ఎవరో ఉండి పండు 
వెన్నెల కాయించారని పరవశించారు. 
“గుండె నెవరో వుండి వుండీ 
పండు వెన్నెల కాతురు 
పండు వెన్నెల పరుపు బోద 
వారిజాతములుంతురు 
పాడి పాడీ పాటనగు నను 
పాడుకొను చెటోపోదురు?!”' 
అంటూ అవ్యక్త మాధురిని వంపి, కనుమరుగైన అజ్ఞాత మూర్తిని భావుకతలో 
నింపారు. ఆ అజ్ఞాతమూర్తి ఎవరో తెలీక “ఎవరదీ? (పుట :6) అంటూ 
నిలదీశారు 
“ఎవరది ఎవరదీ 
ఇంతగనను వెంటాడే దెవరదీ? 
దిక్కులేని పేద యింట 
దీపము వెలిగించేదీ, 
యోడుకు గిలిగింత పెట్టి 
మొగ్గలు తొడిగించేదీ” nou 
అంటూ చివరకు “నీవా (పుట7) అనే గేయంలో పుట్టుక నుంచీ తనలో 
పెరిగి, క్షణక్షణం తనలో నుండి తొంగి చూచే రాగరూపాన్ని అందాన్ని 
ఆస్వాదించగలిగిన మనస్సుని, మనసులోని భావాల్ని, ప్రతిరూపాల్ని నీవా? అని 
ఆశ్చర్యంగా అవలోకనం చేసుకొన్నాడు కవి. 


అలితగీత విస్తారం 


215 


“ముద్దు ముద్దుగ” (పుట:17) అనే గేయంలో ద్వైతం నుండి అద్వైతం 


లోకి చేరటానికి పడే తాపత్రయాన్ని వివరించారు. 
“ముద్దు ముద్దుగ" మొగ్గదొడిగిన 
పొద్దు తిరుగుడు పూలతిగ 
అన్ని మొగముల ఎరియుట 
నిన్ను చూచుటకే కద? 
మావి కొమ్మల నడుమ కోకిల 
మధుర మోహన వీణ తానై 
అన్ని మెట్లను కట్టుకొనుట 
నిన్ను చేరుటకే కద? 
నింగి బొంగర మట్టు తిరుగుట 
నిన్ను పొందుటకే కద?” 
అని తన డ్రేయసి కొరకే అన్నీ జరుగుతున్నట్లు భావించారు. 
పాడేవారుంటే - పాటలకే కొదువా?... 
పసగల పాటుంటే - పాడేవారే కొదువా?... 
వీభియలే ఉంటే - వాణులకే కొదువా? 
వాణియే కరుణిస్తే - చేణువులే కొదువా?...” 


అంటూ చలింప చేసే శక్తియే ఉండాలేకాని, అచలమైనా చలిస్తుందని 


కవి హృదయ స్పందనని ఆవిష్కరించారీ గేయంలో. 
“జీవన విణా వాదినీ' (పుట:27)లో - 
జీవన విణా వాదినీ! నా 
జీవిత లీలా గాయనీ! 
నను లేపే ఉదయారుణ కిరణీ! 
నను తనిపే రసవాహినీ! 
యౌవన మోహన రాగిణీ! నా 
జీవన కృతి కల్యాణీ! 
నా సుఖ దుఃఖములన్నియు నీవై 
నను మనసే:  పిళయుదర్స్‌ జ్‌ 


తన జీవిత వీణను మోయించే లీలాగాయని, తనను మేల్కొలిపే 
ఉదయ కిరణం, తనను తన్మయం గావించే రసవాహిని, తన జీవన కృతికి 
కల్యాణి, తనను మైమరపించే ప్రియదర్శిని, ఇవి అన్నీ తన (వమ్రేయసియే అని 
భావించారు. తనలో అంతర్లీనంగా దాగిన ద్వైతాన్ని దర్శించటానికి యత్నించారీ 


గేయంలో. 


276 తెలుగులో లలిత గీతాలు 


“మేఘ రంజని' (పుట : 31) గేయంలో - 
మేఘ రంజని నీ సమక్షము 
మేదినియె నా వక్షము! 
రాగరంజని నీ పరోక్షము 
రసరమయె నా పక్షము 
సర్యరసరాగములకును నే 
న్యామినై మనునప్పుడు! 1 మే ॥ 
ఆమె ధారాపాతంగా (ప్రమ కురిపించినప్పుడు తన ఎడద విశాల విశ్వంగా 
మారి తనివితీరా తడుస్తుందని, ఆమె దూరమై పోగా ఆమె రసమయమై తన 
ఎడదను ముంచెత్తుతుందని అంటారు. ఎది తనలో సంలినమై సమక్షంగా 
భాసిస్తున్నదో, ఎది తనకు దూరమై పరోక్షంగా తలపింప చేస్తున్నదో కవికే 
అంతుచిక్కలేదు. కారణం ఆమె అద్వైత రూపంలో తన హృదయంలోనే ఉన్నది 
కనుక. సర్వరసరాగాలకు అతనే స్వామి కాబట్టి ఎ రాగంగానో అది తనలోనే 
జనిస్తుంది. తనకే ఆనందం కలిగిస్తుంది. రసమై భాసిస్తుంది. ఈ గేయంలో 
“రసోవైసః ని, “రసంహ్యే వాయం లబ్బానందీ భవతి ని ప్రతిష్టాపించారు. 
“ఎమున్నదిరా?” (పుట: 58) గేయంలో ప్రేమతత్వాన్ని వివరించారు 
ఆమె అడగాలనుకున్న మాట పెదవిదాటి రాలేకపోతున్నదని, (ప్రమ అని 
అడుగబోవగా మైమరపు కలుగుతున్నదని, మధురమూర్తిని చూసి చూసి ఆమె 
మధువుగా మారిపోయి తమకమందినది. అందుకే తనకేమి కావటెనో దానిని 
మృదు మధురంగా వాచ్యం చేయకుండా వివరించిందిలా- 
ఎమున్నదిరా చెప్పడానికి? 
ఎమున్నది నీ వెరుగనిది? 
కమలము కమలాప్తని కేమగును? 
కలువ కలువదేని నేమి కోరును? 
అంతకంటె నేనేమి వలతురా? 
అంతరంగమున తావీగదరా? 
అంటూ తన అవ్యక్త (ప్రమ పిపాసను (ప్రేయసి ప్రియునితో వ్యక్తపరచిందీ 
గేయంలో- 
అద్వైత భావాన్ని సూచించే 'నదీనాం సాగరో గతిః అన్న సూక్తిని “ఎన్నాళ్లకు 
చేరితిరా?' (పుట : 66) గేయంలో వివరించారు. జలధారను గ్రేయసిగా, 
జలధిని డ్రేమికునిగా భావించారు. 
“ఎన్నాళ్లకు చేరితిరా 
ఈ నీ హృదయ పయోధికి? 


వదం టి తట ఏ చి లి ఇ చుపు రి ఇభ ౭ చటుల చచ ఆసు లల చి చదు సుఖ చు ఉచ చదు ఖ వా ఇ పబ ఛాలిచిను 


మంటలలో మసలి మసలి 


అలితగీత ఎఐన్తారం 277 


మబ్బులలో వేచి వేచి 
కొండల కొలకులకు దూకి, 
నిండు వాగుగా ప్రాకి! 
జల (ప్రేయసి జ్వలించి మేఘ రూపాన్ని పొందింది సరసత నింపుకొని, 
చిరకాలము వేచి కొండలలో ధారగా దూకి వాహినిగా ప్రాకి ప్రవహించింది 
చివరకు తన ఉనికిని పురుషునిలో సంలినం చేయాలన్న తపనతో - 
“ఎంతకాలము గతించిన 
ఎన్ని భంగములు పొందిన 
నీ వస్తువు నిను చేరక 
నిలువదన్న సత్యముతో” 
రసవాహిని ఉరుములు పరుగులతో సంద్రంలో సంలీనమై పోయింది. 
“ఇసుక తిన్నెల మోద' (పుట : 69) అనే గేయంలో - 
“ఇసుక తిన్నెల మాద వెన్నెల 
పసిడి పాదాలాడెన! 
కలువ పువ్వుల కంరములలో 
ఖరహర ప్రియ విరిసెనే!...” 
మేఘరంజని రాగంతో (మేఘరంజని గేయం - పుట . 31) రసధారలతో 
తన ఎడద తడుపుకున్న పురుషునికి ఇసుక తిన్నెలపై కన్నెతో విహరించాలనే 
తపన జనించింది. అందుకే ఇసుక తిన్నెల మోద వెన్నెల పసిడి పాదాల 
ముద్రలు పడినాయని, కలువ పూవుల కల కంఠాలలో ఖరహర ప్రియరాగం 
విరిసిందని, కొండ వాగుల గుండెలలో కోటివిణలు మోగాయని భావించారు. 
“నిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం ఫణిః' కాబట్టె - 
“కీరమందున నెమరు వేసెడి 
ధేనువులు తలలూవచెనే!” 
అంటూ ఖరహర ప్రియ రాగ వాదనతో మాధురులకు తానొక గోపాలుడై 
గోపికను ఒడి చేర్చుకొన్నాడు. గోపికా కృష్ణుల ప్రణయ తత్త్వం రసాద్వైతమె! 
ఈల చెట్టులు ఎదిగినింగికి 
ఈ పసందులు మోసెనే! 
బాలచంద్రుడు ఎరగబడగా 
బాల నాయొడి వ్రాలనే! 
అని పసందైన ప్రణయాన్ని పలికించారు. 
“నవా మనస్సున నీవు (పుట 71) గేయంలో భావచమత్కారాన్ని, అద్వైత 
సిద్ధిని ఆవిష్కరించారు. 
“నా మనసున నీవు 
స మనసున. నెను 


278 తెలుగులో లలిత గీతాలు 


రాగసుధార్థులము! 
రాధాకృష్ణులము! 
రతి మన్మథులము 
రవి చంద్రికలము 
ఆమని మధువులము 
అమృత భాండములము” 

అని ఒకరి నాకరు విడదీయలేని రాధాకృష్ణులని, రతీ మన్మథులని, రవి 
'చంద్రికలని వెల్లడించారు. అధర పానం చేత ఒండొరులు ఆమని మధువులు, 
అమృత భాండాలుగా కౌగిలింతలలో కామపూర్ణిమలుగా, మారినట్లు మధుర 
పేమను వివరించారు. చందనపు పూతలతో, మధురానుభూతిలో మునిగిపోవటాన్ని 
చక్కెర బొమ్మలుగా వివరించారు. ఈ గేయంలో చక్కని శబ్ద చమత్కారాన్ని 
కనబరిచారు. 

“ని కోసమె ఈ గానం' పుట : 108) గేయంలో 

“నీకోసమె ఈ గానం - నీ కోసమె యీ గీతం 
ఈ కోసమె ఈ నా కమనీయ కళాసర్వస్వం 
నిన్నారాధించుటకే ఇన్ని కళల ఆరాధన 

నీ ఆత్మను పొందుటకే నా ఈ జీవిత తపన” 

అని తన గానం, గీతం, కమనీయ కళాసర్వస్వం అన్నీ ఆమె కోసమే 
అంటారు. ఇన్ని కళల్ని ఆరాధించేది, జీవితం తపించేది పరమాత్మ ఐక్యతకే 
నంటారు. పరమాత్ముని కరుణే లభిస్తే ఈ విద్యలన్నీ ఎందుకు, పరమాత్మే 
తనను స్వీకరించాక “ఇకనేనెవ్వరు ప్రత్యేకం” అని ప్రశ్నిస్తారు. అహం అనే 
భావనలో నుండి కళాతపస్సు చేసేది కేవలం పరమాత్మ కృపకోసమెనని 
సమాధానమిస్తారు. 

“సూర్యుని చూచిన కంటికి (పుట : 121) గేయంలో బ్రహ్మతేజ ) 
ముందు మరేకాంతి నిలబడలేనట్లే పరమాత్మయే తన చెంత వుంటే మరొక 
లోకేశ్వరత అవసరమెక్కడి దంటారు. 

సూర్యుని చూచిన కంటికి 
చుక్కలు కనబడునటరా? 
చంద్రుని కౌగిట ఒడలికి 
చందన సుఖమేమిటిరా? 
నీ కృప కల్గిన నాకు 

లోకేశ్వరితయె యేలర?... 

అనే చక్కటి అలతి అలతి ఉపమానాలతో పరమాత్మ తత్వాన్ని 
కరతలామలకం చేశారు కవి. అందుకే - 


లలితగీత విస్తారం 279 


“ని ఆత్మనె గల నేను 
నిన్ను పట్టలేనటరా?” 

అని చిదానంద స్వరూపాన్ని సందర్శింప చేస్తారు. 

“మాటలాడగదే' (పుట : 149) గేయంలో మౌనదీక్ష మాని తనతో తనివి 
దీర మాట్లాడమంటూ ప్రణయరాణిని అర్ధించారు. అంతర్లీనంగా గుండె లోతులలో 
మునిగి, తనను అవ్యక్త చేతనలో నింపిన రసవాహినిని, ప్రత్యూష రాగిణిని 
సుప్రసన్నం చేసుకో యత్నించారు. 

“మాటలాడగదే 
మౌనదీక్షవిడగదే!... 

నా లఅలాటఫలకముపై 
హేలాక్షర మణిమాలా! 
నాకర పల్లవ తలమున 
శ్రీకర రేఖా లీలా! 

నా జీవిత గతి పొడువున 
నా గతిలో పదపదమున 
నవ వికసిత కల్పకమా! 
నవ్య దీప తోరణమా!” 

అంటూ తన జీవన గతిలో విరిసిన పారిజాతంగా, దీప తోరణంగా, 
ఉదయ లక్ష్మిగా; అలసిన హృదయానికి అమృత వర్షిణిగా డ్రేయసిని 
సంభావించారు. 

“ఉన్నదీ (పుట : 163) గేయంలో తనకు తనుగా తెలుసుకొన్న 
మానవత్వాన్ని, పరమానందాన్ని, ప్రజ్ఞాన బ్రహ్మతత్వాన్ని లోకానికి చెప్పాలనే 
ఆశను ఏ దుఃఖము లేని చోటికి ఎల్ల జగాన్ని చేర్చాలనే అభిలాషను వెల్లడి 
చేశారు. 

“ఉన్నదీ! మనసున నా కొక కోరిక 
మానవతకు లోకాలను 

మలచాలని వున్నది! 

సూర్యరథము త్రిప్పి గతము 
చూడాలని వున్నది! 

ఎ దుఃఖము లేని స్థితికి 

ఎల్ల జగము చేర్చాలని 

ప్రజ్ఞాన ([బ్రహ్మనుగా 

బతకాలని వున్నది! 


220 తెలుగులో లలిత గీతాలు 


అని తనకు ప్రజ్ఞానబ్రహ్మగా బ్రతకాలని వున్నట్లు ప్రకటించారు. 
'పోటీ పడి నీ పదములు (పుట : 168) గేయంలో చమత్కార 
యుక్తంగా రాగాన్ని-త్యాగాన్ని ఆవిష్కరించారు. 
“పోటీ పడి నీ పదములు 
పూజింతునురా! 
అందమైన దెల్ల నీక 
అరింతునురా! 
వెన్నెలలో స్నానమాడి 
నన్ను నేనె దోసిట గాని 
హారతి పళ్లెమున నీకు 
నీరాజన మౌదునురా!” 
అని ఆత్మ '(ప్రయసి తన పరమాత్మ విభునితో అంతరంగాన్ని హారతిగా 
అర్పిస్తాననడం కవిరాగాత్మకతకే గాక ఆధ్యాత్మికతకూ అద్దం పడుతోంది. 
“ఉదయం నీ రూపం (పుట : 171) గేయంలో నాయిక రూపాన్ని 
బహువిధాలుగా దర్శించారు. 
“ఉదయం నీ రూపం 
ఉత్సుల్ల సరోజం! 
సాయంత్రం నీ రూపం 
సంధ్యాగరు దీపం! 
నా సన్నిధిలో నీవు 
నవ వసంత వధువు! 
నా పరోక్రమున నీవు 
నందన వన మధువు 
అంటూ తన సమక్ష్తంలోని నాయిక తన కంటికి నవ వధువుగా, 
పరోక్షంలో నందనవన మధువుగా ఉన్నదని, ఆమె వచ్చు మార్గం తన జీవిత 
పరమార్థంగా, మరలి వెళ్లు మార్గం మహికి రసానందభదితంగా భావించారు కవి. 
ఉదయం పద్మంలా, సాయంత్రం అగరుదీపంలా సాక్షాత్కరించే తన సౌందర్యరాశి 
దరికి చేరునప్పుడు పరమార్ధాన్ని తెస్తున్నదని, తనను వదలి వెళ్లునప్పుడు జగత్తుకు 
రసానందాన్ని యిస్తున్నదని కవి మర్మంగానే కాక మధురంగా మలిచారీ గేయాన్ని. 
“'మారాలి' (పుట : 181) గేయంలో మనిషి మారాలని కోరుకొంటారు. క్రీర 
సముద్రాన్ని మంధర పర్వతంతో మధిస్తే ముందు హాలాహలం, ఆ తర్వాత 
అమృతం జనించింది. అలాగే మనుషులలో శాంతి సుధలు నిండాలంటే- 
“మారాలి మారాలి 
మనిషి మారాలి! 
మనిషికి మనిషికి నడుమ 


అలితగీత ఎఐన్తారం 227 


మంధరాలు తిరగాలి, 
ద్వేషాగ్నులు చల్లారి 
ప్రమసుధలు ఊరాలి! 


తులు 1 మా ।॥॥ 
పొట్ట కూటికై మనిషి 

పోరాటం ఆపాలి! 

ప్రజలందరి ఆనందమె 

ప్రగతికి గురి కావాలి!” 1 మా ॥ 


అంటారు. అంతేకాదు పనీ, తీరిక, వేడుక ప్రతి మనిషికీ దక్కాలంటారు. 

పూర్తిగా రసాద్వైతం పేరుతో, సుదూర అవాస్తవిక లోకాలలో విహరించే 
అలవాటు భీమన్నగారికీ లేదు. స్వాప్నిక జగత్తుకన్నా వాస్తవ జగత్తు మిన్న. 
అందుకే అదే ఆనందం అంటారు భీమన్నగారు. 

“పేదవాని కుండలలో 
వేద మధువు నిండాలి 
వేద మాత గుండెలలో 
వఎశ్వజనిత పండాలి” 

అంటూ విశ్వమానవ (డ్రైేమను ఆకాంక్షించారు. ఈ ప్రమయే ఆనంద 
హేతువు. ఆ ఆనందమే పరమానందానుభూతి అవుతుంది. హృదయ విదారకతలేని 
లోకమే ఆనంద జగత్తు. 

“మాటే సౌహార్దం” (పుట : 188) గేయంలో - మాట రూపాన అభివ్యక్తం 
చేయలేనిదే స్నేహం బలపడదని, మనసనేది లేకపోతే బ్రతుకే భారం అవుతుందని, 
మనుషులను ఏకం చేసే మనస్సు ఉషస్సు లాంటిదని, చెలిమి-కలిమి లాంటి 
మాట - మనసు మనుషులలో నిండిపోతే ఆ జగమంతా మధువులా ఉంటుందని 
అందుకే - 

“మాటే సౌహార్హం! 

మనసే సౌందర్యం! 
మాటా మనసూ ఉంటే 
మధురం జీవితం! 

మాట చెలిమి కలిగి 

మనసు కలిమి వెలిగి 

మనిషి మెలిగి నంత 

మధువే జగమంత” 

అని మాట - మనసు ప్రాధాన్యతను వివరించారు. 

“ఎత్తవోయీ కేల (పుట : 213) గేయంలో 

ఎత్తవోయీ కేల 
ఈ బేల సుమబాల! 


222 తెలుగులో లలిత గీతాలు 


ఎ గాలి వడితూలి 
ఈ నేల రాలినదొ 
ఎ కబరి ముడి సడలి 
ఈ ధూళి జారినదొ 1 అ i 
నేలరాలిన బేల సుమబాల ఎ గాలికి రాలిపడిందో, ఐ కొప్పునుండి 
జారిపడిందో గాని ఇంకా సంస్కార వాసనలు వదలిపోలేదు. సౌందర్యమూ, 
మాయలేదు. ఈ బేలను స్వీకరించకపోతే ఎ కొంటె కన్నులో, తుంటరి చేతులో, 
కొసరి కసరి చివరకు ఎటో విసరిపోతాయని చూపులకది ఒట్టి మామూలు 
పూవుగాదని, వనలక్ష్మి మనసేనని విరిబాల అందాన్ని, ముగ్దత్వాన్ని అనుభూతులను 
నింపుకోవటానికై వెంటనే స్వీకరించమంటారు. 
వట్టి విరిగా లేదు 
వుజ కోరక మేమొ! 
వలవంత బడియున్న 
వనలక్ష్మి మనసేమొ! 
అని నేలరాలిన ఆ సుమబాల వజపు ముక్క లాగుందని, వనలక్ష్మి 
మనసేనని అభివర్ణించారు. 
'శ్రీశెల శంకరా (పుట : 227) గేయంలో - 
“శ్రీశైల శంకరా! కృష్ణగంగాధరా! 
భ్రమరా మనోహరా! ప్రబల శక్తీశ్వరా! 
కలిమి లేముల మించి కులమతాలను మించి 
స్పర్శ సుఖ మందించు-సాయుజ్య సుందరా!” 
అని కీర్తించారు. జగద్గురు శంకరాచార్యులవారు ప్రతిపాదించిన మతం 
అద్వైతం. దేశమంతా తిరిగి శైవబోధలు చేశారు. శెవానికి విపరీత ప్రచారం 
కలుగ చేశారు. శైవమతం ప్రబలిన తరువాతనే కులమతాలు రూపుమాసి 
పోయాయి. ఈ కవికి కావలసినది రసానంద అద్వైతమే! కుల మత వర్గ 
సంఘర్షణలు రూపుమాపి సాయుజ్య మొసగిన శ్రీశెల శంకరుణ్ని - భ్రమరాంబా 
మనోహరుణ్ని- 
“శంకరుని అద్వైత 
సాహితీ శశిధరా!” 
అని కీర్తించి, అద్వైతానికి ఆయువుపట్టుగా మారిన “శివోహంిను జ్ఞప్తికి 
తెచ్చారీ గేయంలో. 
“రావయ్యా ఒకసారి” (పుట : 235) గేయంలో 
రావయ్యా! ఒకసారి! నా 
బతుకే నీ కోసము జడధారి 
ఆ బాల్యముగా పెంచుకొన్న నా 
ఆశావనములు స్వప్నవల్లికలు 


అలితగీత ఎఐస్తారం 223 


పూసిన కాసిన పూలూ పండూ 
పూజ కొరకు నినుపిలిచేనయ్యా! 


ఉననత చది ఆటం కిక ర భి పళ జ భావాణి అబు భు ణి నిలబది న న బివి విల విత తతత శ చా కల నాల అ 


అని చిన్ననాటి నుండి పెంచుకున్న ఆశాలతలు పుష్పించి, ఫలించాయని, 
వాటిని పరమాత్మకు నైవేద్యంగా పెట్టి, క్ర 
ఉన్న తన సర్వస్వాన్ని భగవదర్పితం చేశానని గాను ఆనసాండదించమని, జీవుని 
ఆరాటాన్నంతా రసధారలుగా మనస్సుకు రుచి చూబంచారు కవి. 
భక్తిగీత రచనల్లో భీమన్న కృష్ణశాస్త్రిని తలపింపజేస్తారు. 
భీమన్నగారు అద్ర్వైతసిద్ధి సాధనకు ఎంత శ్రమ చేయాలో ఎంత 
జాగ్రత్రపడాలో “శోకమయము లోకము (పుట : 275) అన్న గేయంలో 
అభివర్ణించారు. 
“శోకమయము లోకము! 
చూచుకొనుచు అడుగిడుము! 
ఎంత పూల తోటైనా 
ఎంతమేటి పాటైనా 
సోలి పోవు గుణమున్నది 
శ్రుతి తప్పే తెరువున్నది! 
శోకం గుండా నీవు 
సుఖం కేసి నడవాలి 
చీకటి కొసనుంచి నీవు 
వేకువనే చూడాలి!” 
అని విలువైన పాలాన్ని బీడు చేయగల చవుడు, పంటను పాడుచేయ టానికి 
తెగులు, ఉంటాయని, ఎంతటి వెలుగైనా అది ఆరిపోక తప్పదని, అలాగే 
డైేమ కూడా అంతరించిపోయే ప్రమాదముందని హెచ్చరించారు. శోకంలోనుంచి 
సుఖంవైపుకి పయనించమని, చీకటి కొసనుంచి, వేకువను చూడమని భీమన్నగారు 
ఆశాపథాన్ని చూపించారు. 
“పతి యింట నీ పూజ (పుట : 300) అనే గేయంలో రాగభావలతల్ని 
పూయించారు. తన రాభీలలో పండించిన రసాద్వైతాన్ని రసజ్ఞ లోకానికి వడ్డించారు. 
“పతి యింట నీ పూజ చేయించనా? 
ప్రతి నోట నీ పాట పాడించనా ? 
పతి సుఖమునకు నన్ను 
శ్రుతి చేసుకొని, నిన్ను 
రాభీ రమగ నిల్పి 
రాగ మొలికించనా? 


224 తెలుగులో లలిత గీతాలు 


అని తన రాభిలకు ఎంతటి ప్రచారం కావాలో వెల్లడించారు. గుండె 
గుండెలలో పాకి అన్ని గొంతులలో తనపాట పరవళ్ళు తొక్కాలని ఆకాంక్షించారు. 
గేయం కాగితాలలో మరుగున పడిపోవడం కాదు కవికి కావలసింది, ఆ గేయం 
ప్రజల నాల్కలపై నర్తించడం. అందుకే ప్రతి కోర్కెలో రాభీలు పూయించి ప్రతి 
గుండెలో పండించాలనుకున్నారు పద్నాలుగు లోకాల్లో రాభీరమ పాద పారాణి 
శోభిల్లేట్లు చేయాలనుకున్నారు. ప్రతి తలపు రాభీల రసాద్వైతానికి తరలించాలని 
కలలు గన్నారు. 
'అలిత లలిత నవ పల్లవ (పుట : 329) గేయంలో - 
అలిత లలిత పల్లవ నవ 
ఫలకముపై తేనె రాచి 
అంచిత కుసుమాంకురపు 
కుంచియతో బొమ్మగీచి 
తెచ్చినదే నవమాసం 
ఇచ్చినదే బహుమానం 
అంటూ చిగురు పలకలపై మొగ్గల కుంచెలతో బొమ్మగీసి తెచ్చిన 
మధుమాసం ప్రకృతికి సరికొత్త బహుమానం యిచ్చిందంటూ అల్లిన ఈ గేయం 
భావన మనోహరంగా ఉంది. సుమ పరిమళ వనాన్నే వీణ చేసి, పక్షుల 
కిలకిలతో పాటరాసి, ఆమని తెచ్చిన బహుమానాలను వసంతుడు ఆనందంతో 
అందుకొంటూ- 
“ఈ చిత్రము నీ రూపమె 
ఈ గేయము నీ నామమె 
నాదానినె నా కిచ్చిన 
నవమాసం బహుజాణ!” 


అంటూ తననుండి ఉద్భవించిన రాగద్వ్వైతాన్ని, అద్వైతిగా ప్రకృతి 
బహూకరించినందున ఆమనిని నెరజాణగా అభివర్ణించారు. 

“అలా చూస్తా వెవరి కోసం” (పుట : 348) గేయంలో- 

“అలా చూస్తా వెవరి కోసం? 

అనుసరిన్తా వెవరి హాసం? 

అధర మందని అలలలోకి 

కథల కందని కలలలోకి 

కన ln DEE 1 Sn 

తరుణ భావ తరంగ ధారలు 

తాకి గలగలరాలు తారలె 

చలువరాలై, కలువపూలై 

నిలిచి నీ పాదములు కొలువ 1H అ ॥ 


అలితగీత ఎఐన్తారం 225 


అని సౌందర్యాన్నంతా చూపులతో బంధించి వేసిందని, కాలచక్రగమనాన్ని 
సైతం ఆపి హృదయచిత్రాన్ని అచలంగా మార్చిందని, నిరంతరంగా ఎ రహస్యాన్నో 
శోధిస్తోందని తన" భావ తరంగ ధారలకి తారలు జలజలరాలి చలువరాళ్తె, 
కలువపూలై ఆమె పాదార్శ్నన చేస్తాయని అంటారు. తన మనస్సులో భావ 
చిత్రంగా అచేతనంగా నిలిచిన ఆమె రూపాన్ని ప్రేమతో ఆరాధించారీ గేయంలో 

బోయి భీమన్నగారు రాభీలలో తన భావాలకు రసాద్వైతంగా రూపు 
కట్టించి, అమలిన శృంగారానికి అద్దం పట్టారు. ఇలా రకరకాల గీతాలు రాసి, 
బలితగీత విస్తారానికి నడుము కట్టారు. 
ఎవుట్టపర్తి నారాయణాచార్వులు 

“సరస్వతీ పుత్రి బిరుదాంకితులైన శ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులు 
రచించిన “శివతాండవం” గేయ కావ్యం. ఇందులో “శివతాండవం” “శివాలాస్యం' 
అని రెండు భాగాలు ఉన్నాయి. తాండవం పురుషులకు, లాస్యం స్త్రీలకు 
అనుగుణంగా వుంటుంది. 

“ఎమానందము భూమో తలమున..... అని ఎలుగెత్తి పాడినప్పుడు శ్రోత 
శవణేండ్రియంలో నాదం ఉత్తుంగ నదీతరంగంలా దూకుతుంది. “శివతాండవం” 
వరద గోదావరిలా, ఉధృతంగా, “శివలాస్యం' శరత్కాల నదిలా ప్రశాంతంగా 
సాగిపోతుంది. వస్తువు శివపార్వతుల తాండవలాస్యాల వర్ణ్లనమే. “శివతాండవం' 
గేయ కావ్యమే, కాని లలితగీతాలుగా పాడుకోగల గేయసంపుటి కాదు. కావున 
నా పరిధిలోకి రానందున దానిని వివరించడం లేదు. 

పుట్టపర్తి నారాయణాచార్యులు తన తరుణ యవ్వనంలో అనగా 16-18 
యేళ్ల వయసులో తలయెత్తిన భావాల్ని “అగ్నివీణ 'గా వెలువరించారు. ఇందలి 
గేయాల్ని మాత్రం విపులంగా చర్చిస్తాను. “అగ్నివీణలో మొదటి మూర్చన 
నారాయణాచార్యులు రచించగా రెండవ మూర్భన వారి సతీమణియైన 
కనకమ్మగారు రచించడం విశేషం! 

'అగ్నివిణిలో మొదటి గీతం - 

సవరింతునా అగ్నివిణ! 

సవరింతునా దిశాం- 

చలము రింగులు వార 
నవనవాంగార సం 

భవకీల-బుసదేర 1 సవ ॥ 
తీగెల్లా దారిద్ర్య 

ధూమ ధూమము లూగ 

రాగాలలో మరణ 


వేగమ్ము చెలరేగ ॥ సవ॥ 





1. 'కావ్యద్యయి' ప్రచురణ 7972. వుట్టవర్తి వుట 75 


ళ్‌ 


226 తెలుగులో లలిత గీతాలు 


అని ఖండగతిలో కమనీయంగా సాగిపోతుంది. కాని పల్లవి ఒకే పంక్తిగా 
గాక రెండు పంక్తులుగా పలికితే సమతూకంగా వుండేది. 'అగ్నివీఐ'కు మరో 
ఉద్విగ్న వీణ తోడయ్యేది. కళ్లల్లో రక్తాశువులు, మనసులో మిన్నాగులు 
కదలాడుతుంటే, అగ్గిసెగలకు నక్షత్రాలు ముడుచుకుపోతుంటే, మేఘాలు 
భస్మమవుతుంటే, తీగల్లో దారిద్యధూమము, రాగాలలో మరణ వేగము 
చెలరేగుతుంటే, “అగ్నివీణ'ను సవరింతుననే కవి దృఢనిశ్చయం పై గీతంలో 
ప్రస్ఫుటమవుతోంది. 
“ఆశి అనే మరో గీతంలో (పుట : 18) 
ఆకాశమంతాను నేనైతే 
అంతటా చుక్కలే చెక్కుతానేమో! 
సెలయేరులంతా నేనైతే 
అంతటా కన్నీరె చిలుకుతానేమో! 
ఈ లోకమంతాను నేనైతే 
అంతటా నా (పేమ నింపుతానేమో! 
అని ఆకాశాన్నంతా చుక్కలతో చెక్కడం, తీగలనిండా పువ్వుల్నే పెంచడం, 
లోకమంతా (పేమల్నే నింపడం తన అభిలాషగా ప్రకటించిన కవి, సెలయేరుగా 
మారితే అంతటా కన్నీరే చిలుకుతానేమో అని భావించక పంటలే ఫలింపజేస్తానంటే 
మరింత కెచిత్యంగా వుండేది. ఇది వారి బాల్యరచన కాబట్టి అలా భావించి 
వుంటారు. 
“స్మృతి అనే చిన్న గీతంలో (పుట : 20) 
కొండలో కోనలో - క్రొందలిరుటాకులో 
నీ నటనలే తోచు - నీ మాయలే పూచు 
రక్ష బిందువులో - రసిక గీతములలో 
సీ విభ్రమమెతోచు - నీ మాయలేపూచు 
అని తన చెలిని స్మరించడం మనోహరంగా వుంది. రవీంద్రుని 
“గితాంజలి'లోని “PlUCk this flower’ కు స్వేచ్చానువాదంగా రచించిన “ప్రార్థన 
గీతంలో (పుట : 31) 
గిల్లుకోవోయి మెలమెల్లగా చెయిజాచి 
ఒరిగి పోతుందేమొ, సురిగి పోతుందేమొ 
కోరలేదది నీదు - హారమ్ములో చోటు 
కురులలో జెక్కుమని - సారె యడుగుట లేదు 
ధారబోసిన దాత్మ జీవంబు నీ సుధా 
ధారలొలికెడు ఒక్క మృదు కర స్పర్శకే ॥ గిల్లు ॥ 


అలితగీత ఎఐస్తారం p27 


అని పూవును తెంచుకొమ్మని చెబుతూ అతివ హారంలో చోటును గాని 
కురులలో స్తానాన్ని గాని ఆ పూవు కోరడం లేదంటూ కేవలం ఆమె అమృత 
కరస్పర్శనే ఆశిస్తున్నదంటూ ఆభివర్ణించారు. ఖండగతిని చక్కగా నిర్వహించారు 
“బానిసపదము' అనుగేయంలో (పుట 37) 


ఇ బప నాకు ది దానిది నా వు వ బావి దాటాలి శి చి తిల నాల టి దద ట సతుల మ వాట చచి దు వహతి వా 


ఆకలి మంటల హాహాకారము 
బ్రదుకే చచ్చిన బానిసలాలా! ॥ లేవం ॥ 

అని కాలే కడుపులతో కటిక దారిద్ర్యపు చీకట్లో జీవచ్చవాల్లా బ్రతుకుతున్న 
నిరుపేదల్ని బానిసలారా! అని సంబోధిస్తూ విప్లవ పధంలోకి ఆడుగువేయడానికి 
ప్రబోధిస్తూ సాగిందీరచన. ఈ గేయంలోని 'యెముకలు చీకిన హిందువులాలా.... 
అనే చరణం శ్రీశ్రీ “ఎముకలు కుల్తిన-వయస్సు మళ్లిన సోమరులారా! అనే 
పంక్తులకు రూపాంతరంగా తోస్తుంది. 

“'బానిసలారా!' అనడానికి బదులు 'బానిసలాలా! పీనుగు లాలా! అని 
సంబోధించడం కృతకమైన జానపదంగా వుందంటూ డా.యస్వేీసత్యనారాయణ 
తమ “ఉద్యమ గీతాలు" సిద్దాంత గ్రంథంలో అభిప్రాయపడ్డారు. అయితే 
నారాయణాచార్యులు గారు కాపురమున్నది కడపలో కాబట్టి, అన్నమయ్య పుట్టి 
పెరిగిన రాయల సీమలో కాబట్టి, అన్నమయ్య కీర్తనల్లోని 'కులుకక నడవరా 
కొమ్మలాలా! లాంటి పద ప్రయోగాల్ని కావాలనే ప్రయోగించి వుంటారు. కాని 
అది భక్తి సందర్భం, ఇది విముక్తి సందర్భం! కావున 'బానిసలారా!' లేవండోయ్‌ 
అని సంబోధిస్తేనే సవ్యంగా తోస్తుంది. ఆ తర్వాత “అగ్ని అనే గేయంలో 
(పుట .41) 

తొలి సంజరాగాలు - మల్‌ సంజరంగులూ 
పలుకు తివెలబూచు - వెలది వెన్నెలచాలు 
పాడునే నీ ప్రేమ - ప్రౌఢ ప్రబంధమ్ము! 

మండునే మన సుధా - మధుర జీవితరక్తి! 

అని తొలి, మలి సంజలు చెలి డ్రేమనే ప్రబంధంగా పాడుతున్నట్లుగా 
పూల పెదవుల గాలి పాటల్ని విన్నంతనే రేరాణి వయ్యారంగా ఆడుతున్నట్లుగా 
అది కడకు సుధామధుర జీవిత రక్తిగా మండుతున్నట్లు ఖండగతిలో కమనీయంగా 
వివరించారు. ఇలా పుట్టపర్తిగారు కూడ లలితగీత విస్తారంకై అంతో యింతో 
కృషి చేశారు. 


ఆరుద్ర 
సమగ్రాంధ్ర సాహిత్య కర్త, అభ్యుదయ కవితా ప్రియులు, విద్వద్విమర్శకులు 


228 తెలుగులో లలిత గీతాలు 


అయిన ఆరుద్ర తొలినాళ్లలో మేనమామయైన శ్రీశ్రీ బాటలో నడిచినా, మలినాళ్లలో 
తనదైన సాంత గొంతుతో కవితా ప్రపంచంలో అనేక ప్రయోగాలు చేశారు. 
అంత్యప్రాసల ముద్రగా పేరు కెక్కారు. కాని ఆరుద్ర వచన కవితల్లో చేసినన్ని 
ప్రయోగాలు గేయాల్లో చేయలేదు. అయినా తనవంతు కృషిగా తానూ 
అలితగీతాలు రాయకపోలేదు 
1985లో ఆరుద్ర షష్టిపూర్తి కానుకగా “ఆరుద్ర రచన (విపుల కవితా 
సంకలనం) వెలువడింది. అందులో మొదటి గేయంగా “పురోగమనం అగుపిస్తుంది. 
జయ జయ ధ్వానాల 
విజయ నాదాలతో 
ఆకాశ మార్గాలలో 
అవని చీకట్లలో 
బావుటా ఎగరేసి 
కాగడా వెలిగించి 
నీలాల నింగిలో 
ఎర్రజెండా తోడ 
ఎర్ర జెండా తోడ 
నీలాల నింగిలో 
కదలవే కదలవే 
కొత్త మార్తాలక్తై - 
అని ఎర్రజెండా మోద గీతమల్తారు. పునరుక్తి ప్రయోగాల్ని శ్రీశ్రీ నుండి 
పుణికి పుచ్చుకుని కొత్త మార్గాలలో కదలమంటూ పాత మార్గంలోనే కదలారు. 
బాధితుల్ని, అనాథుల్ని చైతన్యవంతుల్ని చేస్తూ ఎలుగెత్తిన 'మార్చాన్‌ గేయంలో 
(పుట : 15) 
ఎమరరా బానిసలారా! 
లేవరా బాధితులారా! 
మారే ఒక పట్టు పట్టితే 
మోరే ఒక కట్టు కట్టితే 
పట్టేందుకు పగ్గాలుండవు 
కొట్టేందుకు కొరడాలుండవు 
లేవరా అనాథలారా! 
ఎమరా అశాంతులారా! 
శ్రమఘర్మ సలిలం పోసి 
పండించిన సుఖాల పంటకు 
కోతలు మినహా అంతా 
సిద్ధంగా ఉన్నాయర్రా! 


1 ఆరుద రచన (ఏవుల కవితా నంకలనం) 7985 (వుట 7) 


అలితగీత ఎన్తారం 229 


అని కలిసి కట్టుగా కార్మికలోకం ఒక పట్టు పడితే అధికార అహంకారం 
నేలకొరుగుతుందని, కష్టించే వాడికి ఫలితం దక్కుతుందని బల్లగుద్ది చెప్పారు. 
అయినా “పతితులార! భ్రష్టులార! బాధాసర్పదష్టులార!” అనే శ్రీశ్రీ గేయాన్ని 
గుర్తుకు తెస్తారు. 
“బాల నాగమ్మ అనే గేయంలో (పుట 46) 
ఎర్రంచుల నీలిచీర 
ఆకాశం! 
రంకు ముండల ముట్టుగుడ్డ 
సాయంత్రం! 


అవునా ఉవుల నివా టిల చిట దిలలు త అచినుటుల ఇభ ఉతుబపాచానా లు ని 


కక్కిన కఫం ముద్ద 
చంద్రుడు! 
అని ఎత్తగడ హృద్యంగా ఆరంభించినా క్రమక్రమంగా జూగుపాధోరణిలో 
వర్ణించి, అధివాస్తవికతకు అద్దం పట్టారు. ప్రయోగం పేరుతో హీనమైన 
ఉపమానాల్ని వాడారు. 
ఆ తర్వాత కర్షక, కార్మికలోకాన్ని ఉత్తేజపరుస్తూ అల్లిన “నవోదయం 
గేయంలో (పుట : 63) 
భూమి ఇచ్చి అపు ఇచ్చి 
మదుపు పెట్ట మిల్లు పెట్టి 
సేద్యగాళ్ల కడుపుకొట్టి 
కూలివాళ్ల బతుకు మాడ్చి 
జమాందార్లు గొప్పవాళ్లు 
లాభాలను గడిన్తారు 
లకారాలు గుణిసారు! 
అని కర్షక, కార్మిక స్వేదం తడిసి భూమి పలు పంటల్ని అందిస్తే అవి 
కాస్తా జమోందార్ల లక్షలుగా మారుతున్నాయని విమర్శించారు. 
తెలంగాణా సాయుధ పోరాటాన్ని సమర్థిస్తూ 1948లో అల్లిన 'ఓపెన్‌ఫైర్‌ 
అనే గేయంలో (పుట : 97) 
ఆహో అన్నలారా! 
ఓహో తమ్ములారా! 
నిజాం భూతమండోయ్‌! 
నిజాం ఆపదండోయ్‌! 
మనం చెరుకు గడలం! 
నిజాం గానుగండోయ్‌! 


230 


తెలుగులో లలిత గీతాలు 


నిజం తెలుసుకొండోయ్‌! 
భుజం కలిపిరండోయ్‌! 
తెలంగాణ ముక్తీ 
విశాలాంధ్ర ప్రాప్తే 

ఒకే ఒక మారోయ్‌! 
ఒకే ఒక్క సారోయ్‌! 
'కరేంగే-య-మరేంగేి 
ఇదేనోయ్‌ నినాదం 
విశాలాంధ్ర కోసం 
మహాశాంతి కోసం 


రగు ల లచ ణక టి అహ టి తిరి ది భక తాకాతా పు ఇచ తి ఉపక ఈత కా ల 


అని సాగిపోయే ఈ గీతంలో నిరంకుశత్వపు నాటి నిజాంనవాబును, 


రజాకర్ణ్లను తెగిడి, తెలంగాణా విముక్తికోసం-విశాలాంధ్ర అవతరణ కోసం 
కదలిరండని కంఠమెత్తి గర్జిస్తూ పిలిచారు. 


గేయమంతా త్రిశ్రగతిలో కవాతు చేసినట్లు నడిచినా మొదటి రెండు 


పంక్తుల్లో “అహో అన్నలారా! ఓహో తమ్ములారా! అని ఎత్తుకోవడంతో గతి 
తప్పుతోంది. కాని “అహో, “ఓహో లకు బదులుగా “అహో అన్నలారా! ఒహో 
తమ్ములారా!' అని ప్రూస్యరూప పదాలతో మొదలెడితే గేయం త్రిశ్రగతిలో 
సాఫీగా నడుస్తుంది. 


ఆరుద్ర నవజవాన్లను ప్రోత్సహిస్తూ, నవశక్తితో అల్లిన “ఛలో నౌజవాన్‌' అనే 


గేయంలో (పుట : 100) 


గట్లు తెగిన నదులారా! 
కట్టు తెగిన నరులారా! 
వైరి పడే పైరు చెడే 

ఈ సమయం పెనుపళయం! ॥ గట్టు ॥ 
పొటలాగ వొాములాగ 
వేగంగా కోపంగా 

ప్రతి ఒకడూ సైనికుడే! 
ప్రతి ఒకడూ అతిరథుడే! 
ప్రతి ఒకడూ రణయంత్రం 
ప్రతి నేత్రం శివనేత్రం 
ప్రతి హస్తం మయవేత్రం 


ప్రతి ఒకడూ (బ్రహ్మాస్త్రం ॥ గట్టు ॥ 


లలితగీత ఎస్తారం 237 


అని కదం తొక్కే నవజవాన్లను బుసగొడుతూ పరుగెత్తే పాముల్లాగా 
రణయంత్రాల్లాగా, ప్రజ్వరిల్లే శివనేత్రాల్లాగా, యమపాశాల్లాగా, అభివర్ణించారు. 
విరరసానికి తగిన త్రిశ్రగతిని సవ్యంగా, దివ్యంగా పాటించారు. శబ్దంతో పాటు 
అర్జాన్నీ అందంగా దొర్హించారు. 
ఓటు కోసం నాయకులు ఏం చేస్తారో, ప్రజలు ఏమి ఆశించి ఓటు 
వేస్తారో చాటి చెప్పడానికి అల్లిన 'వోటు పాట' గేయంలో (పుట 114) 
చిచ్చో, చిచ్చో, నా చిట్టి తండ్రీ! 
మన కడుపు చిచ్చు ఆరివోవచు! non 
పాపాయి నీ మామ కేమికావాలి? 
బాధితుల పీడితుల వోట్లు కావాలి! 
నీమామ నెగ్గితే ఏమి చేస్తాడు 
పక్షపాతం లేక పాలించుతాడు! nu 
అని పిల్లల కోసం అల్లినట్లుగా రచించారు. అందుకేనేమో “కోడలా! 
కోడలా! కొడుకు పెళ్లామా! అనే జానపదగేయ ధోరణి ననుసరించారు. 
స్వాతంత్ర్యదినోత్సవాన్ని వర్ణిస్తూ అల్లిన “పుట్టినరోజు అనే గేయంలో 
(పుట: 192) 
మోగుతున్నాయి బాజాలు 
ఊగుతున్నాయి జెండాలు 
పాడుతున్నాయి స్పీకర్లు 
పండుతున్నాయి స్వవ్నాలు 
పాడు కష్టం తుదముట్టిన రోజు 
నేడు స్వాతంత్ర్యం పుట్టినరోజు 
మోలో ఒకడనే గాని నేను 
మా సంతోషం పంచుకోలేను 
సరిహద్దులో నిత్యం నిలబడాలి 
అరిమూకల్ని నేను అరికట్టాలి 
అంటూ కష్టించి సాధించిన స్వాతంత్ర్యాన్ని శాశ్వతంగా నిలబెట్టుకొనేందుకు 
సరిహద్దుల్ని కాపలా కాచే సైనికుల మనోభావాల్ని వెల్లడించారు. 
ఆరుద్ర “కొత్త విజయాలు అనే గేయంలో (పుట : 237) 
బుద్దదేవుని కాలమందున 
పుట్టలేదని బాధపొందను 
గాంధిమెట్టిన ఈ యుగమ్మే 
ఘనతరంబని యెంచెదన్‌! 
వ్యాస వాల్మీకొదులను అను 
వాదమున అవమాన పర్పక 


232 తెలుగులో లలిత గీతాలు 


వారి రచనల నిజము చాటెడి 
వర్తమానమె ఉత్తమం! 
ప్రాతలో గల మంచినంతా 
చేతులారా సేకరింతును 
గతములోపల గరళముండిన 
గళములోనే దాచుకొందును 
అని సరికొత్త భావాల్ని ప్రకటించారు. పాతకొత్తల మేలుకలయికగా మన 
నేంతునంటూ గురజాడ “ముత్యాల సరాలి మార్గంలోనే పైరెండు చరణాల్ని 
నడిపించి చూపించారు. 
రాకెట్‌ ప్రయోగం విజయవంతమైన 25.12.1968 నాడు ఆరుద్రగారు 
పద్యంగా అల్లినట్లు చెప్పుకున్న “ఓహో అనే పాటలో (పుట : 248) 
వ్యోమనౌక వ్యోమనౌక సాగుచున్నది 
భూమి నుండి దూరాలకు పోవుచున్నది 
మనిషి యొక్క గొప్పతనం చాటుచున్నది 
మరలి వచ్చి మహిమలెన్నా చెప్పుచున్నది 
తరతరాల శౌస్త్రకృషి సఫలమైనది 
నరుని మనికి ఇన్నాళ్లకు ధన్యమైనది. 
అని ఆధునిక శాస్త్ర విజ్ఞానాన్ని అభినందిస్తూ, ఆనందిస్తూ రచించారు. 
భవిష్యత్తు ఈనాడే అంకురించినట్లుగా, నవమానవుడు అవతరించినట్లుగా 
భావించారు. 
అయితే “బుర్రుపిట్ట బుర్రుపిట్ట తుర్రుమన్నది' అనే పిల్లల పాట బాణీలో 
నడవడం యీ పాట ప్రత్యేకతగా చెప్పవచ్చు. 
నీ పద్యం నిరవద్యం 
నిఖిల ప్రజకు నైవేద్యం 
బడుగు పేద బతుకు మాద 
గొడుగు పట్టు ప్రతినిత్యం! 
గూడులేని కూడు లేని 
అనాథలకు ఆతిథ్యం! 
ఆకలితో కేకలిడే 
శోక జగతికిడు ఖాద్యం! 
ఇంక ముందు ఇట్టి వఐందు 
నీకైనా దుస్పాధ్యం! 


అలితగీత ఎస్తారం 233 


అంటూ శ్రీశ్రీ షష్టిపూర్తి సభకై శ్రీశ్రీ మోద 1970లో చాలా హృద్యంగా 
ఆరుద్రగారీ గీతాన్ని అల్లారు. త్రిశ్రగతిలో చక చకా పదాల్ని అర్హవంతంగా 
వదిలారు. 
అను నిత్యం హింసలతో ప్రతిహింసలతో ప్రజ్వరిలే నేటి నక్సలిజాన్ని 
గూర్చి, నక్సలైటుల అనర్జాల గూర్చి ఆనాడే ఆరుద్ర “పిలుపు అనే గేయంలో 
(పుట : 269) తేల్చి చెప్పారిలా- 
నక్సలైటూ కలిసి రావయ్యా! 
నవశక్తి యువశక్తి తేవయ్యా! 
క్రూర జగతి దళాలు ఈ బుతువులో రాలు 
కొత్త చిగురులు వేయ రావయ్యా! 
నీ మనసు శుద్ధమని తెలుసయ్యా! 
నీ కినుక సవ్యమని తెలుసయ్యా! 
విడిదుడుకు చైదాలు విధ్యంసనోగ్రాలు 
విష్లవమ్మని తలచలేనయ్యా! 
సంఘటిత మవుదాము రావయ్యా! 
నొమ్యు సంఘము నిలుపుదామయ్యా! 
అని విరసం పుట్టిన మర్నాడే 1970లో భావి గూచ్చ ఎలుగెత్తి చెప్పడం, 
అది నిజమై ఈ నాటికీ నిలువడం, కవి వాక్కు సత్యవాక్కు అనడానికి 
నిదర్శనం! 
నేతలు మతం పేరుతో సృష్టించే అనేక అల్లర్లను దృష్టిలో వుంచుకొని 
అల్లిన పాట, “పద్యం కాని పద్యం (పుట:320) 
నినాదాలు మతం కాదు 
నీతిలోన హితం లేదు 
నీకోసం నాకోసం 
నేతలు చెప్పే మాటలు 
నిన్నా నేడూ రేపూ 
అన్నా-అన్నన్నా వాళ్లే అనుసరించరు 
అని మతాన్ని నాయకులు ఎలా స్వప్రయోజనాలకు, స్వార్దాలకు, 
వాడుకుంటారో యువతను బలితీసుకుంటారో తేల్చి చెప్పారు. 
మనిషి సాధించిన ప్రగతి గూర్చి, కలవారి పెత్తనం గూర్చి ఆరుద్ర 'ప్రగతి 
శీర్షికతో ఒక దీర్చ గీతమల్తారు (పుట : 330) 
నీ సృష్టిరా ప్రథమ సేద్యము 
నీ చలువరా ఆది వైద్యము 
కాయ కష్టము నీ మతమురా 


234 తెలుగులో లలిత గీతాలు 


కలిసి బ్రతుకుట అభిమతమురా 
నీ కాయ కష్టము మాద బతుకును 
నిన్ను కలిమి యావును చేసి పితుకును 
ఘానంగ చూడకూ ఎవరినీ స- 
మానమని ఎంచరా జనులనీ 
మాల మాదిగ లొక్కటనరా! 
ఎక బంతిని బువ్యతినరా! 
అని హరిజనోద్ధరణ కలిగించి వారిని సమానంగా చూడమంటూ 
పబోధించారు. ధనికులు బడుగు వర్గాల బతుకును కలిమియావును చేసి 
పితుకుతారంటూ సూటిగా సుందరంగానే గాక ఖండితంగా ఖండగతిలో తేల్చి 
చెప్పారు. 
“'వైతాళికులు' తదుపరి ముద్దుకృష్ణ సంకలనం చేసిన మరో నవ్య కవితా 
సంకలనం “నవీన కావ్య మంజరి! ఇందులో ఆరుద్ర రచనగా ప్రచురితమైన 
గీతాలు ఏలనో “ఆరుద్ర రచనని (విపుల కవితా సంకలనంలో చోటు 
చేసుకోకపోయాయి. “నవీన కావ్యమంజరి'లో ఆరుదగారి రెండు గీతాలు మాత్రం 
చక్కగా సాగినట్లు అగుపిస్తాయి. వాటిలో మొదటిది “ఇన్నాళ్లకు మానవుడే 
దేవదేవుడు” అనేది, రెండవది “కన్నుల నిద్దుర రాకపోతే అనేది. 
ఇన్నాళ్లకు మానవుడే దేవదేవుడు 
విన్నారా సామాన్యుడు ఆదిదేవుడు 
తన పలుకే నవ వేదం 
తన కరుణే సుధారసం 
మనిషిలోని మంచి తనం 
ఎన్నటికీ పోనిధనం' na i 
అని ఆరుద్రగారు సామాన్యుడినే దేవదేవుడిగా సంబోధించారు. పలుకునే' 
నవవేదంగా కరుణనే అమృతంగా, మంచితనమే తరగని ధనంగా మనిషికున్న 
మంచి లక్షణంగా అభివర్ణించారు. 
కన్నుల నిద్దుర రాకపోతే 
పడ్డావనుకో గ్రేమలో 
తిన్నది హితవే కాకపోతే 
పడ్డావనుకో ,_పేమలో ॥ ఈ ॥ 
అడుగులు తడబడి మాటలు పొరబడి 
గుండెల దడదడ హెచ్చితే 
పదహారేళ్లు దాటిన కన్నియ 


ఒ నవీన కావ్య మంజరి - (1959 ముద్దు కృష్ణ నంకలనం) వుట 746, 147. 


అలితగీత ఎస్తారం 23: 


ఎదలో సూదులు గుచ్చితే 
పడ్డావనుకో శేమలో' 1 క 
అని (ప్రేమలో పడ్డ కుర్రాళ్లకు కలిగే మానసిక స్థితిగతుల్ని, తడబడు 
అడుగుల్ని గుండెల దడడడల్ని ఆరుద్రగారు చక్కగా ఆవిష్కరించారు. ఇలా 
విలక్షణ గీతాలతో ఆరుద్ర గారూ లలితగీత విస్తారానికి చేయూతనిచారు. 


డా! దాశరథి 
నిజాం నిరంకుశత్వాన్ని పద్యా'గ్నిధారితో నిరసించిన దాశరథిగారు తదుపరి 
'రుద్రవీణ'ను మోటారు. అనేక పద్య కావ్యాలతో పాటు “గాలిబ్‌ గీతాలు" నూ 
అనువదించారు. అయితే “గాలిబ్‌ గీతాలు' తేట గీతుటే. కాని గేయాలు కావు. 
కావున వాటిని స్పృశించక ఆ తర్వాత వెలువరించిన 'నవమంజరి (లలిత 
గేయాల సంపుటి) ని మాత్రం విపులంగా పరిశీలించడమైనది. 
ముందుగా పద్య, గేయ సమ్మిళితమైన “రుద్రవీణ లోని గేయాల్ని 
వివరిస్తాను. ఇందులో “రానున్నది అనే గేయంలో 
“రానున్నది యేది నిజం? 
అది వొకటే, సోషలిజం! 
కలపండోయ్‌ బుజం బుజం 
కదలండోయ్‌ గజం గజం 
అడుగడుగున యొడదనెత్రు 
మడుగులుగా విడవండోయ్‌”* 
అంటూ రానున్నది సమసమాజ భావాలతో కూడుకున్న సోషలిజమని, అదే 
నిజమని నాక్కి చెప్పారు. ఆ సోషలిజం స్థాపనకై భుజం భుజం కలిపి, అడుగు 
అడుగు యొడంతో కాక గజం గజం యెడంతో పరుగులా పదమంటూ 
యువతకు దారి చూపారు. “గజం గజం' అనే పదం “భుజం భుజం కు 
ప్రాసగా ప్రయోగించినా శబ్దంతో పాటు అర్థమూ రెట్టింపయింది. 
తర్వాత కార్మిక-శ్రామిక చైతన్యాన్ని రుధిర పక్షులుగా పోలుస్తూ అభ్యుదయ 
కవితావేశంతో ‘'రుధిరపక్షులు' గేయాన్ని (పుట : 25) అల్లినట్లుగా తోస్తుంది. 
నీలిమబ్బులు తేలియాడే 
నింగినిండా రుధథిరపక్త్ష్తులు 
రుధిర పక్షుల రెక్కబరువుకు 
కూలిపోయిన గాలిసౌధం 


లిన వాల విది లలి చాల చల బాల చ చివిచు చిని అభల ఉశచిచళశ అటట శ చి శి శాళ 


పక్షి రెక్కల పదను కోతకు 


7 నవీన కావ్య మంజరి - (1959 ముద్దు కృష్ణ నంకలనం) వుట 746, 147 
2. రుద్రవీణ - శ్రీరామ అండ్‌ కో, వ్రచురణ 7950 దాశరధి వుట. 24 


236 తెలుగులో లలిత గీతాలు 


తెగిన కాలం కొత్త రంగులు! 
సేద సాదల స్వేదబిందు 
స్వాద రుచితో పొంగురంగులు! 
అని నల్ల డబ్బుల నీలిమబ్బుల స్థానంలో నింగి నిండా కార్మిక రుధిర 
పక్షులు ఎగురుతున్నాయంటూ వాటి రెక్కల ధాటికి కలవాళ్ల గాలిమేడలు 
కూలిపోవడమే గాక ఆధునిక కాలపు సంపన్నుల కొత్త రంగులు తెగిపడి పేదల 
స్వేదం ధాటికి వెలిసిపోతున్నాయంటూ అభివర్ణించారు. గాలిమేడలుకు బదులుగా 
“గాలిసాధం' అనే వైరి సమాసాన్ని ప్రయోగించారు. అంతేగాక 
నేను మాటే రుద్రవీణకు 
స్వరం నేర్పే రుధిరపక్షులు 
కాల మార్గం మాద నడిచే 
కారు టైరుకు గాలిపోసే 
రుధిర పక్షులు రుధిర పక్షులు 
అని కలవారి కారువైరును నడిపే గాలిని పేదవారితో పోల్పారు. రక్తం 
చిందించే కార్మికుల్ని రుధిర పక్షులుగా చిత్రించారు. 
అనాథంల శ్రీనాథుంల మధ్య సంగ్రామం అనాదిగా అనంతంగా 
సాగుతోందంటూ “అనంత సంగ్రామం' గేయం (పుట : 39)లో వివరించారు. 
అనాదిగా సాగుతోంది 
అనంత సంగ్రామం! 
సేద్యం చేసే రైతుకు 
భూమి లేదు పుట్రలేదు 
రైతుల రక్తం తాగే 
జమోందార్ల “కెస్టేట్లు' 
కర్షకులు కార్మికులు 
మథన పడ్డ మేధావులు 
తమ శ్రమలకు తగిన ఫలం 
ఇమ్మంటే “తిరుగుబాటు” 
అంటూ 'తిరుగుబాట్లకు ఆనాడే అక్షర రూపంగా భాష్యం చెప్పారు. 
జమోందార్లు పెట్టే హింసలకు ప్రతిహింసే అనివార్యమని ఎలుగెత్తారు. 
దాశరథిగారు “ఆకాశవాణి కై అల్లిన అనేక గేయాల్ని 'నవ మంజరి'గా 
1959లో వెలువరించారు. అందులో మొదటి గేయంగా 
గగన భాగము నుండి - కదలి దిక్కుల నిండి 
జలజలా కురిసింది వానా - వరదలైపారెను బిరానా! 


అలితగీత ఎసారం 237 


దాన కర్దుని చేయి - ధనము కురిసిన రీతి 
కవిరాజు కలములో - కవిత విరిసిన భాతి  ॥ గ ॥ 
వర్షం కురుస్తున్నట్లుగా “పర్వధారను వర్ణించారు. “కలువల రాజా' అనే 
గేయంలో (పుట:3) రేరాజును కలువలరాజుగానే గాక చలువలరాజుగా 
చమత్కరించారు. 
కలువల రాజా - రాజా 
చలువల రాజా! 
మమ్ము బాధించుటలో నీకింతమోజా? 
మధుమాస నిశలలో 
మా విరహదశలలో 
కనికరించక మమ్ము కాల్ప్చేవా? 
అని చల్లని వెన్నెలతో ఎడబాసిన (ప్రేమికుల ఎదలలో విరహాగ్నిని రేపి 
కాల్చేవంటూ చంద్రుణ్ని విమర్శించారు. 
డైయసికై నిరీక్షిస్తూ (ప్రేమికుడు పాడినట్లుగా రచించిన “రావో? గేయంలో 
(పుట:5) 
డేమదేవివో ప్రణయజివివో 
ఎంతవేడినా రావో? 
ఎంతపాడినా రావో? 
చండ్రమండలము చేరబోతివో 
నీల గగనమున నివసించితివో 
గాలి అలలలో కలిసిపోతివో 
కనికరించవో, కొనుపించవో 1 రావో ॥ 
అని తన డేమదేవిని ప్రణయ జీవిగా వర్ణిస్తూ చంద్రముఖియని చెప్పకనే 
చెబుతూ గాలి అలలలో కలిసిపోయినట్లుగా భావించారు. 
నీలి గగనంలో నిశ్చింతగా విహరించే తారకను గూర్చి “తారక గేయంలో 
(పుట : 6) 
మెరుపులు పూలదండగా 
మబ్బులు మెత్తని దిండుగా 
గగనము వెచ్చని శయ్యగా 
హాయిగ నుందువె తారకా 
అని తారకకు మబ్బులు దిండుగా, సూర్యచంద్రులు తిరిగే గగనం 
వెచ్చని శయ్యగా వున్నాయనడం మనోహరంగా వుంది. 
అజ్ఞానాంధకారం తొలగించే జ్ఞానదీపం వెలిగించుమనే ప్రబోధంతో అల్లిన 
“నీలో దీపం' గేయంలో (పుట : 8) 


7 నవమంజరి (1959) - దాశరధి వుట : 7 


238 


తెలుగులో లలిత గీతాలు 


నీలో దీపం వెలిగించు 

నీవే వెలుగై వ్యాపించు! 

శాంతి మంత్రమున (పేమతంత్రమున 

జనకల్యాణము సాధించు ! 1 నిలో ॥ 
దైన్యము మాని ధ్యానము పూనీ 

దైవసన్నిధిని జీవించు! 

హృదయములో అమృతముతో 

సదయుడవై విహరించు! ॥ నిలో ॥ 


అని దీపం వెలిగించుమనడమే గాక ఆ వెలుగు నీవేయె వ్యాపించుమనడం 


అద్భుతంగా వుంది. హృదయంలో దయామృతం కలిగి జీవించుమనడం, శాంతి 
(ప్రేమల్ని స్టాపించుమనడం యీ గేయ ప్రత్యేకత. అనేకసార్లు ఆకాశవాణి ద్వారా 
ప్రసారమై శ్రోతల మన్ననలందుకున్న లలిత గీతమిది. 


ఒక జానపద జంట “పూలమేడ' అనే గేయంలో (పుట : 10) 


పూలమేడ కట్టినాను పూలదివ్వెపెట్టినాను 
జాలి తలచి రావేలా నా పూలరంగ! 
ఎలుకొనగ రావేలా నా పూలరంగ! 
రతనాల మేడకట్టి రంగైన రైక కుట్టి 
నీ కోసం చూచినానె నాపైడి బామ్మా! 
నా కోసం రావేమే నాపైడి బొమ్మా! 


యువతి పూలమేడ కట్టి పూలదివ్వె పెట్టినాను రమ్మంటూ పిలుస్తుంది. 


పూల పూల రైక తొడిగి వాకిట్లో నిలిచినానని చెప్తుంది. జాలితలచి తొందరగా 
రమ్మంటూ ఆహ్వానిస్తుంది. యువకుడేమో తాను రతనాల మేడకట్టి రంగైన రైక 
కుట్టి తెచ్చానంటాడు. ఒడ్డాణం చేయించడమేగాక గుండెలనే కోసి కోసి దండలల్లి 
ఉంచానంటూ రమ్మంటాడు. ఇలా సాగిపోయే ఈ గీతం ఎదో జానపదగేయ 
ప్రేరణతో అల్లినట్లు అర్దమవుతుంది. 


(పుట 


అలాగే శిష్ట వ్యావహారికంలో అల్లిన మరొక యుగళగీతం “ఓ సకియాి 


15) 

పురు : ఓ సకియా! నీ ఎదపై 
వ్రాసెద నొక గీతి! 

స్తీ శ ఓ ప్రియా! నీ మదిలో 
నిలిపెద నొక దీపిక 


ఆణి బసు పరి భఖ అహవి త ఛాచావుజు చు అచ బుదు పుకు ల తతా అణ శా హరి తాచు 


పు నవ సమాజ మధుగీతం 
పాడుదమే రాధికా! 
ప్రీ : శాంతి నృత్య మాడుదమిో 


నవభారత వేదిక! 


లలితగీత ఎఐస్తారం 239 


పల్లవి లోని “వ్రాసెదనాక గీతి కి బదులుగా “వ్రాసెదనొక గీతిక అని 
సవరించుకుంటే క్రింది పాదాలకు సమంగానే గాక అంత్యానుప్రాసకు అనుకూలంగా 
వుంటుంది. స్వాతంత్ర్య "నవభారతంలో శాంతి నృత్యం చేద్దామంటూ యువతీ 
యువకులు ఆనందంగా పాడుకునేందుకు రచించిన గీతంగా తోస్తుంది. 
భారతీయతను గర్వంగా గానం చేసేందుకై అల్లిన 'భరత జాతి గేయంలో 
(పుట . 16) 
భూధరమో సాౌగరమో 
భూతలమో ఆకసమో 
భరతధరణి నా గృహం 
భరత జాతి నా అహం 1 భూ ॥ 
మహా బోధి నీడలోన 
మహిమగనిన గౌతముడు 
అన్ని దేశముల యందున 
అందరిలో పియతముడు ॥ భూ $॥1 
అహింసతో హృదయాలను 
ఆవలీలగ జయించిన 
మహాత్ముడే దేశానికి 
మహనీయ దయాజ్యోతి 1. భూ ॥ 
అని త్రిశ్రగతిలో భరతభూమిని తన గృహంగా, భరత జాతిని తన 
అహంగా చాటుకున్నారు. రామునితో అర్జునునితో భారతము ప్రసిద్దికక్కగా 
గౌతముడు అహింసతో ఖండాంతర ఖ్యాతి గాంచినట్లుగా, మహాత్మాగాంధీ దేశంలో 
దయాజ్యోతిగా వెలుగొందినట్లు అభివర్రించబడిన యీ గేయం అనేకసార్లు “లలిత 
సంగీతంలో ప్రసారమైంది. 
శీతాకాలంలో చలిని దూరం చేయడానికి వేసుకునే “చలిమంటను' వర్ణించిన 
గేయంలో (పుట : 17) 
చలిమంట వేతాము పొలములో రారే!.... 
జలజ బాంధవునితో సరసమాడేరే!.... 
చిరువెచ్చ పవనమ్ము చెలగె తూరుపులో 
అరవిచ్చె మల్లెలు తరుణి ఊరుపుతో 
చెరకు విల్లు ధరించి అరుదెంచె మరుడు 
నందనాంగణములో నడుచునిక నరుడు 
అని అప్పుడే ఉదయించే బాలభానుని లేతకిరణాలతో చీకటితో పాటు 
చలికూడ పారిపోయేలా చలిమంట వేతాము రమ్మంటూ పలికారు. తూరుపులో 
పవనాలు వెచ్చనవుతుంటే, మగువ నిట్టూర్పుతో మలై మొగ్గలు సగం 


240 తెలుగులో లలిత గీతాలు 


విచ్చుకున్నాయంటూ చమత్కరించారు. శిశిరాన్ని అణచడానికి మన్మథుడు 
చెరుకువింటితో వస్తున్నాడు. కాబట్టి సామాన్య నరుడిక తోటల్టాకి ఆనందంగా 
సాగిపోతాడని వివరించారు. 
ఆ తర్వాత 'చైత్రం' అనే గేయంలో (పుట : 21) 
చైత్ర మాస నవోదయం 
చిత్రముగా వికసించెను! 
వదినా! ఒక మాటు ని 
వదన మెత్తి చూడవే! 
మల్తెపూల రైకతో 
మోదుగు క్రొంజీరతో 
వనకాముిని దిశాంతల 
వసంతాలు చల్లెలే!.... 
అని చిత్రంగా వికసించిన చెత్రాన్ని వదనమెత్తి చూడమని తన వదినను 
అడగడం నవ్యంగా వుంది. తెల్లని మల్లెలు ఎర్రని మోదుగులు విరివిగా 
వికసించే కాలం కాబట్టి మల్లెల రైకతో మోదుగు క్రొంజీరతో వనకామని 
వసంతాలు చల్లతూ వచ్చిందని వర్ణించడం హృద్యంగా వుంది. ఆ తర్వాత అదే 
వదిన మోద మరోగేయమల్లారు. “వదినమ్మ'అనే ఆ గేయంలో (పుట 23) 
వదినమ్మ మాటంటె వంద వరహాలు 
వదినమ్మ పాటంటె మధుర విణల్లు 
గాలి కంటేను వేగమ్ము మా వదిన 
మబ్బు కంటే జాలి మనిషి మావదిన 
అని తవ* వదిన జెన్నత్యాన్ని, అనురాగాన్ని వర్ణించారు. అయితే ఇది 
“మంజరీ ద్విపదగానే ప్రతిపాదమూ గణబద్ధంగా వుంది, ఒక్క మొదటి పాదం 
తప్ప. “వరహాలు' ను కూడ “వర్హాలు 'గా పేర్కొంటే మొదటి వాదం కూడ 
మంజరి ద్విపద గానే మారేది. కావున ఇది గేయం కాదనే చెప్పాలి. 
దాశరథిగారు “వదిన, “వనరాణి” గూర్చి గేయాలు అల్లినట్లే తనరాణి 
గూర్చి గూడ గేయరచన చేశారు. 'నారాణి' అనే గేయంలో (పుట : 25) 
తలనిండ పూదండ దాల్ప్సిన నారాణీ 
మొలక నవ్వుల తోడ మురిపించబోకే 
మాటల్లొ మాటల్లొ మరిపించబోకే [త ॥ 
నీ మాట బాటలో నిండె మందారాలు 
నీపాట తోటలో నిగిడె శృంగారాలు 
నీ మేనిలో పచ్చ చేమంతి అందాలు 
నీ నీలవేణిలో నిలిచె ఆకాశాలు 1 త ॥ 


లలితగీత విస్తారం 241 


అని మొలక నవ్వుల తనరాణి తలనిండ పూదండతో మాట-పాటల్లో 
మైమరిపింపజేస్తుందని వర్ణించారు. 3వ పంక్తి “మాటల్లా మాటల్లా' మరిపించబోకే 
కాక 'మాటల్లొ పాటల్లా' మరిపించబోకే' అని వుండాలి. ఎందుకంటే తర్వాతి 
పంక్తుల్లో ఆమె మాటల్లో మందారాలు, పాటల్లో శృంగారాలు నిండినట్లుగానూ 
వెల్లడించారు. పసిడిరంగు మేదిని చేమంతులతో నీలవేణ్‌ని నీలాకాశంతో 
మనోహరంగా పోల్స్నారు. 
ఖండగతిలో కమనీయంగా సాగిన గేయమిది. కావున ఘంటసాల గళంలో 
లప. రికార్డుగానూ మారుమోగింది. మామిడికి మలైకు గల (ప్రేమను నిర్వచిస్తూ 
'౨ల్రిన 'మామిడి-మళల్తె. అనే గేయంలో (పుట 29) 
మామిడి కొమ్మా మల్లియ రెమ్మా 
మంతన మాడెనదే! 
కోయిల కొమ్మా మన చిలుకమ్మా 
పాటలు పాడెనిదే! 
యువతీ యువజన నవ హృదయమ్ముల 
ప్రవిమల రాగమదే! 
నవ కిసాలముల మధు రసాలముల 
వసంత యాగమిదే! 
అని మామిడిని (ప్రేమికుడిగా మల్తెను (ప్రేయసిగా కలిపి మంతనాలాడినట్లు 
వర్ణించారు. కోయిల-చిలక పాటలు పాడినట్లుగా ఊహించారు. కానన. కాంత 
కంఠంలో కాంచనమాలలు ధరించి మన్మథరాజుతో కలిసి విచ్చేయగా ప్రకృతి 
స్వాగతం పలికినట్లుగా చమత్కరించారు. లేత ఎరుపు మావి చిగుళ్లలా యువతి 
యువకుల హృదయాల్లో రాగోదయం జరిగినట్లుగా భావించారు. ఇదే గీతాన్ని 
స్వల్ప మార్పులతో “రాము' అనే చలన చిత్రంలోనూ వినియోగించారు. 
వసంత మాసంలో ఆనుదంగా నవవేణువు మైోయింపుమంటూ “నవవేబువు' 
అనే గేయాన్ని (పుట : 33) అల్తారిలా - 
మోయింపుము నవవేణువు 
తీయని మోహన వేణువు 
నవ జీవన రాగముతో 
నాట్యమాడ ప్రతి రేణువు 11 యో ॥ 
వనమున కోయిల కూయగ 
వలపుల గంటలు మోయగ 
మల్లియ తీవియ మాటుగ 
మదనుడు బాణము దూయగ 1 I ॥ 
నవ జీవనరాగంతో ప్రకృతిలోని ప్రతి రేణువు నాట్యమాడేలా నవవేణువు 
నూదమని మాధవుజ్ల్ణి కోరినట్లుగా రచించారు. కోయిల కూయగా, వలపుల 


242 తెలుగులో లలిత గీతాలు 


గంటలు మైయగా మల్లెతీగ చాటుగా మదనుడు బాణం దూయగా నవవసంతమే 
తెంచేలా మురళిని ముద్దుగా మోయింపుమంటూ మనోహరంగా రచించారు. 
చతురస్రగతిలో చక్కగా నడిపించారు 
దాశరథిగారు వలపుదిపం వెలిగించమంటూ యుగళగీతంగా అల్లిన 'వలప్పు 
పల అనె గేయం: (పుటి 34) ఘంటసాల గళంలో ఆకాశవాణి ద్వారా 
అనేకసార్లు ప్రసారమైంది. 
పురు - వెలిగించవే చిన్ని వలపుదీపం 
ఎందుకే నామీద యింత కోపం? 
క సై మనసులో ప్రణయమే కనక దీపం 
దాని వెలిగించుకోకున్న పాపం 
Mt DR oN ERE ॥వెలి॥! 
పురు గగనంపు మేడలో కలదులే దీపం 
అది మలిగి పోయెనా అవనికే శాపం 
స్తీ : తారకా నవదీప తోరణాలవిగో 
జగతిలో వెలుగుకే కారణాలివిగో 
హవాను 1వెలి॥ 
అని యువకుడు తన మోద అలక కోపం మాని వలపు దీపం 
వెలిగించమంటే, మనసులోని ప్రణయమే కనక దీపం కావున ముందుదాన్ని 
వెలిగించుకుందామంటూ యువతి ప్రత్యుత్తరమిస్తుంది. గగనాల మేడలో వెలిగే 
చంద్రదీపం ఆరిపోతే అవనికే అంధకారశాపమవుతుందంటాడు యువకుడు. 
జగతికి వెలుగునిచ్చేందుకు తారా తోరణాలున్నాయిలే అని బదులిస్తుంది యువతి. 
కడకు ఎదలో అనురాగదీపమొకటుంటే చాలులే అంటాడు యువకుడు. 
ప్రశ్న-సమాధానాల్లాగా ప్రసన్నంగా సాగిపోయింది యుగళ గీతం. 
రైతుకు అగ్రస్థానం కల్పిస్తూ, సేద్యం చెద్దాం రమ్మంటూ ఎలుగెత్తిన గీతం 
'కాహళం' (పుట 35) 
ఒత్తవోయ్‌ కాహళం - ఎత్త వోయీ హలం 
దున్న వోయీ పొలం - శ్రమయే మనబలం 


రైతుదే ఈ దేశం, వినుమాతని ఆదేశం 
మానవోయి ఆవేశం, ఇదె గాందీ సందేశం 
RINSE 1 ఒత్త ॥ 
కష్టించి పండించే కర్షకులదె యీ రాజ్యమంటూ శంఖాన్ని పూరించి 
నాగలితో దుక్కిదున్ని, దుఃఖాన్ని పారదోలాలంటూ, కోపావేశాలతో కొట్లాటలకు 
తావియక గాంధీ శాంతి సందేశంతో జీవించాలంటూ ఎలుగెత్తి చాటినదీ గీతం. 
ఈ గీతం కూడ బృందగానంగా “ఆకాశవాణి లో అనేకసార్లు ప్రసారమైంది. 
స్వతంత్ర భారత త్రివర్షపతాకను గూర్చి వర్ణిస్తూ రచించిన “త్రివర్ణ కాంతులు' 
౨నే గేయంలో (పుట 47) 


అతతంత విన్తారం 243 


ప 
తాం తో తనను 
te 
ధరిత్రి శాంతిని కోరెనహో! 
కష్టజివులను తర్మవేరులను 
మసంపదతూ తనో! 1 Sn 
అని స్వతంత్ర ఇారత ఆవర్ణ పతాకం సువరకాంతులి! దెదజలుతూ అటు 
ఎ a వె స 
బామాద్రైిపై ఇటు సముడ్రతటిపై ఎగురుతోందంటూ. యుగాల తరబడ్‌ చెలరేగిన 


డా॥సి.నారాయణరెడ్డ : 
ఆధునికాంధ్ర సాహిత్యాన్ని మధించి “డాక్టరేట్‌ పట్టాను పాందడమే గాక 

“నాగార్జున సాగరం , "కర్పూరవసంత రాయలు, ‘విశ్వనాధ నాయకుడు మొదలగు 
ప్రాఢ కావ్యాల్ని గేయంలో రచించి, పద్యానికి గేయమేమాత్రం తీసిపోదని 
డా.సి.నారాయణరెడ్డిగారు నిరూపించారు. “అజంతా సుందరి, 'వెన్నెలవాడ 
మొదలగు గేయనాటికల్ని అద్భుతంగా రూపొందించారు. 'నవ్వనిపువ్వు మొదలిడి 
జ్ఞానపీఠ్‌ పురస్కారాన్ని సాధించిపెట్టిన 'విశ్వంభర' వరకు అనేక కావ్యాల్ని 
చెలువరించారు నవ్యగేయ కవిచక్రవర్తిగా గేయం విలువపెంచారు. నారాయణరెడ్డి 
గారు తొలినాళ్లలో రాసిన గేయాల్లో “ఎల్లోరా గుహలు" శీర్షికతో అల్లిన గేయం 
పేర్కొనదగింది 

శిలలో మృడుజీవ కళలు నింపిన శిల్పి 

ఈవెరూపాందినా వెల్లోర గుహలలో 

మందహాసతుషార సౌందర్య వరాల 

ఎటుల కురిపించినా వెల్తోర గుహలలో 

గాలి తాకిడిచేత - కండే కపోలాల 

ఎటుల చెక్కితివయ్య ఎల్లోర గుహలలో 

నల్ల నల్లని రాతి కళ్లలో నునుసిగ్లు 

నెటుల చిందితివయ్య ఎల్లోర గుహలలో" 





/ జలపాతం - ని నారాయణరెడ్డి అరుణ శ్రీ గ్రంధమాల వచురణ 1953) 


వుట 3౩6 


244 తెలుగులో లలిత గీతాలు 


అని ఖండగతిలో ఎల్లోర గుహలలో గాలితాకిడికే కందిపోగల కోమలి 
చెక్కిళ్లను. నల్లరాతి నాతి కళ్లల్లో కదలు సిగ్గు దొంతరలను మనోహరంగా 
చెక్కిన శిల్సిని మనసారా కొనియాడారు శిలలో జీవకళల్ని పలికించిన శిల్పి 
ఉలిని ప్రస్తుతించారు. 
కులమతాల్ని ఎంచే కుమతుల్ని ఆనాడే విమర్శిస్తూ అల్లిన 'ఓ మనిషి 
గేయంలో 
వర్తమాన వలయంలో 
చిక్కుపడ్డ ఓ మనిషీ! 
భవితవ్యపు సుడి గుండం 
బారినుండి తప్పేవా? 
కులమతాల త్రాసులోన 
తెలివిని తూచే కుమతి! 
జ్యోతిలాంటి ఉరుమేధల 
నీ తరాజు తూచేనా?' 
అని కులమతాల కుటిలాత్ముల్ని నిలదీసి ప్రన్నించడమేగాక బండల్ని 
భగవంతుడని నమ్మించి మోసగిస్తున్నారంటూ పూజార్లనూ మందలించారు. నిజాం 
నిరంకుశత్వపాలన నుండి బయటపడి విశాలాంధ్రలో తెలంగాణా విలీనమయ్యాక 
ఆనందంతో అల్లిన 'రాష్టావతరణం' గేయంలో- 
ఆంధ్రరాష్ట్ర మవతరించె నోహో! 
అంధయుగం బంతరించె నోహో! 
నలువైపుల చీకటి నా 
గులు ప్రాకిన, ద్వేష విష 
మ్ములు దూకిన, నీల నిశా 
నిలయంలో నేటి కుష 
స్పులు లేచెనహో! సుమన 
స్పులు పూచె నహోహో!” 
అని అంతులేని ఆనందాన్ని పద్యాలవంటి వింత విరుపుల నడకలతో 
గేయాన్ని నడిపారు. చీకటి అంతరించి ఆంధ్రరాష్ట్ర అరుణోదయం అవతరించినట్లు 
తెలిపారు. 
నాగార్జున కొండలలో 
రాగధునులు జాలువారె 





1 జలపాతం - ని నారాయణరెడ్డి (అరుణ శ్రీ (గ్రంధమాల వ్రచురణ 1953) 
వ్రుటు 78 
2 జలపాతం సినారె (1953) వుట 81 


అలితగీత వస్తారం 245 


శ శా 
అమరావతి గుండెలల్‌ 
అమర కళలు గేదటీచె గ నౌ 
నన్నయ్య ప్రసన్న. కథా 


నందగీతి. పొాడునేడు 


వెకసించినట్లు వర్ణించారు మందారం పూదెనె మధురమైనది. మిగతా పూవులకన్నా 
విరివిగా విచ్చుకునెది కావున అట్టి మందారంతో తెలుగు భాషా వికాసాన్ని 
పోల్చడం అందంగా, జొచిత్యంగా వుంది 
'వెన్నెలవాడ', "అజంతా సుందరి, 'సుగాత్రి మొదలగు గేయనాటికల్లో 
మధురమైన గేయాలు చోటు చేసుకున్నా ప్రస్తుతాంశమైన లలితగీతా 
వుంచుకొని వాటిని స్పృశించడంలెదు. 
1955లో “నారాయణరెడ్డి గేయాలు'గా వెలువడిన గేయాల్ని పరిశీలిద్దాం. 
"ప్రకృతిలోని ప్రణయిని అనే గేయంలో 
చుక్కలతో నొక్కసారి 
సూచింతును నా కన్నియ 
నల్లని వాల్దడల సందుల 
మలీయలై మొలవాలని 


Ms 
ట్‌ 
ft (ప 
గ్గ 


ఉప ఉల అలతి లాిఖ ఖల బలు తు క ఈ చదల బని ల ఈ భర లబ చి అథితి 2 జనాల తూకు త 


మబ్బులతో నొక్క మాటు 
మనవి చేసుకొందును నా 
అంగన ఫాలాంగణమున 
ముంగురులై మెలగాలని' 
అని చివరకు ప్రకృతినే తనపడతిగా మారిపామ్మని ప్రార్థించడం దీని 
ప్రత్యేకత. తెల్లని చుక్కల్ని తన (ప్రేయసి జడలో మల్తెలుగా, నల్లని మబ్బుల్ని 
ముంగురులుగా, శూన్యాకాశాన్ని నెచ్చెలి నెన్నడుముగా, ఎగసి “మురగ తగను 
కొంగుగా మారిపోవాలని భావించడం మనోహరంగా వుంది. ఈ గేయమె తర్వాత 
“ఎకవీర' చిత్రంలో సినీ గీతంగానూ రాణించింది. 
హేమంత విరహిణి (పుట 22-25) అనే గేయంలో 
నేటి చలివేళ న- 
న్నేల విదలించితివ 





1 _ నారాయణదెడ్డి గేయాలు (7955) వుట 12 


246 తెలుగులో లలిత గీతాలు 


జాణతనమా సఖీ! 
ఓ నా పరాబ్ముఖీ! 


హేమంత సంధ్యలో 
ఈ యలుకలేల? 
ఇదియటే వలపుల ప 
రీకలకు వేళ? 
మన మనసులందు వె 
చని ప్రణయ దీపికలు 
మండినన్నాళ్లు హే 
మంతమె వసంతము! 
అని అలిగిన (ప్రేయసిని హేమంతపు చలిలో ఏకాంతం మాని, వెచ్చని 
తన కౌగిలిలో కరిగిపామ్మని ప్రాధేయపడడం చక్కగా రచించారు. “మిసిమి 
వలపు (పుట : 26) అనే మరో గేయంలో - 
పృథు పయోజ భారము కం 
పించిన సహియింతుగాని 
పలుచని నడుమల్తాడగ 
భరియించగలేను సఖీ! 
పవలంతయు వికచనేత్ర 
పద్మమ్ముల జూతుగాని 
నిముసమైన వాలు చూపు 
నీడల మనలేను చెలీ! 
భూగోళం లాంటి గుండ్రని భారమైన (ప్రయసి వక్షోజాలు కంపించినా 
సహించగలను గాని సన్నని నడుము అల్తాడితే భరించలేనని, పద్మాల్లా పగలంతా 
విప్పారిన నేత్రాల్ని చూతుగాని, రాత్రి పడకగదిలో కోపంగా వాలుచూపు విసిరితే 
నిమిషమైనా నిలువలేనని నాయకుడు నాయికతో వాపోవడం, తన మిసిమి 
వలపుల్ని వెల్లడి చేయడం కొత్తగానే గాక మత్తుగావుంది. 
'ఎగిసిపో (పుట : 33, 34) అనే గేయంలో 
ఎగిసివో ఎగిసిపో ఎగిసిపో! 
యుగ యుగాల తమోంధ 
జగత్‌ నుల్లంఘించి me 
నీ కళ్లల్లో వెల్లలేని యీ తారకలు 


మిలితణిత వనాల 24: 


వరిత్రులెని ఈక తళకత్రుకళు 
జ మున్ను తడియార- లని పవనోర్నికలు 
బ్రతికినా చితికినా ఫలితమొకళలు నోరు =. 
చం చుం తులా తలా IHS. అపర చేల నారి తట్‌. తిం 
ఎ) a 
మాతర RIES OSE. SIs, FS SEE TRE 
[4 జ 
పదల ఉరతొరంగా దక దారుల. అకాతారు. యంత అం త్స వలపుల తు 
లేని హేమంతాలు శిశిరంలేని వసంతాలు కాపురముండే చోటికి కడలిపామ్శనారు 
ఆ 
జలద శత (వుట 35 కట అనె. చేయలో వలనా. హాతనాలాా నము 
ra a 
రమణయంగా వర్ణించారు 
సాగుమా ఓ నీల మేఘమా! 
గగన విణా మృదుల రాగమా! nh mi 
బీట వారినచేల-పీయూషములు రాల 
గరిక లేని పాలాల-మరకతమ్ములు డేల nn నౌ 


అతత చిచిలని అణ వదిల ల శాల భణ చితి చిరా ఇ అ శాఖ భి వాచి ఉశాన లా వధ నావి అధి తశ. అవి టు చ ళ 4 ఆం 


కవిరాజు నినుజూచి ననవీతమై పోవ 
నవనీతమై పోవ-నవగీతమై లేవ n నా 
అని పచ్చని పంటల్ని మరకతములతో, ప్రియురాలి వలపుల్ని.' జిల్ల ని 
పూయు మల్తికలతో పోల్నడమే గాక వర్షామేఘం రాకతో ద్రవించిన. కవి 
నవని నీతమైపోవడమే గాక నవగీతమై లేవడం నవ్యంగా వుంది ముక్త పదగ్రస్తంలా 
మొదటిపాదంలోని చివరి పదాన్ని తిరిగి తడ పాదంలోని మొదట పదంగా 
గ్రహించి ప్రయోగించడం ఈ లలితగీత ప్రత్యేకతగా భావించవచ్చు! అనేకసార్లు 
“అలిత సంగీతం ద్వారా “ఆకాశవాణి లో ప్రసారమైన కమనీయ ఖండగ 
గీతమిది. 
'సందేహడోల' అనే గేయంలో (పుట 43) 

నింగి కడలిని ప్రయా 

ణించు నీలి మొయిళ్లు 

నన్నవలి దరిజేర్పు 

నౌక లేనాడౌనా? 

కనులందు వెల్లువా 

కలు చిందు తారకలు 

నాదారి చూపు క- 

నాప లేనాడౌనా? 

ఆమృత రక్షణ శాల 

లైన స్వరాలు నా 

వాంఛలకు పర్యాయ 

మటములెనాడా న్‌? 


రై] 


248 తెలుగులో లలిత గీతాలు 


అని నింగిని కడలితో పోల్సి ఆ కడలిని దాటించడానికి మబ్బులు 
నావలుగా ఎన్నడు మారునోయని, వెలిగే తారకలు తన కనుపాపలుగా నిలిచి 
ఎప్పుడు దారి చూపునోయని, ఆకాశపు యేటి ఇసుక తిన్నెల -మోద తన పద 
ముద్రలు ఎప్పుడు పటంలా నిలుస్తాయోయనేగాక, అమృతాన్ని రక్షించే స్వర్గం 
తన వాంభల్ని తీర్చే దెన్నడో యని సందేహంతో సతమతమయ్యే కవి చిత్తవృత్తి 
యా గీతంలో స్పష్టమవుతుంది 
అలాగే “వింత మానవుడు' అనే గేయంలో (పుట 47) 
బతుకంతా అగ్ని శెబూ 
చితపధాల ప్రయాణంచి 
జ్యలనమ్మనగా నేమో 
తెలియక విక విక నవ్వెడు 
నేను వింతమానవుడను 
బ్రహ్మజ్జులు నిర్లుణుడే 
పరమాత్ముండనగ వినక 
రాతి బొమ్మలకు గంధపు 
పూతలు పూసెడు వాడను 
నేను వింత మానవుడను 


అని ఉత్తమ పురుషలో ప్రధమ పురుష లక్షణాల్సి, లోకనైజాన్ని ఎత్తి 
చూపారు పరిమళించే పారిజాతాల్ని వదలి మోదుగు పూలను తలచేవాడినని, 


ఇరులను చీల్చే దీప కళికల్ని వదలి మిణుగురులకై అన్వేషించే వాడిననే గాక 
చివరలో బ్రహ్మసమాజం ప్రతిపాదించిన నిర్గుణ, నిరాకార పరబహ్మతత్వాన్ని 
వదలి, రాతి బొమ్మల్ని పూజించే వింతమానవుడినంటూ వ్యంగ్యంగా సంఘంలోని 
చాదస్తపు మనిషిని ఎత్తి పొడిచారు 

'తిక్ర సమస్యలు అనే గేయంలో (పుట 75) చేదు నిజాల్ని తేల్చి 


వాగ పోలిక జడలు వప్పి 
జగత్తులో వ్యాపించెడు 
చీకటులకు చిన్ని తటి 
ద్రేఖయే ప్రబల శత్రువు! 


తేనె తేనెగా బతుకును 
గానమ్మును చేయు మనిషి 
తిక్త సమస్యల దాడికి 
తికమక పడటం నహజుంల! 


అలితగిత విస్తారం 249 


బతుకు గానం చేసే మనిషి చే 
ఎంతచిన్న గాలికైనా ఎండుటాకులె చపూడు చేయగలవు తప 
కావని త్రిశ్రగతిలో విప్పి చెప్పారు 
ఖావని గూర్చి మంచి భావుకతతో అల్లిన గేయం. రేపటి ఉదయం' 
(పుట 80) 
రేపటి ఉదయం నాలో 
లోపల గుసగుసలాడెను 
మనిషీ నీ భవిష్యత్తు 
మహోజ్వలంగా వుందని 
రేపట్లో విశ్వపటం 
రూపం పూర్తిగ మారును 
రేపట్లో శాస్త్ర మహిమ 
రేల పగళ్లుగ మార్పును! 
ప్రజ్ఞా శూన్యులికెన్నడు 
పదవులు పాలించలేరు! 
సృజనాత్మక శక్తిలేని 
భజన కీర్తనలు చెల్లవు 
అని శాస్త్ర పరిజ్ఞానంతో రేలుపగళ్లుగా మారుతాయని, అషప్రాజ్ఞాలు అందలా 
లెక్కలేరని, భజన పరుల స్తోత్రాలు పనికిరావని ఆనాడే సి.నా.రె. గారు భావిని 
గూర్చి రేఖామాత్రంగా చెప్పినా, అవి నేటికీ వెళ్లు దన్నుకొని విపరీతంగా 
వ్యాపించడం గమనార్హం! 
'మెరుపు బొమ్మలు అనే గేయంలో (పుట : 84) సరికొత్త భావాలు 
మెరుపుల్లా స్ఫురిస్తాయి. 
మనస్సులోకి తొంగి చూస్తే 
కనుపించే మెరుపు బొమ్మలు 
కళ్లతో పల్కడం తపు 
నోళ్లతో చూడవు! 
చీకటి ప్రొఢాంగన వలె 
ఆకారం మలచుకుంటే 


250 తెలుగులా లలత గితాలు 


చుక్కలు జడలో పువ్వులు 

సుధాంశు బింబం తిలకం! 

మబ్బుల చెరసాలలోన 

మెరుపు కటకటాల మధ్య 

కుసుమ శృంఖలాలు దాల్చి 

కూర్చుంటే బాగుండును 

శిశిరుడు 'డిండిము'డి వోలె 

'జంబాలను కొడుతుంటే 

మధుపతి “శ్రీనాథుం'డై 

ఎదుర్కొంటే ఎంత హాయి! 

అని మనసులో కదలే భావాల మెరుపు బొమ్మల్ని ఆలోచించి ఆవిష్కరించే 
ప్రయత్నం చేశారీ గేయంలో. ఎత్తుగడలో “మనస్సులోకి అని గాక “మనసులోకి” 
అంటేనే తాళగతి సవ్యంగా వుంటుంది. సాధారణంగా చరణాల్లో మొదటి రెండు 
పంక్తుల్ని 13 మాత్రలతో మిగతా రెండు పంక్తుల్ని 13,9 లేక 12, 10 మాత్రలతో 
నడిపించారు. ఒక విధంగా చెప్పాలంటే త్రిశ్ర మిశ్రమ గతుల్ని యథేచ్చగా 
హెచ్చు తగ్గులతో ప్రయోగించారు. గౌడడిండిమ భట్టు లాంటి శిశిరాల్సి 
శ్రీనాథుడే మధుపతియై ఎదుర్కొంటే ఎంతో హాయిగా వుంటుందని పరిచిత 
కావ్యవస్తువుల్ని ప్రవేశపెట్టారు. ఈ గేయం గేయంలా కాక వచన గేయంలా 
నడుస్తుంది. 

డా॥సి.నా.రె.గారి “తెలుగు గజళ్లను కూడా 'లలితసంగీతంలో కొందరు 
గాయనీ గాయకులు గానం చేశారు. కాని అవి “గజల్‌ ప్రక్రియలో చేసిన 
గేయరచనలు కాబట్టి వాటిని ఈ లలితగీత పరిధిలో పరిశీలించడంలేదు. 
“రామప్ప, 'వెన్నెలవాడ మొదలగు గేయనాటికల్లోని గేయాలు కొన్ని లళిచ 
గీతాలుగా చాలాసార్లు ఆకాశవాణిలో ప్రసారమై శ్రోతల మన్ననలందుకున్నాయి. 
వాటిని గూర్చి “పసారం' విభాగంలో వివరిస్తాను. 


కందుకూరి రామభద్రరావు 


లలితగీత లతల్ని విస్తరింపజేయడానికి కృషిచేసిన కవులలో కందుకూరి 
రామభద్రరావుగారు కూడ అగ్రశ్రేణిలో నిలుస్తారు. 1905లో జన్మించిన వీరు 
బాల్యంలో గాంధీజీ బోధనల (ప్రేరణతో దేశసేవాసక్తిని పెంపొందించుకొని అనేక 
దేశభక్తి గేయాల్ని, రవీంద్రుడు, కృష్ణశాస్త్రి గార్ల బాటలో అనేక మధుర ప్రణయ, 
ప్రకృతి గీతాల్నీ రచించారు. విరు ఉత్తమ ఉపాధ్యాయులు, ఉపన్యాసకులేగాక 
ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో దశాబ్దం పాటు విద్యాకార్యక్రమ ప్రయోక్తగానూ 
ఉద్యోగం చేసి అనేక లలితగీతాల్ని అల్లారు. ఆ గీతాల్నే వారి కుమారుడు 
“గేయమంజరి' పేరున ప్రచురించి వెలువరించారు. 


అలితగ్‌ీత విస్తారం 251 


అందులో ప్రథమంగా అగుపించే గీతం, తెలుగు తోట 
ఎంత చక్కని దోయి! ఈ తెలుగు తోట 
ఎంత పరిమళమోయి! ఈ తోట పూలు 
ఎయమృత హస్తాల - ఏ సురలు సాకిరో? 
ఏ యచ్చరల మురువులీ తీరుదిడ్జెనో? 
ఈ పూల పాలలో నింత తిీయందనము 
ఈ లతల వోక్‌ల్లకింత ఒయ్యారమ్ము 
నౌ యెడందను రేపు నా తెలుగు తోటలో 
పాడుకొన నిండోయి! పలవింప నిండోయి! 
అంటూ మన తెలుగు రాష్ట్రాన్ని ఒక తోటగా, మధురమైన తెలుగు 
భాషను “పూలపాలినే మకరందంగా భావించారు. ఆ తోటలోనే అనవరతం 
తనను పాడుతూ పరవశింపనీయండంటూ అర్థించారు. మాతృభాషాభిమానాన్ని 
ఎలుగెత్తి ప్రకటించారు. 
'మురళిరవము (పుట : 4) అనే గేయంలో మురళి కృష్ణుణ్ని 
ప్రస్తుతించారిలా - 
ఆపరా ఒకసారి - ఆ మురళి రవము! 
తీపి వేదన నింక - ఓపలేనుర కృష్ణా!.... 
లును టు iu ఆ ॥ 
సుమబాల యీ బాల - నోలి వ్రాలు పదాల 
ఆపి వేణువొకింత - అదుముకో నన్నెదకు 1 ™ i 
అని కృష్ణుని మోహాన మురళీరవ మాధుర్యాన్ని ఓపలేనంటూ, యిక 
అతని పాదాలపై సుమబాలగా సోలిపోతానంటూ, ఎదకు అదుముకొమ్మంటూ 
గోపిక అర్థించే తీరును రమ్యంగా రచించారు. అయితే ఈ గీతం కృష్ణశాస్త్రిగారి 
మోయింపకోయ్‌ మురళి 
మోయింపకోయి కృష్ణ! 
తీయతేనియ బరువు 
మోయలేదీ బతుకు 
అనే గీతాన్ని గుర్తుకు తెస్తుంది. ఆ గీత (ప్రేరణతో అల్లినట్లుగా తోస్తుంది. 
ఆమని గూర్చి అల్లిన మరో గీతం, 'నవ వసంతము (పుట : 13) 
అరుణారుణ కిసలయముల 
చరణామల రాగమురల 
నవ వసంత మరుగుదెంచె 
నవ జీవము జగతి నించె 


1. గేయుమంజరి - కందుకూరి రామభదరావు వుట . 7 


252 తెలుగులో అలిత గీతాలు 


నాని నాని వానపోత 
నవసి నవసి మంచు మూత 
చివుకు చీకులెల్లరాల 
చివురించెడు చేతనములు 
కోయిల మావి చివురులను మేసి మధురంగా స్వరమెత్తగా ఆమని 
వచ్చిందనే మామూలు భావాన్నే *......... కిసలయముల చరణామల రాగమురలి 
అనే సరికొత్త ఎత్తుగడలో ప్రకటించారు. వానలో తడిసి, మంచులో నవసి 
కృశించిన (ప్రకృతికి నవచైతన్యం చేకూరిందని చెప్పారు. 
వసంతర్తువు ఆగమనంతో వన్నెలొలికే పూల పాత్రలో ప్రియునితో కలిసి 
మధువునాను మధుపాంగన మనసు మనసులో లేదంటూ 'ప్రణయము” (పుట:20) 
అనే గేయాన్ని పసందుగా రచించారు. 
వేళకాని వేళయింత 
పూలకారు సొగసులేల? 
కుదురులేక ఎడదయింత 
చెదరిపోవు నిలువలేక 
కులుకు లొలుక ప్రియుని తోడ 
కుసుమ పాత్రలోన జేరి 
మధువునాను మధుపాంగన 
మనసు మనసులోన లేదు 
ఈ గీతాన్ని త్రిశ్రగతిలో చక్కగా నడిపారు. సామాన్యంగా పూవును (ప్రేయసిగా 
భ్రమరాన్ని ప్రియుడిగా పోలిస్తే, వీరు మాత్రం కుసుమ పాత్రలో మగతుమ్మెదతో 
జేరి కులుకుతూ మధువును గ్రోలుతున్న ఆడతుమ్మెద (మధుపాంగన) మనసు 
మనసులో లేదనడం నవ్యంగా వుంది. 
“విరియ నిమ్ము (పుట : 37) అనే మరో గేయంలో 
విరియనిమ్ము! విరియనిమ్ము! 
విరుల మంజరులు స్యామి! 
దళము దళము నందు చిందు 
తరుణ కాంతుల పసందు 
పూవు పూవు నుండి లేచి 
తావి తెమ్మెరలు వీచు 
ఒకరు కేల త్రుంచనీ 
ఒకరు తల ధరించని 
వెలితి లేని వికసనంపు 
వలపులే ఫలింపనీ! 


అలితగీత ఎస్తారం 253 


అని విరులన్నీ దళము డళములో తరుణకాంతులు పనందుగా 
చిందులేయగా పరిమళాలు వెదజల్లగా వికసించాలని, వాటిని ఒకరు త్రుంచగా 
మరొకరు తలను ధరించగా, వలపులు ఫలించగా విరివిగా పూయనీయి స్వామీ! 
అని వేడుకోవడం హృద్యంగా వుంది. ఇందులో ఆది, అంత్యాను ప్రాసంతో 
పదాలు వీనుల విందును కలుగుజేయడం విశేషం! 
'కళాసుందరి (పుట : 39) అనే గేయంలో - 
ఓ కలాసుందరీ! ఓ మధురగాయనీ! 
ఈ యెడద వీణపై తీయకే నీచేయి! 
మునివేళ్ల స్పృశియింప మూర్చనలు పోయేను 
అంగుళుల పలికింప అమృత మొలికించేను 
అని కళాసుందరి మధురగానంతో మునివేళ్లతో తాకగానే ఆ వీణ అద్భుత 
అమరనాదాల్ని పలికిస్తుందని మనోహరంగా భావించి రచించారీ గతాన్ని. 
గోదావరి నదిని వర్ణించే “గోదావరి” (పుట : 42) గేయంలో - 
పొంగుతూ వచ్చిందిరా గోదారి 
రంగుతో మెరసిందిరా! 
తరగ చేతులపైని నురగ సొమ్ములు వెల్ల 
ఆటలే ఆడిందిరా! మధురముగ పాటలే పాడిందిరా! 1 పొం ౫ 
అత్తింటి కని పోవు ఆడపడుచును బోలి 
పసుపు కుంకుమలందెరా! సిగ్గుతో మిసిమి నవ్వులు నవ్వెరా! 
పడుచు ప్రాయపు పొంగు పట్టలేకెదలోన 
పరుగెత్తి పోయిందిరా! జలధితో ప్రణయైక్యమందిందిరా! ॥; పొం ॥ 
అని గోదావరి తన తరంగాలనే చేతులకు నురగల్నే సామ్ములుగా 
ధరించిందని అత్తింటికి వెళ్లే ఆడపడుచులా పసుపు కుంకుమ అందుకొని 
సాగరునితో ప్రణయైక్య మందిందని ఖండగతిలో అభివర్ణించారు, 
మల్లెపూవు ఉపమానంగా కవులు అనేకులు గీతాలల్లితే ఈ కవి మల్లెపూవును 
వస్తువుగా చేకొని పలుగీతాల్ని అల్లారు. మచ్చుకు “మల్లెపూవు-1 గీతాన్ని 
(పుట :50) పరిశీలిద్దాం. 
ఓపలేనే మనసు - ఓ మల్లెపూవ! 
దాచలేనే వలపు - వేచునాయెదలోన nd ॥ 
మలిన మెరుగని బ్రతుకు - తెలినగవుతో కులుకు 
పరిమళపు పిలుపుతో పరవశుని జేసేవు! 
ఒక ప్రొడ్దై నిలిచినా - ఒక పూటె వలచినా 
బతుకొక్క నగవుగా పరిమళించునె చాలు ! 1 చ i 


254 తెలుగులో లలిత గీతాలు 


మల్లెల పరిమళం మనసుకు మత్తెక్కిస్తుంది. మల్లె తెల్లదనం చూపు 
నాకర్షిస్తుంది. అందుకే మల్లె వలపులకు డ్రేరణ కలిగించే పూవుగా గుర్తింపు 
పొందింది. కావున సందె పొద్దు మాత్రమే నిలిచి గుబాళించే మల్తెలా, బ్రతుకొక్క 
నన్నుగా పరిమళించిన చాలని భావించడం మనోహరంగా వుంది. 
బసవరాజు అప్పారావుగారిలాగే కందుకూరి రామభద్రరావుగారు కూడ 
"పాపాయి (పుట : 62) పైన ఒక గీతమలారు. 
పవ్వళించిన దోయి - పాపాయి తొట్టిలో 
పాల బుగ్గల మిసిమి - పూలు పూచినవోయి 
నిదురబోయిన పాప - వదన మండలములో 
ఎందుకో వికసించు నీ భావ చిత్రాలు 
కనునేమొ స్వప్నాలు వెనుక జన్మల గాధ 
వినునేమొ భావిజీవిత శీల నవబోధ 1 ప ॥ 
అని ఊయలలో నిదురించే పాప గతజన్మగాధల్ని కలగంటూ, భావి 
జీవిత బోధనను వింటూ యోగనిద్రలో వున్నదని సంభావించారు. 
మలిసంధ్యవేళ మహేశ్వరుడు చేసే తాండవాన్ని వస్తువుగా చేసుకొని 
అల్లిన గీతం, 'సంధ్యానృత్యము' (పుట : 89) 
ఓహో మహాదేవ! ఓహోహో నటరాజ! 
సాగించినావయ్య, సాంధ్య నృత్యము! 1 ఓ | 
నాసలి జేగురుకంట - మసలి రేగిన మంట 
పశ్చిమాంగణమంత - ప్రసరించునెరసంజ 
శిరసు మెట్టిన గంగ - చిందు త్రొక్కికలంగ 
వినువిధి చుక్కతై - మినుకు మినుకని మెరయు nb ॥ 
పశ్చిమదిశలో సాయంకాలం అగుపించే అరుణ వర్ణం పరమేశుని నొసటి 
ంటిమంట వలన ఎర్పడిందని, నింగిలో మినుకు మినుకుమని వెలిగే చుక్కల్ని 
వుడు చిందులేస్తుంటే తలనున్న గంగ ఒలుకగా దొర్లిన నీటి చుక్కలని 
భావించడం సవ్యంగా వుంది. 
కందుకూరి రామభద్రరావుగారు దేశభక్తి గేయాల్ని కూడ అనేకం వ్రాశారు. 
గేయమంజరి'కి అనుబంధంగా వెలువరించారు. అందులో 'జయపతాకి అనే 
గీతంలో 


5 UN 


కి 


™ 


ఈ త్రివర్ణ జయపతాక - ఈ త్రయీపథపతాక 


గగన వీధి నెగసెరండు! కరము మోడ్చి మొక్కరండు! ॥ ఈ ॥ 
అరుణాశయ గణవిశాల - హరితాంచిత భాగ్యజాల 
ధవళ కదిత స్వచృచరిత - ధర్మచక్రమార్గ భరిత' 1 ఈ ॥ 


7 _దేశభ్తక్సిగేయాలు - కందుకూరి రామభదరావు వుట 7 


అలితగీత ఎస్తారం 255 


విశాల ఆశయాల్ని అరుణవర్ణంగా, ఖాగ్యసీమల్ని హరిత వర్ణంగా స్వచ్చమైన 
చరితను ధవళవర్ణంగా, అశోక చక్రాన్ని ధర్మ మార్గంగా ఎంచుకొని ఎగరేసిన 
మువ్వన్నెల మన జాతీయ పతాకానికి మనసారా చెయ్యెత్తి మొక్కగా రారండంటూ 
ప్రబోధించిన వైనం బాగుంది. 
అలాగే భారతమాతను ప్రస్తుతించే గీతం, “జయహే! జయహే! జయ 
భారత జననీ? (పుట : 16) 
జయహే! జయహే! జయ భారత జననీ! 
జయ ప్రియసుత హృదయరాగ రంజిత పదనలిని! 1 జ a 
నవ స్వతంత్ర కేతన రుచి చుంబిత సుందరగగనా! 
నవ భావోదయ మరీచి శోభిత మృడు హృదయా! 
నిఖిల శత్రు భయకారణ కిరణాంచిత నయనా! 
సకల మిత్ర బాంధవ జన సడయామృత వచనా! 1జి a 
ఇందలి పదాల కూర్పు, భావాల చేర్పు చూస్తే కృష్ణశాస్త్రిగారి 
జయ జయ జయ ప్రియభారత జనయిత్రీ దివ్యధాత్రి! 
జయ జయ జయ శతసహస్ర నరనారీ హృదయనేత్రి 
అనే గీతం ప్రేరణతో రచించినట్లు అనిపిస్తుంది. అయినా తత్సమ 
పదగుంభనలతో పాట పసందుగా పఠితల నాకర్షిస్తుంది. 
కొత్త పథకాలతో బడుగు బ్రతుకుల్లో సరికొత్త వెలుగుల్ని నింపే నవీన 
ప్రభుత్వ మార్గాల్ని దృష్టిలో వుంచుకొని అల్లిన గీతం, 'నవ చ్యోతి (పుట : 35) 
వెలిగింది ఒక క్రొత్త జ్యోతి 
బీద సాదల బతుకు పెన్నిధిగ-సన్నిధిగ 1 వె 
ఉనికిలో, మనికిలో - ఊహాపథమ్ములో 
కాంత నిండింపగా - క్రాంతి పండింపగా 
తోడుగా నీడగా వాడవాడలు గలిపి 
మంటిలో మానవులు- మానికాలై మెరయ 1 వె ॥ 
పేదల బ్రతుకు తెరువుల్ని బాగుచేసి మట్టిలోని మాణిక్యాలుగా వెలిగింపజేసే 
సరికొత్త నవజ్యోతి వెలిగిందంటూ తమ ఆశాభావాన్ని ఖండగతిలో కమనీయంగా 


వ్యక్తీకరించారు. 
చివరగా భారతమాతకు మంగళహారతి పడుతూ అల్లినగీతం, "మంగళమ్‌" 
(పుట : 39)లో 
భారత మాతకు మంగళమ్‌ 
శూర ప్రసూతకు మంగళమ్‌ na a 


నిగమ విహారిణి - జగదుపకారిణి 

సదయ హృదంతర ముదిత దిగంతర 

మిత్ర ప్రకాశిక - శాత్రవ కాళిక 

వినుత మహాగుణ - జనపరితోషణ ner i 


256 తెలుగులో లలిత గీతాలు 


అని భారతమాతను విరులనుగన్న 'శూరప్రసూత'గా, వేదవిహారిణి, జగదుప 
కారిణియెన భారతిని 'మిత్ర ప్రకాశిక- శత్రువుల పాలిటి కాళిక గా చతురస్రగతిలో 
అభివర్ణించడం నవ్యంగానే గాక దివ్యంగా వుంది. 

ప్రతిభతో ఇలా అనేక రకాల గీతాల నల్లిన కందుకూరి వారు కూడ 
ద్వితీయదశలో లలితగీత 'విస్తారంకై అద్వితీయంగా కృషి చేశారు. అల్లుడైన మరో 
లలితగీత రచయిత “శశాంక కు మార్గదర్శకుడయ్యారు. ప్రముఖుల మార్గాలలో 
సాగి ప్రసార లలితగీత రచనల్లోనూ ప్రధానపాత్ర వహించారు. 


శశాంక 


లలితగీత రచయితల్లో అందెవేసిన చేయిగా అందమైన గీతాలల్లిన వారు 
శ్రీశశాంక గారు. వారి లలిత గీతాలనేకం ఆకాశవాణిలో ప్రసారమయ్యాయి. 
కవితలు “స్వరలహరిలో ప్రచురితమయ్యాయి. 
“'స్వరలహరి'లో వాన మోద “వాన చాని పేరుతో ఒక గేయాన్ని రచించారు. 
కొమ్మించు బొమ్మంచు .కోక కట్టుకొని 
తళుకు ముత్తెపు బెళుకు రైక తొడుగుకొని 
చికిలి చూపులలోన వలపు నిలిపికొని 
చిలిపి లే యెదలోన నెనరు నించికొని 
వెదకులాడెద వెవరినే వానచాన! 
ఎండి బీటలు పడిన యీ నేలలోన 
ని పేమ బీజమై దినదినము నెదిగి 
కోర్కెలీరిక లెత్త గోముగా పెరిగి 
నవనవోన్నేషమౌ చివురాగు దొడిగి 
బ్రతుకెల్ల పండించు భాగ్యాన బరగి 
శలకాల మిట్టులే మా కనులలోన 
కాపురము చేయగదవే వాన చాన 
అని బిటవారిన బీడులో కురిసే వానను చానగా భావించి యూ 
గీతమల్తారు. హరివిల్లును నొసట బొట్టుగా దిద్దుకొని మొయిలు మేలిముసుగులో 
తన హోయలు అగుపించగా భూమిపైకి వయ్యారంగా దిగివచ్చిన వానచానతో 
ఆమె (్రేమబీజంగా తాను దినదినం పెరిగి, నవనవోన్మేషంగా చివురాకు తొడిగి 
వలపు బతుకల్ల పండిపోవాలంటూ అభిలషించారు. 
“జయంతి అనే గేయంలో (పుట : 8) రవి చంద్రుల్ని మించిన కవిని 
తానంటూ సగర్వంగా చాటుకున్నారు. 
కర్మసాక్షి సహితమూ 
కాంచలేడు నావలె! 
చుక్కలరేడైన సరే 


౧ న్వ్యరలవారి (1971) శళాంక వుట 4 


అలితగీత ఎన్తారం 257 


శోభింపడు నావలె! 
పవలురేలు మారినచో 
పలుకరు రఎ విధులు 
అహర్నిశలు నా యోచన 
అవనికి ప్రతినిధులు! 
ఆకాశాన్నధిగమించి 
సారింతును మేధ 
తారాతోరణము దూరి 
దర్శింతును వసుధ 


'రవిగాంచనిచోటు కవిగాంచు'ననే నానుడి ఆధారంగా పై గీతమల్లినట్లు 
తోస్తుంది. సూర్యుడు పగటికి, చంద్రుడు రాత్రికి మాత్రమే ప్రతినిధులు కాగా, 
అహర్నిశలు యోచించే, భూమ్యూకాశాల్ని దర్శించే తాను మాత్రం నిరంతర కావ్య 
సృష్టికి కర్తనంటూ స్వరమెత్తారు. 

భారతిని శ్లాఫఘిస్తూ రచించిన 'జ్యోతిర్లీత' గేయంలో (పుట : 10) 


అని 
నిండేలా, 


వెలిగించు భారతీ! వెలిగించు జ్యోతి! 
వెలిగింపు మెల్లెడల నీ విభవద్‌ప్తి! 

రేబవళ్లును మింట దీపమ్ములున్న 

తులువచీకటి తొలగి తలగుటేలేదు 

చుక్క చుక్కను ప్రక్క చొక్కి నక్కేను 

బ్రదుకు లోపలి సుకము (ముచ్చలించేను! 1 వె ॥ 
క్రమ్మే చీకట్లన్నీ కదలిపోయి వెలుగు వెల్లువ జగతి యంతా 
నరకమయేేే భువి నందనమయే్య్యాలా ఆనంద జ్యోతుల్ని 


వెలిగించమంటూ భారత భారతిని కీర్తించారు. 
“వినతి పత్రము అనే గేయంలో (పుట : 12) శార్వరికి తన విజ్ఞప్తి 


తెలిపారు. 


చిగురు జొంపు కెంపు 
సిందూర పుం బొలుపు 

చెలగి యెల మావితో 
చేజేతులను కలిపి 

చెలిమి కూర్పవె శార్వర్‌! 
వాసంత శ్రీల నిలుపవె శార్వరీ! 
పొదరు పొదరున కొదమ 
తుమ్మెదల యుద్ధమున 

పూలు మధుసిక్తమై 


258 తెలుగులో లలిత గీతాలు 


పారలె పుప్పొడి ధూళి 
రణ మరణము మానుమా 
శార్యరీ! రాగమయ మొనరింపుమా! 
శార్వరిని సంబోధిస్తూ లేత ఎరుపు చిగురు జాంపాల్ని కెంపులుగా, 
గోర్వంకల్సి సర్హార్లుగా, చిలుకల్ని వజీర్లుగా పోలుస్తూ ఆమనిలో అధికంగా 
మధువుల్ని వెదజల్లే పూల మోద తుమ్మెదలు వాట పోరుచేయరాదని 
చెప్పమంటూ కవి వాసంతికి విన్నవించిన వైనం ఇందులో అగుపిస్తుంది. 
“స్వైర గీతి'లోని భారత వీరము స్వైర విహారం చేయాలంటూ 
అభిలషించారు (పుట : 20) 
పొంగవే పొంగవే పాంగవే గంగా 
పూత భారత జాతి చేత ముప్పాంగ 
వర కురుక్తేత్రమై వసుధ వీరము పార 
భరత యోధుల శౌర్య పటిమ మోసులు వార ॥ పొం ॥ 
కదలవే! కదలవే కదలవే సింధూ ! 
గరువంపు పంజాబు యువ విర బంధూ! 
ఉరుకుముద్రేకమున ఉవిద కావేరి! 
పారలు మావేశమున తరుణి గోదారి! 
స్వైర స్రవంతియె సకల భారత జాతి 
సర్వతంత్ర స్వతంత్ర సంరంభమున వాంగ ॥ వాం ॥ 
ఉత్తుంగ తరంగయైన గంగ, సింధు, కావేరి, గోదారి మొదలగు దేశంలోని 
ప్రధాన నదుల్లా భారతజాతి వీరావేశంతో ఉప్పాంగి, తన సర్వతంత్ర, ప్రతిపత్తిని 
నిలుపుకోవాలంటూ స్వరమెత్తారు. 
'మాతృవందనము' అనే గేయంలో (పుట:30) మాతృభూమిని స్తుతించారు. 
రావమ్మ! స్వాతంత్ర్య భారత సవిత్రీ 
రమ్మహో! శాంత సంగీత శుభగాత్రీ! 
నదనదీ జలములే కాలువల మలగి 
వనరు బీడులె పంట భూములై వెలయ 
వరనందనోద్యాన వాటియై భూమి 
నవనవానందమున నరుల నలరింప ॥ ర ॥ 
హిమనగము వలె ఉన్నతాశయములమర 
గంగాజలమ్మువలె కరుణపొంగార 
కోటి కోటుల కొక్కటే గొడుగుబట్టి 
సకల మానవకోటి సాకు జనయిత్రి 1 రె ॥ 


అలితగీత ఎఐన్తారం 259 


ఆర్తనాదాలు తొలగి ఆవని ఆనండగీతాలు పాదాలని, పేదలకడగండ్లు 
తొలగి బీళ్లు పచ్చగా పండాలని, హిమాలయంలాంటి ఉన్నతాశయంతో, గంగా 
జలం లాంటి కరుణతో మానవ కోటిని సర్వదా రక్షించి పోషించగా తరలి 
రమ్మంటూ భారతమాతను కిర్తించారు. 
'“ఎవరోహో అనే గేయంలో (పుట:38) 
నీలాల మేడలో నెలవంక కొక ప్రక్క 
చూడ చక్కని చుక్క ఎవరోహో! 
కొలను గుండియ కలచి కలువ చెలువము దోచు 
చలువ చుక్కల రాజు ప్రియురాలే! 
చివురాకు తెరచాటు సిగ్గుడొంతరలలో 
మురియు చిన్నరి చిలుక ఎవరోహో! 
చేమ పూదోటలో పలుకు పలుకున తేనె 
లొలికించు గొరవంక పియురాలె! 
ప్రశ్న-జవాబుల మాదిరిగా సాగిన పాటయిది. నెలవంక పక్కనున్న చుక్కను 
కలువ (ప్రేమను కాజేసిన చంద్రుని ప్రియురాలని చెప్పడం, చివురాకు తెరచాటు 
సిగ్గుపడుతున్న చిలుకను (పేమతోటలో విహరించే గొరవంక ప్రియురాలని 
వివరించడం, సెలయేరును గిరిరాజు ప్రియురాలిగా, లలితాంగిని విశ్వమంతా 
(ప్రమపేరున నిండిన ప్రియురాలిగా అభివర్ణించడం యీ గేయ ప్రత్యేకతగా 
తోస్తుంది. నవ్యతగా నిలుస్తుంది. 
మధుమాసంలో విరబూసిన తోటల్సి చూసి పూలకారు పుడమిపైన యాత 
చేస్తోందంటూ అభివర్ణించిన గేయం రమణీయంగా కొనసాగిందిలా- 
నేల నవ్వుతోందా? 
రాగాల రువ్యుతోందా? 
పూలకారు పుడమిపైన 
యాత్ర సాగుతోందా? 1 నే ॥ 
గున్నమావి కొమ్మలపై - సన్నాయిలు మగు 
చిగురాకుల పల్లకిపై - చిలక కలికి సాగు 
గుండెలోన పన్నీటిని - గోరువంక చిమ్మ 
ఒడలంతా పులకింకతై ఒదుగును చిలకమ్మ 1 నే ॥ 
విరబూసిన తోటల్ని నేలనవ్వులుగా, పూలకారు పుడమిపైన యాత్రకు 
బయల్దేరినట్లుగా భావించడం నవ్యంగా వుంది. రాగానుగుణంగానే గాక రమ్యంగా 
తిశగతి ప్రధానంగా రచన జరిగింది." 
కళాకేళి వ్రచురణగా వెలువడిన శశాంకగారి మొదటి గేయ సంపుటి 


7 పాలగుమ్మి ఎళ్వ్ళనాధంతో ముఖాముఖి - 24 7 7997 


260 తెలుగులో లలిత గీతాలు 


“నయా జమానా లో లలితగీతాలుగా రాణించేవి కొన్ని మాత్రమే అగుపిస్తాయి. 
అందులో 'వసంతగీత' మొకటి! 
అనురాగ జలధిలో మానమవుతాను 
ఆనంద పాథోధి లీనమవుతాను! 
సంతస వసంతవన 
సంతకుల పరిమళము 
లాను యెలదేటివలె 
పారు సెలయేటివథె 
పేమ వనములో పరుగులిడుతాను 
కడలి యొడలిలో కరిగిపోతాను! 
సనజాజి కనుగీటి 
కవ్వించు నన్ను 
మల్లె మనసును విచ్చి 
మాటాడు నాతొ 
తావినై పేమైక జీవినై లోకైక 
భావినై తీయనగు పాట పొడిగిస్తాను” 
అనురాగ సాగరంలో మోనం (చేప) గా గెంతుతూ ఆనంద సముద్రంలో 
లీనమవుతానంటూ సరికొత్త (ప్రాసను ప్రయోగించారు, పల్లవిలోనే. వసంతంలో 
విరిసే లతాంతాల పరిమళాల్ని కొల్లగొట్టేందుకు చెలరేగే తుమ్మెదల, దూకే 
సెలయేటి పాయల్లా ప్రమవనంలో పరుగెడతాననడమే గాక కడలి ఒడిలో 
కరిగిపోతాననడం బాగుంది. సనజాజి, మల, మనసారా పిలువగా వాటిలోని 
తావిలా, (ప్రేమైక జీవిలా, లోకైక భావిలా తీయనగు పాట పొడిగిస్తానంటూ 
ఎడతెగని మృదు పద ప్రయోగాలతో చరణం ముగింపుకో బిగింపు తీసుకువచ్చారు. 
చక్కటి యమకాలంకారాన్ని పాటించారు. ఖండగతిలో గేయాన్ని కమనీయంగా 
నడిపించారు. 
అలాగే “అనంత స్వప్నం. అనే గేయం (పుట : 39) రచించారు. 
రండి రండి నరులారా! రండి వియచ్చరులారా! 
రండీ లోకం లోపలనే కొలువుండండీ! 
ఆకౌశమ్మే ఛత్రము 
అవనియె సింహాసనమ్మ్ను 
అంబుధి రత్నాగారము 
అనిలమె ఐఎంజామురము్ము 
రండి రండి జనులారా! రండి నిరంజనులారా! 
రండీ లోకంలోపలనే ప్రసరించండీ! 
తూరుపు దిశ నుంచి మొదలు 


hk ¢ 


1 నయాజమానా (1954) కకాంక - వుట 9 


అలితగీత ఎఐన్తారం 267 


పడమర దిశవరకు [ప్రాకు 
అరుణ కిరణ స్వర్దకాంతి. 
నవ మానవ మహాగీతి! 
రండి రవచ్చవులారా! రండి జగదృవులారా! 
రండీ నూతన జీవితమే విరచించండి!.... 
అని నరులనూ, వియచ్చరులనూ (దేవతలనూ) సంబోధిస్తూ, ఆకాశం 
గొడుగుగా అవని సింహాసనంగా, కడలిని రత్నాగారంగా, గాలిని వింజామరగా 
మలచుకొని నిరంజనంగా నిలిచిపోదామంటూ ఆహ్వానించారు. తూర్పు-పడమర 
వరకు అరుణ కిరణ స్వర్ణ్లకాంతిలో నవమానవ మహాగీతి రచించడానికి స్వాగత 
స్వరమెత్తారు. 
ఇలా శశాంకగారు మృదు మధుర పదాలతో చక్కటి భావాలతో గేయరచన 
చేసి, లలితగీత విస్తారం కోసం తనవంతు కృషిని కొనసాగించారు. 
జె.బాపురెడ్డి 
లలితగీత ప్రక్రియను అభివృద్ది పథంలో నడిపిన కవులలో శ్రీబాపురెడ్డి 
గారిని కూడ ప్రముఖంగా పేర్కొనాలి. జె.బాపురెడ్డిగారి లలితగేయాల హేల 
మూడు మార్గాలలో నడిచి లలితగేయ ప్రక్రియలో ప్రయోగాల మాలగా 
భాసించింది. 
వీరి లలితగేయాలలో ప్రణవశీలత, ప్రణయశీలత, ప్రగతి శీలత అనే 
మూడు విధాలైన దార్శనికత కనిపిస్తుంది. మొదటిదైన ప్రణవశీల దార్శనికతతో 
రాసిన గేయాలన్నింటిని ఒక గేయ సంపుటిగా ప్రకటించారు. ఈ గేయాలకు 
“శ్రీకార శిఖరం గాపేరు పెట్టారు. ప్రణయాత్మక దార్శనికతగల గేయాలను 
“పేమారామం' పేరిట, ప్రగతిశీల గేయాలను “నాదేశం నవ్వుతూంది' పేరిట 
సంపుటాలుగా ప్రచురించారు. ఇవికాక మరికొన్ని గేయనాటికలు కూడ రచించారు. 
ప్రణవశీల దార్శనికతలో సర్వం పరబహ్మమయంగా భాసిస్తుంది. 
త్వమేవాహం, తత్వమసి, సోహం, అహంబ్రహ్మోస్మి లాంటి ఉపనిషద్వాక్యాలన్నీ 
అన్ని ప్రాణులు జగమంతా బ్రహ్మమయంగా భాసిస్తున్నదనే చెబుతున్నాయి. ఇదే 
అద్వైత వాదాన్ని సృష్టించింది. అద్వైత ఆధ్యాత్మిక భావం వల్ల ప్రతి వస్తువులోను 
భగవంతుడే నిండి ఉన్నాడన్న నమ్మకం ఎర్పడుతుంది. దీనివల్ల సమాజంలో 
అసమానతలు, అహంభావం, అశాంతి, హింస, విధ్వంసాలకు తావులేకుండా 
పోతుంది. ఇక సమాజమంతా ఐహెక సుఖాన్వితమూ, ఆత్మానందానుభూతి తోను 
నిండిపోయి ఉత్తమోత్తమ జీవన యాత్రకు సుగమ మార్గమేర్పరుస్తుంది అని 
బాపురెడ్డిగారు భావించారు. తమ ఈ సిద్దాంతానికి అనుగుణంగా 'శ్రికార 
శిఖరం' సంపుటిని తీర్చిదిద్దారు. 
“శ్రీకార శిఖరం' సంపుటిలో “నా మనోభావనలు (పుట:1) అన్న గేయంలో 


262 తెలుగులో లలిత గీతాలు 


నా మనో భావనలు గోపీ జనం 
నా క్రియా రంగమే బృందావనం 
నా బ్రతుకు ఆనంద కృష్ణారణం 
అంటూ తనను తాను భగవదర్పితం చేసుకుంటాడు జీవి. జీవుడు 
జన్మించినది మొదలు మాయలోపడి చంచల బుద్దిని అలవరచుకొంటాడు. ఏదో 
సచ్చిదానంద శక్తి ఉందని భావిస్తాడు. నిరంతరం తపనతో పరమాత్మకోసం 
వెతుకుతాడు. చివరకు వేసారి పరమాత్మ ఉనికిని అనుమానిస్తాడు. “కలడు 
కలండనెడు వాడు కలడో లేడో” అని పోతన గారు భాగవతంలో చెప్పినట్లు ఈ 
అస్తినాస్తి విచికిత్సకు కారణం చంచల స్వభావం. అందుకే కవి తాను ఏ స్థితిలో 
నిలబడి భగవంతుని వెదుకుతున్నాడో ఇలా చెప్తాడు. 
చంచలము నా మనసు 
చంచలము నా మాట 
సంచల కర్మ యోగాంచలము 
నా బ్రతుకు 
సుందర నాద రోదసిలో శివ 
సత్యము వెదకు 
అంటూ తానొక గోపికగా తన ఆవేదనలన్నీ అనురాగాలుగా మార్చి తన 
తీరని సందేహాలకు సమాధానాలు పొందానని కవి తనలోని ఆత్మతాపత్రయాన్ని 
తనలోని జీవన వేదనని వివరించారు. సుందర శివసత్యంకై అన్వేషించారు. 
“ఎడుకొండల మోద ” (పుట:17) గేయంలో - చరాచర జగత్తు 
ఆవిర్భవించడానికి ప్రణాళిక అంతా శ్రీచక్రమేనన్న మంత్రశాస్త్ర అంశాన్ని 
పాందుపరిచారు. 
ఏడు కొండల మాద 
ఎమున్నదో కాని 
నా గుండె అచటనే 
నాటుకొని పోయింది- 
దివిలోని భువలోని 
దీపమొకటేనని 
ఈ చరాచర సృష్టి 
శ్రీచక్రగతమని 
తత్త్వాలు చెపుతూన్నది 
గొప్ప సత్యాలు చెపుతూన్నది 
అంటూ ఈ మాయలోకం నుండి ఒకింత ఒంటరిగా వెళ్లి నిశ్శబ్ద 
శూన్యంలో నుండి భగవంతున్ని వీక్షిస్తాడు కవి. 


అలితగీత ఎఐస్తారం 263 


“ప్రశ్నించుట ఒక భ్రమ 
ప్రత్యుత్తరమొక భ్రమ 
ప్రశ్నోత్తరములు లేని 
పారవశ్యమే పమ” 
దేహి ప్రశ్నోత్తరాలలో పడి కొట్టుమిట్టాడటాన్ని పరిహాస పూరితమైన గతిగా 
భావించారు కవి. ప్రశ్నించి ప్రశ్నించి అలుపుసాలుపులేగాని సమాధానం దొరక 
దంటారు. భగవంతుని గూర్చి- 
తెలిసిన వాడెవ్వడు 
తెలిసికొనేదెవ్యడు 
తెలిసిన వాని జాడ 
తెలిసిన వాడెవ్వడు? 
అందుకు అడిగే ప్రశ్నయే అర్ధంగాని ప్రశ్న. ఇక దానికి లభించని 
సమాధానం మాత్రం అర్థమైనదనుకోవడం, వ్యర్ణవేదాంత తర్కం అనవసరమంటారు. 
బ్రహ్మజ్ఞానం గూర్చి వేదాలు చెప్పాయి. ఉపనిషదాడులు తర్కగోష్టిలో పడి భిన్న 
ప్రమాణాలతో వెదకి వేసారినాయి. కాలం మారినా మనిషి వెతుకులాట మానలేదు. 
ఆ వెతుకులాట వల్ల అతనికి చేకూరిన ప్రయోజనం ఇదే - 
దేహము అడుగడుగున 
సందేహముతో తడబడు 
కొనని కాదని లోలో 
అయోమయత వినబడు 
అంటారు. అందుకే ఇనవసరపు విచికిత్స వద్దని నమ్మికతో పరమాత్మను 
కొలువుమని చెపుతారు. 
“తాడును పామనుకొని” (పుట: 29) గేయంలో మూర్త, అమూర్త అంశాలలో 
పడిన జీవుని తత్త్వాన్ని వివరించారు- 
“తాడును పామనుకొని 
చచ్చివోకురా! 
పామునే తాడు చేసి 
బతికి హోరా!” 3 
అని ఏ విషయంలోనైనా భ్రాంతిని వదలమంటారు. పట్టుదల 
చూపమంటారు. 
రాయిని దేవుని చేసి 
మనిషిని బలిచేయకురా 
మనిషిని దేవుని చేసి 
జడతను తొలిచేయరా- 
అంటూ మానవుణ్ణి ఉన్నతికి ఎదగమంటారు. బుద్దిజీవి అయిన మానవుడు 
తలుచుకుంటే చేయలేనిది ఏమో లేదు. జగత్తంతా అనల భావనలోనే 


264 తెలుగులో లలిత గీతాలు 


ఆవిర్భవించి, అతని జయాపజయాలవల్ల చావు పుట్టుకలను పాందుతున్నదని 
చెప్పారు. మూఢత్వంతో రాయిని కొలవడం గాక, మానవత్వంతో మనిషిని 
పేమించుమని హితబోధ చేశారు. 
నీ భావమె నిలిచిపోవుగా భౌతికమై 
ఈ భౌతిక మెగసిపోవు నీ భావనయై - 
అంటూ పరమాత్మ అంశమైన భావనయే దృగ్గోచరమై భౌతిక 
సృష్టిగా మారుతున్నదని, జీవాత్మ అంశమైన భౌతికశక్తి తిరిగి 
పరమాత్మ అంశంగా మారుతున్నదన్న తనదైన తత్వాన్ని విడమరిచి 
చెప్పారు. 
హిమగిరి చెవిలో (పుట : 75) అనే గేయంలో 
హిమగిరి చెవిలో 
గంగారురి గుసగుసలాడింది 
నాకోసం సరిక్రొత్త 
ఆకాశం వెలిసింది 
కరిగిపోవు మంచులో 
కాలం కనువిష్తుతోంది 
పద పదమున భావికి 
గతవారం చెప్పుతోంది 
గంగార్వురి హృషీకేశము నుండి హరిద్యారము మోదుగా ప్రవహించి 
శ్వేతగంగ, నీలియమునగా భాసించి, అలహాబాదు చేరి, దేశమంతా పావన 
క్షేత్రంగా రూపుదాల్చింది. గత చరిత్రల్ని గానం చేస్తూ భక్తిభావన వెదజల్లుతూ 
మనలో ఐక్యత కలిగిస్తున్నదని, సమతా జలధుల్లో మమతల తరంగాల్ని నినదింప 
జేస్తున్నదని కీర్తించారు. 
“నీ మాట నా నోటి (పుట : 87) గేయంలో 
నీ మాట నానోట 
పలికించవా సామి 
నీ కరుణ నా మోద 
చిలకించవా స్వామి! 
అంటూ భగవంతుని కోసం ఆరాటపడతారు. తెలియజాలని నిన్ను 
తెలిసికొనుట ఎట్లో అంటారు. భగవంతుని ఉనికి, తన ఉనికిని సూటిగా 
చెప్పమంటారు. ఉలకని పలకని భగవంతుని చూసి “చెప్పరానిది చెప్ప సిగ్గేమో 
నీకు అంటూ ఆత్మ పరమాత్మల స్థితి పరమ రహస్యమని చెప్పకుండా ఆ 
భగవంతుడే ఆ జ్ఞానాన్ని అందివ్వకుండా దాచేస్తున్నాడని ఆవేదన వెల్లడి చేస్తారు. 
ఇలా “శ్రీకార శిఖరం?) సంపుటిలో అంతా దైవచింతనగల  గేయాటే 
రాశారు. (పమారామం' సంపుటిలో అన్నీ ప్రణయ గీతాలను ఆలపించారు. 
సృష్టి సంపద పెంపుదలకు ప్రణయం మూలాధారం. అందుకే ప్రే, పురుషుల 
మధ్య ఈ భావాన్ని ప్రభవించే తీరుని గేయాలలో తెలిపారు. 


అలితగీత ఎఐస్తారం 265 


'ఓ నిమోల నేత్రి (పు:5) గేయంలో 
“ఓ నిమోల నేత్రి 
ఓ ప్రమిల గాత 
వచ్చావా నా వలపు తోటకు! 
గళము గళము కీలించి 
గానము చేయుదమా 
మనసు మనసు జోడించి 
మౌనము పూనుదమా-” 
అంటూ (ప్రేయసిని ఆహ్వానిస్తారు. గళంలో గళం, మనసులో మనసు 
కలిపి తనతో రమ్మంటూ లోకాన్ని మరచిపోదామంటూ చెప్తారు. 
“ధరణీ ధరము నీవు” (పుట:9) గేయంలో 
“ధరణీ ధరము నీవురా 
ధరాధరము నేనురా! 
నా లోకపతివీవు 
నీ నాక పథమేను-” 
నాయిక ప్రియుని తన మౌనభాషగా, తపోరూపంగా, తన సుకృతిగా 
భావించింది. తాను అతనికి కిరీటంగా, పాటగా, మనోభావంగా, యశోదీపంగా 
ఊహించింది. ఒకరి కొకరం అంటూ (హేమ భావాన్ని తెలియపరచింది. 
“అబ్బా ఎన్నాళ్లకు. (పు:13) గేయంలో- 
“అబ్బా ఎన్నాళ్లకు నీ 
అమృత గళము వఐననాయె 
కోటిరాగ వీణలొకే 
మాటు మీటి నటులాయె!” 


అంటూ కవి తనలోని జడత్వాన్ని ఒక్కసారిగా కదిల్చివేసిన జవరాలి 
చెలిమి గురించి వర్ణించారీ గేయంలో. ఇంతకాలానికి తన హృదయాన్ని కదిల్చిన 
సమోరంగా, కనుల కరగించే కమ్మటి దృశ్యంగా వెలుగుచూపిన దివ్యపథంగా 
తన చెలిని అభివర్ణించారు. ఆమె చెలిమి అనే వసంతంలో శిశిర ఘాతాలు 
లేవని, ఆనందంలో జరామరణాలు దరికి చేరవని కవి ఆమెతోడి ప్రణయ 
మాధుర్యాన్ని అభివర్ణించారు. 
“అగ్నికీలవోలె నీవు (పుట:21) అనే గేయంలో 
ఆగ్ని కీల వోలె నీవు 
నగ్న నాట్యమాడవే! 
గుండెలో దాగిన, నా 
గుట్టు బయట పెట్టవే! 


266 తెలుగులో లలిత గీతాలు 


బదుల నిని చాదాచాచుచిల ఈచువా గాని అ జిత భి వు ఈతకు ఇ భభి శుచి యి చాలా నాదా తాటి డత చాణు కా 


వలువలు లేనట్టి వారె 
విలువలు బోధింతురేమొ? 
అంటూ ఆమె నగ్నత్వంలో తాపసులకు యోగినిగా, అహంభావులకు వట్టి 
భోగినిగా అగుపిస్తుందని ఆమె సౌందర్యాన్ని తాను నగ్నంగా తిలకించాలని 
కామిగాక మోక్షగామిగాడన్న విషయాన్ని అపరవెమన్నలా జ్ఞప్తికి తెస్తారు. 
“కటిక నేల నడచి నడచి (పుట: 25) గేయంలో నాయకుని కోసం 
ఎదురుతెన్నులు చూసి నాయిక పఠితాపాన్ని పొందిన తీరుని వర్ణించారు. 
కటిక నేల నడచి నడచి 
కందిన నా పాదాలు 
ఎర్ర గులాబీలై పోయెనురా- 
అంటూ నాయిక తన తనువు, మనసుల బాధని వెళ్లగక్కింది. 
సుకుమారత్వాన్ని ఎ(ర్రగులాబీలతో సూచించింది. 
ఈ యౌవన భారము 
మోయలేక నా నడుము 
తిరిగి తిరిగి కరిగిపోయే కదరా- 
అంటూ పైకి తన నడుము కృశించినట్లు చెప్పినా, చిక్కిన నడుమే 
చక్కదనం అనే సత్యాన్ని చెప్పకనే చెబుతున్నది. అన్నీ ౩ పాదాలతో నడిచిన 
యీ గేయంలో ఇదొక ఉక్తి చమత్కారం. 
“ఎమున్నది ఈ భువిలో?” (పుట:30) అనే గేయంలో రాగమనేది లేకపోతే 
సృష్టియేలేదని అన్నింటికీ రాగమయియెన ప్రీయే కారణమని చెప్పారు. 
ఎమున్నది ఈ భువిలో 
నీవే లేకుంటే 
ఏమున్నది నా బ్రతుకున 
నీచే రాకుంటే- 
అని ఆమె అనురాగంతో మట్టికి కూడా ప్రాణం పోసే తరువని, శిలలకు 
కూడ గానం నేర్పగల జలమని, ఆమె సౌందర్యం చూపులలో చుక్కలను, 
ఊపిరిలో పూలనెత్తావుల్ని నింపగలదని సృష్టి రహస్యాన్ని చెప్పగల శృంగార 
దేవత, తన సర్వస్వం ఆమెనేయని తలపోస్తారు. 
"పెదవి విప్పి (పుట:35) అనే గేయంలో కవి దపేమతలపులు తెలుపకనే 
తెలుసుకోవాలంటారు. వలపుల తలుపుల్ని తెరుచు కొమ్మంటారు. 
పెదవి విప్పి చెప్పాలా 
(ప్రేమిస్తున్నానని 
ఎడద విప్పి చెప్పాలా 
పూజిస్తున్నానని- 


అలితగీత విస్తారం 267 


అని వాచ్యం చేయకుండానే మనసెరిగి మసలాలంటారు. నింగి-నేలలా 
కలిసి పోవాలంటారు. కావ్యానందమైనా "సదే, వాచ్యార్డాని కన్నా వ్యంగ్యార్తమే 
రసానందాన్ని కలిగిస్తుంది. అలాగే కవి తన హృదయాన్ని విప్పి చెప్పకుండానే 
కాంతను తెలుసుకోమంటారు. 
“సిమ్లాలో. చూచాను' (పుట:37) గేయంలో నాయకుడి కొంటెతనం 
కనిపిస్తుంది. నాయిక తననెలా ఉసిగొల్పిందో ఒకకధగా మలుచుకొన్న గేయమిది. 
సిమ్లాలో చూచానొక 
చిన్నదానిని 
కలల అలల రేపు మత్తు 


అని ఆ మత్తుకనుల సౌందర్యాస్వాదనలో పడిన ఈ నాయకుజ్హి చూసి 
ఆమె- 
మాలురోడు మోద అదో 
మాదిరిగా నవ్వింది 
ఆమె విసిరిన నవ్వుకి అతని మేనంతా- 
చల్ల చల్లని లోయల్లో 
వేడిగాలి రువ్వింది..... 
అని వేడిగాలి తగిలినట్లు నాయకుడు అనుభూతిని పొందాడు. ఆమె వెల 
మన్మధులను కలచివేయగల శరాన్ని తనమోదకు విసిరినట్లు తలచాడు. ఒంపు 
సాంపులతో మెరుపులా మెరిసి ఆమె రసపిపాసతని తనలో నాటి వెళ్ళిపోయిందని 
యీ గేయంలో ఆలంకారిక చమత్కారాన్ని కూడ నింపారు. 
“ఇందువదన' (పు:51) గేయంలో- 
“ఇందువదన కుందరదన 
సుందర తారా నయనా!” 
అంటూ ఆమె సౌందర్య తేజమే తన జీవితానికి వెలుగుబాట అయిందని 
అంటాడు. తానిన్ని నాళ్లు చీకటిలో పుట్టి పెరిగి వాస్తవంలో పేమ దొరకని 
లోకంలో పడి చీకటిలో కలలు కంటున్నానని, వాపోతాడు. ఈ గేయం పల్లవితో 
వేటూరి రచనగా ఒక సినిమా గీతం వెలువడడం విశేషం! 
“తిమిరాలే తెరువై 
తిమిరాలే తేరై 
తిరుగాడే నా కళ్లకు 
తొలివెలుగే నీ వైతివి 
వెలుగు రూపు నాకు చూపి 
వెలిగే డేవివి నీవు 
నీ-నా చూపులు కలిసిన 
నిలువదు ఎ చీకటెన”' 


268 తెలుగులో లలిత గీతాలు 


అంటూ ఆ (ప్రేమ వెలుగుని శాశ్వతంగా తనలో నింపుకోవాలనుకొంటారు. 
ఆఎదుకే ఆ గ్రేయసిని చీకటి ఎరుగని వెలుగు దేవత అంటారు. ఈ గేయంలో 
కవి "చీకటి. తిమిరం' అన్న పదాలను పదే పదే ఆవృతం చేసి ప్రేమలేని 
జీవితం ఈ లోకంలో ఎంత నిరర్గకంగా పరిణమిస్తుందో వివరించారు. 

ఈ సంపుటిలోని గేయాలన్నీ ప్రణయతత్వాన్ని డ్రేమకోసం మనిషిపడే 
ఆరాటాన్ని వివరిస్తున్నాయి. ప్రణవంతో ప్రారంభమైన వీరి కవితార్వురి 
ప్రణయలహరిగా మారి, దేశభక్తిగా ప్రవహించింది. ఇతని కవిత తన కంఠంలో 
మార్దవాన్ని సంతరించుకొని గళమెత్తి మాతృదేశాన్ని కీర్తించింది. ఆ స్తుతియే 
“నాదేశం నవ్వుతూంది'గా రూపుదాల్చింది. 

మానవుని జీవితంలో ఆధ్యాత్మికజ్ఞానం, శృంగార జీవనం, ఎంత అవసరమో 
సామాజిక స్పృహ, సామాజిక చైతన్యాన్ని నింపుకోవడం అంతే అవసరమంటారు 
బాపురెడ్డిగారు. సామాజిక స్పృహ లేని సాహిత్యం మనజాలదు. అందుకే వారు 
తమ సామాజిక భావచిత్రాలను అన్నింటిని గుదిగ్రుచ్చి 'నాదెశం నవ్వుతూంది' 
అన్న సంపుటిగా ప్రకటించారు. 

నా దేశం నవ్వుతూంది 
నందన వనంలా 

నా దేశం నవ్వుతూంది 
నాదస్వరంలా- 

అని కమ్ముకున్న కారు చీకట్లను దున్నుకుంటూ, కాంతిని పండించుకుంటూ 
మార్పు రధాన్ని తోలుకుంటూ ఆనందాన్ని ఆలపిస్తున్నదని చక్కని భావుకతను 
వెల్లడించారు. 

వాదాలకు పోని ప్రగతి 
వాదం వేదం కాగా 
భాఐ భఖాగ్యముల వాటకు 
పల్లెలు పల్లవికాగా........ 

అంటూ తన దేశపు లక్ష్యాన్ని, లక్ష్యసాధనకు ఎంచుకొన్న ప్రగతివాద 
మార్గాన్ని సూచించారు. 

హిమగిరి శిఖరాల ఎత్తు 
హిందూ సాగరపు లోతు 
అందరి ఆశయాలకు 
ఆదర్శం అవుతుంటే 
నా దేశం నవ్వుతూంది 
నందన వనంలా- 

అని తన ప్రజల ఆశయాలు ఆదర్శాలు ఎంత ఉన్నతమైనవో, ఎంత 
బలమైనవో చెబుతారు. అందుకే తనదేశం నందనవనంగా మారిందని 
ఊఆనందింటారు. 


అలితగీత ఎన్తారం 269 


'పేమించబడుట కన్న'లో (పు:10) పరోపకారం కావాలంటారు 

'సాంతలాభం కొంతమానుక పారుగువాపకి తోడు పడవోయ్‌' అన 
గుర్తుకు తెస్తారు. 

“డేమించబడుట కన్నా 
ప్రేమించుటయే మిన్న 
భోగలాలసతకన్నా 

త్యాగ శీలతయె మిన్న! 
ఇచ్చు కొనుటలోని కలిమి 
పుచ్చుకొనుటలో లేదు 
పుచ్చుకొన్నదైన తిరిగి 
ఇచ్చు కొనుటయే చెలిమి!” 

ఈ పంక్తులలో చమత్కారాన్ని పోహళించి స్వార్థానికి చురకలంటించారు. 
నిస్వార్హత ఎదో, ఎలా ఉంటుందో వివరించిన ఉపమానాలు కూడ ఆహ్లాదకరంగా 
ఉన్నాయి- 

“ఆట పాటలన్ని ఆపి 

ఆత్మారణ చేయుమబ్బు 
ఆకు, పూవు, పండురాల్సి 
ఆనందించును మాను!" 

అని చుక్కలు వెలుగు నివ్వడం, శూన్యపు వాకిటి బడిలో సూర్యుడు 
పాఠాలు చెప్పడం కూడ నిస్వార్ధ చింతనతోనే అంటారు. 

మనిషి కొరకు భూగోళం 
మతి పోగొట్టుక తిరుగును 
తనకొరకే తాను మనుట 
మనుగడ కాదని తెలుపుచు- 

అంటారు చమత్కారంగా భూగోళం తిరగటం అనేది భూభ్రమణం, 
పరిభ్రమణాలను సూచిస్తుంది. దీనివల్ల రాత్రింబవళ్లు, బుతువులు ఎర్పడతాయి. 
వీటివల్ల ప్రకృతిలో మార్పులు కలుగుతాయి. ఇవన్నీ మానవునికి ఆనందజనకాలు. 
అతని మనుగడకు ఆధారాలు కూడ. ఆ భూమి మనిషికి ఉపకారం చేయటానికే 
మతిపోగొట్టుకొన్నట్లు తిరుగుతుందని చమత్కరించారు. మనిషి కూడ తనకొరకే 
గాక పరులకోసం పాటుపడాలని ప్రబోధించారు. 

“భూదేవి పిలిచింది” (పుట : 13) గేయంలో కార్మిక, కర్షకుల జీవితాలలో 
అభ్యుదయం విరిసిందని, 'దున్నేవాడిదే భూమి అన్న సిద్దాంతం. నిజమైందని 
జాతికి నిజమైన చైతన్యం వచ్చిందని వివరించారు. 

“భూదేవి పిలిచింది 
పదోళ్లను 

శ్రీదేవి వలచింది 
లేనోళ్లను” 


370 తెలుగులో లలిత గీతొలు 


చెదపురుగులాంటి వెట్టిచాకిరి వట్టిపోయిందని, శ్రామికుల చెరలన్నీ 
వడలిపోయాయని ఆకలి బతుకులన్ని ఈ రోజు ఆనంద పూరితమైనాయని 
కాఖుంచారు. 
“కొండ కోనల్లోన 
క్రొత్త వెలుతురు పాడె 
చేతనము నడిపించ 
జాతి-రధమై సాగె!” 
అంటూ విరిసిన నూతన చైతన్యాన్ని సమసిన వర్గ సమస్యల్ని వెల్లడించారు. 
'మనకు మనం” (పుట:26) గేయంలో కులం, మతం లేని సరికొత్త 
సమాజాన్ని తీర్చి దిద్ది వేదసంస్కృతిని సమతా వేదికపైన నిలపమంటారు. 
“మనకు మనం పులుముకున్న 
మలినంరా కులం 
మనకు మనం చేసుకున్న 
మూసంరా కులంా-” 
పవిత్రమైన భారతీయ సంస్కృతి, వైదిక మతం అనేవి కులమనే 
మాలిన్యతతో కుల్లి పోతున్నాయని ధ్వజమెత్తారు. 
“మానవతకు మనమిచ్చిన 
మహావిషం కులతత్వం 
భరత భూమిలో పండిన 
భష్టత్వం కులతత్వం।;” 
అని కులాన్ని తెగనాడారు కులాన్ని వదలి, డ్రైమతత్వానికి పట్టం కట్టమని 
ఉద్బోధించారు భావితరంలో కులాన్ని కూకటి వేళ్లతో సహా కనిపించకుండా 
సెకిలించాలని అభ్యుదయ వాదం ప్రకటించారు. 
"ఈ దేశం మనదేశం (పుట . 27) లో స్వతంత్ర భారతావనిలో వచ్చిన 
మార్పులు చేర్పులు, ప్రగతికి దోహదపడిన తీరుల్ని వివరించారు. 
“ఈ దేశం మనదేశం 
ఎంత మారిపోయెరా 
ప్రజలు కన్న కలలెన్నో 
నిజాలు అయివోయరా?”” 
జలవనరులు ఆనకట్టలు కట్టడం వల్ల పంటలకు ఉపయోగపడ్డాయని, 
చిడు భూములు సైతం పచ్చగా పరిమళించాయని, ఒకనాటి బళబాటలు, 
కాలిబాటలు ఈ రోజున రోడ్డు, రైలు మార్గాలుగా మారి రవాణా సౌకర్యాలు 
పొతుగుపడినాయని, పల్లెపల్లెలో వెలుగులు నింపుతూ విద్యుద్దీపాలు చీకటి 
జెల్ని కాంతి గ్రామాలుగా మార్చివేశాయని, పారిశ్రామిక జీవనం వచ్చి దేశం 
క పృదునుభవుస్తున్నదని స్వరమెత్తారు 


దారిసిన గున్నమావిలా అంండలాంటి తెల్లవారి 
(ప్రేమతో స్వేచ్చను ఎల్లలను కాపాడుకున్న ఉదంతాన్ని ఇలా చిత్రీకరించారు. 
“ఎంత గడుసరి మావిగున్న 
ఎండలను జుదిదించెనన్నా! 
కోయిల గళాలతో 
కొత్త వాటలు త్రాగి 
రసకేతనములెత్తి 
రాగిల జోయినడి” 
అని ఎండల్లో అంబుధులు అవిసిపోతున్నా మంచుకొండలు మరిగి నీరై 
పోతున్నా మావి మాత్రం తట్టుకొని నీడను, ఫలాలను అందిస్తున్నదని 
ధైర్యసాహసాలతో నిస్వార్థత్యాగాలతో పోరాడి భారతదేశానికి గల స్వేచ్చా 
స్వాతంత్రాలను కాపాడుకొమ్మని సూచిస్తున్నదని వివరించారు. 
భయము లేకున్నచో 
బాధలే లేవురా 
చల్లని రనాలవని 
సందేశమిదిరా- 
అంటూ భయం నిలువునా నీరుగార్చేస్తుందని, భయాన్ని వదలిననాడు ని 
బాధలు దరిచేరవని గున్నమావి సందేశాన్ని విశ్లేషించారు. 
“ఏమిటి సాధించాము' (పుట : 63) గేయంలో- 
ఎమిటి సాధించాము 
ఇంతకాలము? 
ఎదో పేరున సాగే 
ఇంద్రజాలము - 
చెప్పేది చేయకుండ 
చేసేది తలపోయక 
త్రికరణాలు డేని కది 
శుద్దిగ పాటిస్తున్నాం! 
అంటూ వ్యంగ్య చమత్కారంతో ఎదైవా చేశారు. స్వార్దాన్ని చేజిక్కించుకొంటు 
న్నారని చెప్తూ - 
ఒరులపట్ల మనపట్ల 
ఒకే నియమమెందుకని 
స్వవిషయంలో కాస్త 


జు 
అంటూ పెద్దమనుషుల్లో పేరుకుపోయిన స్వార్లాన్ని వ్యంగ్యంగా నొక్కి 


272 తెలుగులో లలిత గీతాలు 


“ఇది మన భారతదేశం' (పుట 11) లో భరతావని కర్మభూమి అని ఇక్కడి 
ప్రతి వస్తువు. ప్రతిప్రాణి గత (ప్రాభవాలకు అద్దాలని, విలువైన అంశాలని 
అందుకే ఇది సుందర భారతమని శ్లాఘించారు. 

ఇది మన భారతదేశం 
ఎంతో సుందరదేశం 
కలలు పంటలై పండే 
కర్మభూమి ఈ దేశం- 

ఈ మట్టిని ప్రేమిస్తే 
మణులు దొరలి పడతాయి 
ఈ రాలను సేవిస్తే 
సుధలు ఒలికి పడతాయి 

అని రత్నగర్భగా, ఆలయ, శిల్ప, లలిత కళా నిర్మాణాలకు, చారిత్రక 
సత్యాలకు భారతి నిలువుటద్దం అని, వేల యుగాలుగా ఇక్కడ మన్ననలందిన 
సంస్కృతిని ఎంత కిర్తించినా తనివిదీరదని కొనియాడారు. 

ఇట వెలసిన ప్రతి ఊరూ 
చరిత్ర భాండాగారం 
ఇట వెలిగిన ప్రతి మనిషీ 
పురాసంస్కృతసారం 

అంటూ “అచ్చట పుట్టిన చిగురు కొమ్మన చేవ” అన్న అల్లసాని బాణిలో 
భరతఖండంలోని ప్రతి ఊరు- పేరు మనిషి యొక్క యుగాలనాటి చరిత్ర 
పునాదులను చదవవచ్చని ఇక్కడ జన్మించడమే సుకృతమని, దేశభక్తిని, 
ఆధ్యాత్మికతని కలిపి ఈ గేయానికి కొత్తరుచులు కూర్చారు. 

వీ+ ప్రణవ, ప్రణయ, దేశభక్తి గేయాలు వరుసగా శక్తి, రక్తి, భక్తికి 
ఆలవాలముటై కవిత్వంలో కొత్త ఒరవడులు దిద్దాయి శైలి, భావనావేగం, 
అభివ్యక్తి మూడు అంచెల వారీగా ప్రణవ గీతాలకన్నా ప్రణయ గీతాల్లో, 
వాటికన్నా దేశభక్తి గీతాల్లో మంచి పరిణతిని సాధించాయి. ప్రణవ, ప్రణయ 
గేయాలకన్నా దేశభక్తి గేయాలలో ఆలోచన, ఆవేదన, ఆవేశం, అభ్యుదయం, 
సామాజిక-సాహిత్య స్పృహలు పున్నమి వెన్నెల్లా వెల్లివిరిశాయి. లలితగీత విస్తారానికి 
బాట వేశాయి. 
వక్కలంక లక్ష్మీపతిరావు 

లలితగీత రచయితల్లో అగ్రశ్రేణిలో నిలిచే మరొక మంచికవి, 
శ్రీ వక్కలంక లక్ష్మీపతిరావుగారు. వీరి గీతాలు చాలావరకు ఆకాశవాణిలో 


ప్రసారమయ్యాయి. “సుమాంజలి, ‘'కవితాలోకము' అను గేయసంపుటాలుగా 
వెలువడ్డాయి. “సుమాంజలి'లోని 'నా దేశం' గేయంలో 


అలితగీత ఎన్తారం 273 


ఈ దేశం! నా దేశం! 
భారతదేశం నా దేశం 
పరులముందు తలవంచని రాణా 
ప్రతాపుపుట్టిన దీదేశం! 
రుద్రమ దేవుల రూన్సీలక్ష్ముల 
రూపొందించినదీ దేశం! 1 నా ॥ 
కర్మవిరులను, ధర్మవిరులను 
కనిపెంచినదిది నా దేశం! 
శాంతి దూతలను జగతి కొసంగిన 
స్యతంత్రదేశం నా దేశం-' 1 నా ॥ 
అని దేశభక్తుత్నేగాక రాణా(ప్రతాప్‌ విరుల్సి, బుద్దుడు, ఆదిశంకరుడు వంటి 
యోగుల్ని, శాంతి దూతల్సి ప్రసవించిన భారతమాతను ప్రస్తుతించారు. 
ప్రశ్న-జవాబుల తీరులో ఎందుకు? అనే గేయాన్ని (పుట:6) విలక్షణంగా 
వఎరచించారు 
చేతికెదు వ్రేళ్లెందుకు? 
పంచభూతముల కలయిక 
బ్రతుకస్టిరమనడానికి! 
పువ్వులకానవ్వెందుకు? 
బతికే దొక పూటైనా 
హాయిగ గడిపేటందుకు 
కడలికి ఆ ఘోషెందుకు? 
లోకంలో అన్యాయం 
సపెచ్చుపెరుగుతున్నందుకు! 
అని పంచభూతాలకు ప్రతీకగా మనిషి చేతికి అయిదే వెళ్లున్నట్లుగా 
బ్రతికే కాస్సేపు నవ్వుల్ని పంచేందుకే పువ్వులు పరెమలఠిస్తున్నట్లుగా, లోకంలోని 
అన్యాయాల్ని సహించకనే కడలి ఘోషిస్తున్నట్లుగా నవ్యంగానే గాక దివ్యంగా 
ఖావఎఐంచారు. 
'మలైెపూవు' అనే చిన్న గేయంలో (పుట:18) 
వికసించె మల్లీలతాంతము 
పరిమలించినది నా సాంతము 
మమతలతో మది కవ్వంచినది 
మధుర భావములు వెలయించినది 





1 నముమాంజలి - వక్కలంక లక్ష్మవతిరావు (1970) పుట 4 


274 తెలుగులో అలిత గీతాలు 


ఆలుమగల ఆనందము కోసము 
ఆత్మారణము కావించినది 1 విక ॥ 
మల్లె మనసు పడ్డ ఆలుమగల ఆనందం కోసం ఆత్మార్పణమే చేసుకున్నదని 
భావించడం గొప్పగా వుంది. కాని రెండవ పంక్తిలో 14 మాత్రలు లెక్కకు 
కానవస్తున్నా గతి తప్పినట్లు తోస్తుంది. 
'నేను అనే గేయంలో (పుట:23) ప్రకృతి ముందు తాను పరమాణువు 
వంటి వాడనంటూ ప్రకటించారు. 
ఈ యనంత విశ్వములో 
నేనెంతటి వాడను? 
పర్వతముల ముందు నేను 
పరమాణువునైన కాను! 
ఉదధి ముందు నేనిలిచిన 
ఒక బిందువునైన కాను 
చిన్నవాడనైన నేమి? 
చేవయున్న చాలదా? 
పరమాణువు చూచినేడు 
బ్రహ్మాండము వణకదా? 
అంటూ తాను చిన్న పరమాణువు లాంటి వాడైనప్పటికి పరమాణువు 
విస్ఫోటనంతో బ్రహ్మాండమే వణకి పోతుందని వ్యాఖ్యానించారు. లోకవాస్తవాల్ని 
వెల్లడించారు. 
“'మతమెందుకు? అనే గేయంలో (పుట:33) కుల మతాల్ని నిశితంగా 
విమర్శించారు. 
మతం పేర కులం పేర 
మనసంతా విషమైతే 
మానవులను దానవులుగ 
మార్చివేయు మతమెందుకు? 
ప్రక్కవానిపై ద్వేషం 
పడగ విప్పుకొనువానికి 
గీతాభాష్యము లెందుకు? 
చేతికి జపమాలెందుకు? 
అని మతం కన్నా మమత ముఖ్యమని, ద్వేషం కన్నా కారుణ్యం 
గొప్పదని త్రిశ్రగతిలో తీవ్రంగా స్వరమెత్తారు. 
'ఆపివేయవె పాట అనే గేయంలో (పుట:51) కోయిలను పాడవద్దని 
పలికారు. 


అలితగీత ఎనారం 275 


పలుకు తేనియలు నీపాటలో చిలికేవు 
కోటి వీణియలు నా గుండెలో మాటేవు 
ఎ కొమ్మదాగినావే? కోకిలమ్నా! 
ఈ పాట కర్థమేమే? కోకిలమ్నా! 
నీ పాట కర్థమును నేనెరుంగను కాని 
వినగానె నా గుండె-విరహమ్ము పాలాయె 
ఆపివేయవె పాట ఓ కోకిలమ్మా 
ఓపలేనే మనసు ఓ కోకిలమ్మా 
అని కోయిల పాటలో తీయని తన చెలి స్వరాన్ని పోల్చుకొని, ఆ చెలి 
విరహాన్నిక ఓపలేనంటూ పాటను ఆపివేయమంటూ కోయిలను కోరడం ఇందలి 
ప్రత్యేకత కాగా, ఖండగతిలో యీ పాట కమనీయంగా నడచింది. 
పాకిస్తాన్‌ దురాక్రమణ సందర్భంగా అల్లిన “రణబేరి అనే గేయంలో 
(పుట:61) 
పరసేనల సవ్వడి విని 
ఉరిమి చూచె హిమాలయం! 
వారిధియై ఘోషించెను 
భారతజనతా హృదయం! 
నడుము కట్టి ముందుకురా! 
నవ భారత యువవిరా! 
జయభఖభేరీ మోగింపుము 
జగతి యశము నిండారా! 
అని యువకుల్ని నడుం కట్టి ముందుకు రమ్మంటూ, పరసేనల్ని చీల్చి 
చెండాడి జగతిలో ఖ్యాతినిండేలా జయభేరి మయోగించుమంటూ  త్రిశ్రగతిలో 
గెయాన్ని కదను తొక్కించారు. 
“కవితాలోకము” అనే సంపుటిలో ప్రథమ గేయమైన “మాతృనందనము'లో 
భారతీయ సోదరా! వీర శంఖ మూదరా! 
కర్మభూమి మనదిరా! ధర్మభూమి మనదిరా! 
విశ్వశాంతి కాముకులం! విశ్వజన (సేమికులం! | 
మానవతా వాదులమై మంచి పంచు శ్రామికులం! 
అని మనం సత్యం - అహింసల్ని నిత్యం చాటే విశ్వశాంతి కాముకుల 
మంటూ, మానవతా వాదంతో మంచిని పంచే శ్రామికులమంటూ స్వరమెత్తారు 
అదే నలుదిశలా చాటమంటూ వీర శంఖాన్ని పూరించమన్నారు. 


1 కవితా లోకము (1970). వక్కలంక లక్షీవతిరావు వుట 7 


276 తెలుగులో లలిత గీతాలు 


“కళాసుందరి' అనే గేయంలో (ప్రణయకళాభినేత్రిని దర్శించారు (పుట:3) 
కలారూపిణీ! 

జగన్మోహిని! 

మధుర భాపిజీ! 

మృదుల హాసిని! 

కన్నుల మిలమిలలే 

కవనపు జిలుగులు! 

నవ్వుల తళతళలే 

లోపలి వెలుగులు! 


పరా బై లి 


అచల వాదా చ చి వ దబ చిలచి చ ఎ ఎ విదా లచుచుల విలు అ లిలచిటి ౨ చిలిలానుచుకుడాశు 


అని కళాడ్రేయసి కనుచూపులే తన కవనపు జిలుగులైనట్లుగా, నవ్వులే 
వెలుగుతైనట్లుగా భావించారు. పరమానందంతో పరవశించారు. 
“మురళి అనే గేయంలో (పుట:7) మురళీధరుణ్ని ప్రస్తుతించారు. 
మోయింపరా మురళి మైోయింపరా! 


మోడు బతుకుల పూలు పూయింపరా! మయో ॥ 
మోవి తీయందనము మురలిలో కనిపింప 

గాన మాధుర్యమ్ము కని శిలలు ద్రవియింప ॥ మయో ॥ 
నీలి మేఘము గన్న నెమలియై నిను జూచి 

నా యెడద పురివిప్పి నర్తనము చేయగా..... 1 యో ॥ 


అని పారవశ్యంతో మాధవుణ్ని మురళి నూదమంటూ, ఆ మురళి రవళి 
విన్నంతనే శిలలైనా ద్రవిస్తాయంటూ, తన హృదయమేమో మబ్బును గాంచిన 
నెమలిలా పురివిప్పి ఆడగలదంటూ ఉన్నతంగా ఊహించారు. భావనలోనేగాక 
రచనా ధోరణిలోనూ కృష్ణశాస్త్రిని గుర్తుకు తెచ్చారీ గేయంలో 
'ఎందుకామౌనము' అనే గేయంలో (పుట : 13) శ్రీ వేంకటేశ్వరుణ్ని 
స్తుతించారు. 
ఎందుకా మౌనము? 
ఎమిటా ధ్యానము? i Jo i 
అలమేలు మంగమ్మ 
అలుకతో నిను విడ 
మనసులో ఇంతగా 
మథన పడుతున్నావ? i Jo i 
అలనాడు నీ కోస 
మగ్ని దూకిన తల్లి 
ఈనాడు తనకు తా 
నై నిన్ను విడిచేన? 1 ఎం ॥ 


లలితగీత ఎస్తారం 277 


మొదటి చరణంలోని భావం దాదాపు కవులందరూ ఊహించేదే! కాని 
క్రింది చరణంలో రామావతారంలో నీకోసం సీతగా అగ్నిలోనైనా దూకిన సతి 
ఈనాడు తనకు తానే అలిమేలు మంగగా ఎలా విడిచి వెళ్ళిందో? అని 
భావించడం నవ్యంగా వుంది. 
'మల్లీ అనే గేయంలో (పుట:18) మల్లిక త్యాగ-అనురాగ గుణాల్ని 
ప్రస్తుతించారు. 
ఇంత చిన్ని మనసులో 
ఎంత వలపు దాచితివో 
ఇంతలేత వయసులో 
సాంతము లెటు దోచితివో 
ఆపుకోలేనటే ఆ వలపుమల్లి! 
ఓపలేనే మనసు ఓ సుగణ వల్లీ! 
తవ వలన పత షం టప పటల టంమఎటప టి పతతి పలచటి ఫలిత 1 శం ii 
గుండె కోత భరించి 
కులుకు లేనవ్వుతో 
గుండ గుండెకు క్రొత్త 
వలపులందించేవు 
త్యాగమయివే నీవు 
ఓ మల్లెపూవా! 
రాగహృదయములేలు 
ఓ వలపు (పోవా 1 ఇంత ॥ 
సూదులతో మాలగాగుచ్చి ధరించే మగువలకు, వలచే మగవారికి ప్రీతి 
గూర్చే మల్లిక త్యాగాన్ని మనోహరంగా వర్ణించారీ గేయంలో 
“'మనిషీ-మనసూ అనే గేయంలో (పుట:20) మనసులు కలిసిమసలితేనే 
మానవలోకానికి సుగతి-ప్రగతి యని సూచించారు. 
పూవూ పూవూ విరిసిననాడే 
బృందావని విరబూసేది! 
మనసూ మనసూ కలిసిన నాడే 
మానవలోకం మురిసేది! 
సప లును 1 పూ ॥ 
అన్ని మనసులూ పూలైనపుడు 
జగమే బృందావనము గదా! 
సుమనోహాసము జగతి నిండగా 
భువియే దివియె పోవుగదా! ॥ పూ ॥ 
అని అందరి మనసులు సుమాలుగా వికసిస్తే జగమే బృందావన 
మవుతుందని, భువియే దివిగా మారుతుందని ఆశించారు. 


278 తెలుగులో లలిత గీతాలు 


“మధురానుభూతి అనే గేయంలో (పుట:37) తన మనసు దోచిన చెలిని 
మధురంగా వర్ణించారు. 
చెప్పాలని ఉన్నది! 
చెలి చెవిలో రహస్యముగ 
చెప్పాలని ఉన్నది! 
నా ప్రేయసి కెమ్మోవిని-నర్తించెడు హాసమునకు 
మరునాటికె వాడిపోవు మల్లెపూలు సరికావని nda 
నా లతాంగి ఫాలమ్మున-నాట్యమాడు ముంగురులకు 
అంతలోనె కాంతి చెదరు - అంబుదములు సరికావని ॥ చె ॥ 
మొదటి చరణంలో మరునాటికే వాడిపోవు మల్లెపూలు తన చెలి 
మందహాసమునకు సరిరావనడం సవ్యంగా వుంది. క్రింది చరణంలో క్షణంలోనే 
కాంతి చెదరే మబ్బులు తన లతాంగి నుదుట కదలే ముంగురులకు సరితూగవని 
చెప్పడం బాగున్నా ఈ చరణం చదవగానే డా.సి.నారాయణరెడ్డిగారి “నా అంగన 
ఫాలాంగణమున ముంగురులై మొలవాలిని ఉందంటూ రచించిన పంక్తుల్ని 
స్ఫురింపజేస్తాయి. 
“పణయిని అనే గేయంలో (పుట:62) తన గడ్రేయసిని ఆరు బుతువులతో 
పోల్చి అభివర్ణించడం జరిగింది. 
మరువింటి బాణమై మనసు దోచిన జాణ! 
పలికింపు యెడదలో పసిడి కిన్నెర వీణ! 
వాసంత శోభవై వచ్చి మోడైనవా 
బ్రతుకు పువు దోటలో వలపులెగ జిమ్మితివి! 
శావణాంబుదమువై సకియ! నాగాలికే 
కరిగి నిలువున నన్ను కరిగించి వైచితివి! 
హిమ శీతలేక్షవై హేమంతమటువచ్చి 
నులివెచ్చ కౌగిలింతల నన్ను తేల్పితివి! 
వసంత శోభతో వచ్చి తన బ్రతుకున వలపు పూలు పూయించావంటూ, 
ప్రణయ కోపంతో గ్రీష్మతాపాన్ని కలిగించావంటూ, శ్రావణమేవుంలా - 
శారదేందిరలా సాక్షాత్కరించి, కరిగించి పండువెన్నెల కురిపించావంటూ, 
హేమంతంలా వచ్చి నులివెచ్చని కౌగిలింతలిచ్చి, శిశిరమైన బ్రతుకులో ఆమనికి 
స్వాగతం పలికావంటూ తన చెలిని తనివిదీరా వర్ణించారు. ప్రణయ భావాల్ని 
వర్షించారు. 
అలిత లలిత పదాలతో ఇలా అనేక లలితగీతాల్ని రచించిన లక్ష్మిపతి 
రావుగారు కూడ లలితగీత విస్తారంకై విశేషకృషి చేశారు. 


అలితగీత ఎఐన్తారం 279 


వడ్జెపల్లి కృష్ణ 


లలితగీత ప్రక్రియా విస్తారంకై కృషిచేసిన ఆధునిక రచయితల్లో ఈ 
సిద్దాంత వ్యాసకర్తయైన వడ్డెపల్లి కృష్ణ కవితాగుణంలో - గణంలో ఎదిగి 
అ(గ్రగణ్యుడయ్యాడని ఈయన సాహితీ జీవిత రజతోత్సవం సందర్భంగా 
వెలువరించిన 'వడ్డెపల్లి గేయవల్లి' ని తేది 3.1.96నాడు ఆవిష్కరించిన జ్ఞానపీఠ్‌ 
పురస్కార గ్రహీత డా.సి.నారాయణరెడ్డి గారు ప్రకటించారు. నిదర్శనంగా 
పలుగీతాల్లోని పసందైన భావాల్ని-శబ్ద చమత్కారాల్ని వివరించారు. 

వడ్డెపల్లి కృష్ణ 1968 నుండి పత్రికల ద్వారా 1969 నుండి ఆకాశవాణి 
ద్వారా అనేక అలితగీతాల్ని వెలువరించాడు. 1971లో (భారత్‌-పాకిస్తాన్‌ యుద్దం 
సమయంలో) 'కనరా నీ దేశం పేరున తొలి గేయసంపుటిని 'రాగరథం'” 
పేరున 1981లో మలి గేయ సంపుటిని ప్రచురించాడు. వీటిలోని ముఖ్యగీతాల్సి 
తిరిగి “వడ్డెపల్లి గేయవల్లి అను సమగ్ర గేయసంపుటిలో చేర్చాడు. ఇందలి 
వందల గీతాలు ఆకాశవాణి, దూరదర్శన్‌లో ప్రసారితాలు! 

ఆకాశవాణిలో జనవరి 1969లో ప్రసారమైన ఇతని ప్రథమ లలితగీతం 
“కనరా నీ దేశం”! 

కనరా నీ దేశం! 

వినరా సందేశం! 

న nD 1 క i 
నిత్యము దారిద్ర్యమ్మే 

నర్తించెను నేడు! 

సత్య, శాంతి, సంపదలను 
నస్థాపించగ చూడు! 1 క ॥ 

అంటూ దేశంలోని స్థితిగతుల్ని ఎత్తి చూపుతూ, అందుకు తన 
సందేశమేమిటో తేల్చిచెప్పాడు. 

మతం పేరున మారణహోమాలు జరుగుతున్న నేటి వర్తమానంలో 
“మమకారంతో వెలిగే మంచినే మతంగా స్వీకరించమన్నాడు. హితం కూర్చమన్నాడు 
(పుట : 4) 

మమకారంతో వెలిగే 

మంచి మతం కావాలి! 

మతమే దైతేమి గాని 

మనకు హితం తేవాలి! nn మ ॥ 
అందరినీ (ప్రేమించే 

అనురాగం పెరగాలి! 





+ వడ్డెవల్లి గేయవల్లి - వడ్డెవల్లి కృష్ణ వుట - 245 


280 తెలుగులో లలిత గీతాలు 


మనిషి మనిషిలో నిండుగ 
మానవత్య మెదగాలి! 11 మ ॥ 
అని అందరినీ (ప్రేమించే అనురాగం కలిగి మానవత్వంతో ఎదగమన్నాడు. 
వనమంతా వికసించే 
వసంతమే వసంతం! 
జనమంతా సుఖియించే 
స్యతంత్రమే స్వతంత్రం! 
కూడు, గూడు ప్రతివాడు 
కలిగివున్న మరునాడు 
దేశమ్మే దేశం! 
సౌఖ్యాల నివాసం! (పుట : 7) 
అని వనమంతా వికసిస్తేనే వసంతం, జనమంతా సుఖిస్తేనే స్వతంత్రం; 
ప్రతివాడు కూడు, గూడు కలిగుంటేనే దేశం సౌఖ్యాల నివాసం కాగలదంటూ 
నొక్కి చెప్పాడు. “అందం అనే గేయంలో (పుట : 23) 
చదువుకు అందం సంస్కారం 
మనసుకు అందం మమకారం 
మనిషికి అందం సహకారం 
మనుగడ కందం ఉపకారం 1 చ ॥ 
మోవకి అందం మృదుహాసం 
బూడుల కందం మధుమాసం 


బల లాల బల చిలి ఉచుద ఉల చలు ల నాతల ల అదా లి చచి సలాది చిచు కు బదుల లాలా చచి లలల చి 


ఉదయము కందం రవికిరణం 


హృదయము కందం సంస్కరణం 1 చ ॥ 
అని చదువుకు సంస్కారం, మనిషికి సహకారం, మోవికి మృదుహాసం, 
మాడుకు మధుమాసం, ఉదయానికి రవికిరణం అందం - ఆభరణం 


కాగలదంటూ హృదయానికి సంస్కరణమే లక్ష్యం కావాలని చక్కటి చతురస్రగతిలో 
చాటాడు. 
జాతీయ సమైక్యతను ప్రతిపాదిస్తూ “నదులకు నామాలెన్నున్నా అనే 

గేయాన్ని (పుట:32) నవ్యంగా రాశాడు. 

నదులకు నామాలెన్నున్నా 

కడలిలోన కలిసే వరకే!... 

జనులకు మతాలు ఎన్నున్నా 

జాతీయత నిలిపే కొరకే!.... 1న ॥ 

తెలుగూ-ఉర్తూ-హిందీ అంటూ 


లలితగీత ఎన్తారం 281 


పలికే భాషలు ఎన్నున్నా 
భావం ఒకటే యనగా 
(భాతృత్వం'* నెలకొనగా 
ఐక్యతనే చూపించాలి! 
అభ్యుదయం సాధించాలి! 1న ॥ 
అంటూ ఉన్నతమగు ఉపమానాలతో జాతీయతా భావాల్ని సమైక్యతా 
బీజాల్ని జాతి గుండెల్లో నాటాడు. 
ఆమనిలో మధురంగా స్వరమెత్తే కోయిల మోద “కోయిలా నీవలా 
పాడితే. అనే గేయాన్ని (పుట:49) రాశాడు. 
కోయిలా నీవలా పాడితే.... 
నా మనసు నాట్యమే ఆడికే.... 
వచ్చింది అని తెలుసు మధుమాసం, 
వనరాణి అధరాన వమృదుహాసం! 1 కో ॥ 
కొమ్మ కొమ్మకు ఆకు - కొసరి మొలిచిందంటే 
రెమ్మరెమ్మకు మొగ్గ - రేకు విష్పిందంటే 
అరుదెంచె ననుకొమ్ము ఆమని!... 
అందాలు వర్ణింతు నేమని?.... 1 కో ॥ 
కోయిల తీయగా పాడితే తన మనసు నాట్యమాడుతుందని, మధుమాసం 
వనరాణి మృదుహాసంగా వికసిస్తుందని ఖండగతిలో కమనీయంగా చెప్పాడు. 
ప్రతి మనిషి ఆయా బుతువుల్లోని గొప్పదనాన్ని మాత్రం పరిగ్రహించి 
ప్రకృతి ఆకృతిగా నిలిచి పోవాలనే భావాన్ని “ప్రకృతి ప్రతిబింబం గీతంలో 
(పుట:61) చూస్తాం! 
మసఘంతలా మనిషి మనిషి 
మమతను వర్షించాలి! 
మానవత్వ బీజాలను 
మహిలో పండించాలి! 


పత 1మే ॥ 
శిశిరంలా శివమెత్తే 

స్వార్థమ్మును రాల్చాలి! 

వసంతమ్ములా నవ్వుల 

పువ్వులలో తేల్చాలి! 
మును 1 మే ॥ 


గ్రీష్మంలా మండి పడుచు 

భీష్మించిన అవినీతుల 

అంతమ్నును చూడాలి! 

సంతసాన పాడాలి! "మే ॥ 


282 తెలుగులో అలిత గీతాలు 


అంటూ సౌఖ్యాల్ని శరత్‌ చంద్రికలతో, మంచులాంటి చల్లని మనసుల్ని 
హేమంతంతో, స్వార్దాన్ని శిశిరంతో, నవ్వుల్ని పువ్వుల వసంతంతో, అవినీతి 
అంతాన్ని మండిపడే (గ్రీష్మంతో పోల్చి ఆ ప్రకృతి ప్రతిబింబంగా మసలుమని, 
మమత-మానవత్యాన్ని మేఘంలా వర్షించమని ప్రబోధించడం ఈ గీతం ప్రత్యేకత! 
“నా మదిలో నటియించే అనే గీతంలో (పుట:93) 
నా మదిలో నటియించే - నవ్య భావ కవితా!... 
నవరాగం పలికించే - నా జీవన సరితా!.... 1 నౌ ॥ 
సెలయేరుల గలగలలను 
తెలినవ్వుల దాచుకొని 
చుక్కల తళుకులనన్నీ 
చెక్కిలితో దోచుకొని 
పారిజాత (పసూనమై 
పరిమళించగా రావే! 
ETT UD FRR EEA ము 11 నా ॥ 
అని కవి తన భావకవితనే (ప్రయసిగా, ఊహల ఊర్వశిగా సంబోధించి 
సెలయేటి గలగలల నవ్వులతో చుక్కల తళుకులీను చెక్కిళ్లతో, నెలవంకలాంటి 
సన్నని నెన్నడుముతో, రాయంచల నడకలతో పారిజాత పరిమళాలతో కదలిరమ్మని 
కమ్మగా స్వరమెత్తాడు. 
తన మనసు దోచిన చిన్నారిని తన్మయత్వంతో 'నవ్వకే నాదేవి' (పు:99) 
అని అందంగా అభివర్ణించాడు. 
నవ్వకే నా దేవి - నలుగునే కెమ్మోవి! 
నవ్వితేనే చాలు - నవరత్నాలు రాలు! 
తంల 1న ॥ 
సిగ్గుతో నీ బుగ్గ - సింగారమై పోవ 
మరులుగొను నా మనసు - అంగారమై లేవ 
భుతు 11న ॥ 
నింగి-నేల కలిసినట్లు అగుపించే దూర తీరాల్ని ప్రేయసీ ప్రియులుగా 
సంబోధిస్తూ అల్లిన 'డైేయసికై చేయిసాచి' అనే గీతం (పు:]117)లో 
యమేయసికై చేయిసాచి 
నింగి వంగుతోందా? 
కౌగిలికై పైకిలేచి 
కడలి పొంగుతోందా? "యే ॥ 
అసూయతో నీలిమబ్బు 
అడ్డగించుతోందా? 
కనువిందగు ఆ అందం 
కవిత లేపుతోందా? nH పే | 


అలొతగీత ఎన్తారం 283 


అని నింగి వంగడాన్ని పయసకై చేయి సాచినట్లుగా కడలి పొంగడాని 
కొగిల్నికి పెకి లేచినట్లుగా, మధ్యలో ముస మబ్బు ఆఅనసూాంకు తో అడ్డగించుతోండని 
భావించడం నవ్యంగా వుంది. త్రిశగతిలో నడచింది. 
భరతమాతను స్తుతిస్తూ అల్తిన 'వందనమమ్మా భారత జననీ అనే 
గేయంలో (పుట: 149) | క్ట 
వందనమమ్మా భారత జననీ! 
సుందరమగు మా బంగరు ధరణీ! 1 వం ॥ 
హిమాలయమ్మే మణి మకుటముగా 
వంధ్యగిరీంద్రమె ఒడ్తాణముగా 
విరాజిల్లు ఓ విమల సుగాత్రీ! 
విశ్వశాంతినే కోరు ధరిత్రి! 1 వం ॥ 
గంగ, కృష్ణ, గోదావరి, యమునా 
నదులన్ని రక్తనాళమ్ములుగా 
రూపొందిన ఓ తనూ విలాసిని! 
మా వాలిటి మృదు మధుర సుహాసిని! ॥ వం ॥ 
అని హిమాలయాన్ని తెల్లని కాంతులీను మణిమకుటంగా, దేశం మధ్యలో 
నున్న వింధ్యాద్రిని ఒడ్డాణంగా, కాశ్మీరాన్ని వదనంగా, కన్యాకుమారిని పాద 
పీఠంగానే గాక గంగాదినదుల్ని భరతమాత రక్తనాళాలుగా అభివర్ణించి స్తుతించడంలో 
కొత్తదనం అగుపిస్తుంది. 
అలాగే కవి-కవితను గూర్చి అల్లిన “కవియంటే వెలిగే దీపం' అనే 
గేయంలో (పుట:159) 
కవి యంటే వెలిగే దీపం 
కవితంటే కాంతికి రూపం 
ఆ దీపాలన్ని వెలగాలి 
ఈ తిమిరాలన్ని తొలగాలి క 
విద్యా విజ్ఞానంతో యిలలో 
విద్వత్తును సాధించాలి! 
విశాల విశ్వం ఆవరణంలో 
విద్యుత్తుగ వెలుగొందాలి! 1 క ॥ 
అని కవిని దీపంతో - కవితను కాంతితో పోల్చి, అవినితుల అంధకారాన్ని 
చీల్చడానికి కవి దీపాలు దేదిప్యంగా వెలగాలని ఆశించాడు 
మల్తెవంటి మలినంలేని తెల్లని మంచి మనసుల్ని మనిషి మనిషిలో 
పూయిస్తానంటూ అల్లిన గేయం, “మల్లె మనసు పూయిస్తా! (పుట 179) 
మమతల మగ్గాలపైన 
సమత వస్త్రముల నేస్తా! 


|| 


శిలల ఉచిత అనగాన దాదా ఖల బతక అది విల శా దల ఇ అభి ఆ ఇ ఇ ఈశా 


284 


తెలుగులో లలిత గీతాలు 


దేశియతతోనే దే- 

దీప్యంగా వెలిగిస్తా! 

గుండె గుండెనే తలగడ 

దిండులుగా మారుస్తా! 

మనిషి మనిషిలో వాడని 

మల్తెమనసు పూయినా! 1) మయ॥ 


మమతల్ని మగ్గాలుగా చేసి సమతా వస్తాల్ని నేసి, అందరికీ వాటినే 


కట్టించి దేశీయతను వెలిగించి, గుండె గుండెను తలగడ దిండుగా మార్చి 
మనిషి మనిషిలో వాడని మల్లె మనసు పూయిస్తాననడం మనోహరమైన భావనగా 
తలచి డా.సి.నారాయణరెడ్డి గారు ప్రశంసించారు. 


అమ్మను అమృతరూపంగా భావించి అల్లిన “అమృత రూపమే అమ్మరా!' 


అనే గేయంలో (పుట : 185) 


అమృత రూపమే అమ్మరా! 

అనురాగాలా కొమ్మరా! 

మధుర ఫలాలను అందించే 

మానవ భూజము అమ్మరా! 1 అ ॥ 
సహనంలో భూడేవిరా! 

సకల కళల శ్రీదేవిరా! 

కాలిపోయినా వెలుగిచ్చే 

కర్పూరాలా దీవిరా! n అ ॥ 


అని అమ్మను అమృతరూపమైన అనురాగాల కొమ్మగా, మధుర ఫలాల్ని 


అందించే మానవ భూజంగా అభివర్ణించడమేగాక పాలిచ్చి పోషించే కామధేనువుతో, 
కాలిపోయినా వెలుగిచ్చె కర్పూరపు దివితో పోల్చడం గొప్పగా వుంది. 


గోదావరి పుట్టు పూర్వోత్తరాలను దృష్టిలో వుంచుకొని అల్లిన వందనం! 


వైభవ గోదావరీ అనే గీతం (పుట : 197) కూడ మన దృష్టిని ఆకట్టుకుంటుంది. 


వందనం! వందనం! వైభవ గోదావరీ! 

వందనం! వందనం! గౌతమ గోదావరి! 

గోముఖ స్యందినీ! నాసికా నందిని! 

త్యంబకేశ్యర దేవ పాదనాద శింజినీ! 1 వం ॥ 
బాసర భారతిని కొలచి - భద్రాచలమును వలచి 

ఉభయ గోదావరిగా పైరులెన్నొ పండించి 

“అన్నపూర్ణ యను బిరుదును - ఆంధమాత కందించి 
రాజమండ్రితిరంలో - రాజిల్లే రమ్యుర్వురీ! 1 వం ॥ 


1 కనరా నీ దేకం' (గోయనంవుట్‌ి) వుట Vii! 


అలితగీత ఎస్తారం 285 


అ 


స 
సరస్వతిని కొలిచి భద్రాచలం వద్ద రాముణ్ల వలచి, ఉభయ గోదావరి తీరా 
'పైరులెన్నో పండించి రాజమండ్రి ప్రాంతంలో రాజిల్తినట్లుగా అభివర్ణించడం 
నది నైసర్గిక స్వరూపం నయనాలకు కట్టినట్లుగా అందంగా అగుపిస్తుంది. 

“యువకుల్ని సంబోధిస్తూ అల్లిన దేశానికి యువతరం" అనే గేయంలో 
(పుట : 228) 
దేశానికి యువతరం 
కావాలీ ఒక వరం! 
మంచిని సాధించనెంచి 
కలపాలి యిక స్వరం! 
అబన లయం దధ ధిరన అలల ల ఛ భంచి అలం భవ 6 (ఖల కలలని [| దే li 
కేవలం నినాడాలకు 
'సోషలిజంి' రాదు నిజం! 
కనులు తెరచి జనమంతా 
కలపాలీ భుజం భుజం! ॥ డే ॥ 
అని యువత దేశభవితక ఎలా పాటు పడాలో చక్కగా ప్రబోధించాడు. 
కాలం విలువ గూర్చి చెప్పి, 'కాసుకంటె విలువైనది కాలం' అనే గేయంలో 
(పుట -15) 
కాసుకంటె విలువైనది కాలం! 
కనులు తెరచి మెదలుము కలకాలం! 1 కా ॥ 
కష్టానికి కాలమెపుడు - కలిసొస్తే అదృష్టం! 
కలసిరాని కాలానికి మారుపేరు దురదృష్టం! 
కాసుకన్న విలువైనా-కాలంనూ వొదుపు చేయి! 
పరిశ్రమను పెంచి పెంచి - ప్రగతిలోకి అడుగువేయి! ॥ కా ॥ 
కాసుకంటె కూడ కాలమే ఎంతో విలువైనదని, అట్టి కాలాన్ని వృధా 
చేయక పరిశ్రమంచి ప్రగతి సాధించాలని “ఎంతో మధురంగా-అమృతం నిండిన 
అధరంగా వడ్డెపల్ల కృష్ణ రచించినట్లుగా మహాకవి వహ షి అతని 
మలికృతి హగరథంో (అలితగీతాలు) పీఠికలో అభినందించారు. 
ఇలా డా. దాశరధి, డా.సి.నారాయణరెడ్డి గార్ల అభినందనలతో, ఆశీస్సులతో 
అనేక లలిత గీతాల్ని అల్లిన వడ్డెపల్లి కృష్ణ కూడ లలితగీత విస్తారంకై విశేష కృషి 
చేశాడనడంలో అతిశయోక్తి లేదు. 


ఆచార్య తిరుమల 


అలితగేయాలకు (ప్రాచుర్యం కల్పించిన ఆధునిక కవులలో ఆచార్య 
తిరుమల కూడా చెప్పుకోతగిన కవి. తిరుమల గారు రాసినగేయాలను అనేకమంది 


మహారాష్ట్ర పుట్టిల్లుగా, ఆంధ్రప్రదేశ్‌ మెట్టల్లుగా కలిగిన గోదావరి బా 
చి 


7 రాగరధం (లలిత గీతాలు) వడ్డివల్లి కృన్ల . వ్రుటు Xi 


ళా 


286 తెలుగులో లలిత గీతాలు 


గాయనీ గాయకులు పాడగా కావలసినంత ప్రచారం కలిగింది. రేడియో, 
దూరదర్శన్‌ ద్వారా ఎన్నో గేయాలు ప్రసారమయ్యాయి. వీరి గేయాలను గేయ 
నందిని' సంపుటిగా ప్రకటించారు. 
శేయనందిని” సంపుటిలోని ప్రథమ గేయం, “వాణీ! నిగమాగమరూపిణీ!' 
ఈ గేయంలో చదువులతల్లి సంస్తుతి చేశారు. 
వాణీ! నిగమాగమ రూపిణీ! 
కరుణించవే చదువులిడి నలువ చెలి! 
మధుర గానములలో సాగి 
అమర కావ్యములలో నూగి 
హృదయవీది నలరించగ రావే 
నీవె కావె మము బ్రోచు దైవతము!!' 
గేయానికి సాహిత్యము, రాగ మాధురి రెండూ ప్రధానాంశాలే, అందుకే 
గానంగా, కావ్యంగా హృదయానందం కలిగించగ మృదుహాసంతో మదమరాళమును 
అధిరోహించి రమ్మంటూ వాగ్దేవికి తన గేయాన్ని హారంగా అర్పించారు. 
చేకొన గదమ్మ నుతిమాలిక 
వరదాయి! నీవె శరణమ్ము మాకిక 
అని వీణా పాణిని వినుతించారు 
“పలికే శారద' అనే గేయంలో (పుట : 13) 
పలికే శారద చంద్రబింబమా! 
మౌనమా! 
నా లోగిలిలో 
శశి కురంగమని 
మధులతాంగివని 
నాహృదయముపై 
నడచు కమలమని 
తలచి తలచి చేరిన వేళ 
అని తన భావనలోని రసమాధురిగా, వసంతంలోని ఎలకియిలగా, తన 
కావ్యానికి ప్రణయ నాయికగా, తన హృదయముపై నడచే కమలంగా, తన 
కౌగిలిలోని మధులతాంగిగా తలచి, ప్రియుడు తన చెలి సన్నిధి చేరాడు. ఆమె 
పలికే శారద! చంద్రబింబమువంటి ఆ సౌందర్యరాశిని ప్రియుడు సరసంగా 
చెంతకు చేరినా, ఆమె మాత్రం మౌనంగా వుందంటూ రాగాలాపన చేసిన వైనం 
యీ గేయంలో అగుపిస్తుంది. 
'దేశమే దేవాలయం' (పుట 47) గేయంలో కులమతాల వదలి ప్రగతి 
పధంలోకి నడవమంటారు కులమతాలు విడి, ప్రజాశాంతికి, ప్రగతి కాంతికి 
విజయకేతనంగా నిలువుమంటారు 


అలితగీత ఎన్తారం 287 


దేశమే దేవాలయం 

జ్ఞానమే డైవం! 

చీకటన్నది లేదురా-రా 

రమ్ముముందుకు సోదరా! 

కులాలో కొండలో-మతాలో మహానదులో 
వేటినైనా దాటి రారా! సమత వీణను మీటరా- 

తలపులనే స్వచ్చమైన పూలతో జాతి అనే మాలను కట్టి దైవానికి 
అర్పించమంటారు. త్యాగాన్ని పెంపాందించమంటారు. అప్పుడే ధర్మానికి మార్గం 
ఎర్పడుతుందని, సత్యానికి శంఖారావం, ప్రగతికి కాంతిపధం కలుగుతుందని 
అదే విజయసంకేతమని ప్రబోధిస్తూ కులమత వైషమ్యాలు లేని సమసమాజాన్ని 
నిర్మించాలంటారు. 

“కొత్త వెలుగు వస్తోంది (పుట:51) లో నిరాశ నిస్పృహలు తొలగిపోయి, 
వేదనరోదనలు చెదరిపోయాయని, చీకటిని పారద్రోలి కొత్తవెలుగు నిండుతున్నదని 
ఆశావాదాన్ని వినిపించారు. 

“కొత్త వెలుగు వసోంది 
తొలగవమ్మ చికటి 
ఇలలో నికింక ఇంత 
చోటుండదు-మాటుండదు 
దిక్కుల కన్నెల కన్నుల 
మక్కున దారిని సాగి 
ఆనందపు రసవీథుల 
అనుభూతిని వూరేగి” 

సూర్యకాంతి రథం మోద సుకవితా పథంపైన దరహాసాలతో “ప్రగతి 
బయలుదేరింది. ప్రగతి కాంతులు ప్రసరించాక చీకటికిక తావె ఉండదు. అన్ని 
దిక్కులలోను ఆనందమే రసప్రవాహమై అనుభూతులు నింపుతుందని భావించారు. 

“నవ్వవే ఓ మల్లీ (పుట:75) గేయంలో ఎవరికీ పనికిరాని వెయ్యేళ్ళ 
జీవితం కన్నా మల్లె లాంటి పరిమళం వెదజల్లగలిగే జీవితం ఒక్కరోజైనా 
చాలునంటారు. 

“నవ్యవే ఓ మల్లీ 

జాబిల్లి కన్న తెల్లగా-చల్లగా 
మొగ్గనై-నువు దాచిన తీయని సిగ్గునై 
పలుకాడక చేరి అలరించక 

మదిని మురిపించక దాగనా? 
చిరుగాలిని కోరి రారమ్మని 

దివిని మరపించగా ఆడనా?” 


288 తెలుగులో లలిత గీతాలు 


ఆ మల్లియను చూడగానే తన వలపు వాగై ప్రవహించిందని, సమభావం, 
నవజీవం కలిసి తనను పెనవేశాయని అందుకే- 
వెయ్యేళ్ల బ్రతుకేల? ఎవ్వరికి పనికిరాక 
నీవలె ఒక్కరోజైనా నిలిచివున్న చాలదా? 
అని తాను స్వచ్చమైన మళల్తెగా ఎదను నవ్వుల దివ్వెగా మార్చి, మనసులోని 
కారు మేఘాలను చెల్లాచెదురుచేసి, శాంతియుతంగా భక్తి భావనతో బ్రతుకు 
గడపాలనుకొంటారు. అందుకే 
“గుడి లోపల స్వామి పదసన్నిధి 
శాంత చివురించగా నిలువనా?' 
అని తన బ్రతుకును సార్థకం చేసుకోవాలనుకొంటారు. 
“నయనాలకు సుందరబిందువు (పుట:91) అనే గేయంలో జీవన 
కావ్యవిషాదాన్ని లీలా వినోదాల్ని వివరించారు. 
“నయనాలకు సుందర బిందువు 
హృదయాలకు ప్రమోద సింధువు 
ఆ సింధువు సత్య వఐకాసం 
ఆ సత్యం భవ సంకాశం 
ఆణువణువున అగ్నీ హిమము 
అన్నిట ఇహ-పరములు సమము 
చైతన్యం నిత్య నర్తనం 
సౌజన్యం భవ్య కీర్తనం” 
జీవితం ఒక సుందర బిందువు, అది నిత్య వికాసం. ఆ జీవితంలో 
అడుగడుగున అగ్ని, హిమములా కష్పాలు-సుఖాలు నిండి వుంటాయి. అన్నింటా 
ఇహము, పరము సమానంగా వ్యాపించి ఉంటాయి. వలపు, కన్నీటి చీకటి 
అడుగుల ో కలిసిన జీవితం ఒక విషాద కావ్యం. ఇదంతా భగవంతుని లీలా 
వినోదం. అందుకే కడలిని సెలయేటి వలపు, పూలను తుమ్మెద పిలుపు 
ఆకర్షిస్తుంది. 
“ఇది జీవన కావ్య విషాదం 
ఇదంతా లీలా వినోదం 
అంతరంగ నాగర మథనం 
జాగృతికే మంగళ కథనం” 
మానవ అంతరంగం ఒక సముద్రం. అందులో హాలాహలము, అమృతము 
రెండూ ఉన్నాయి. ప్రతివ్యక్తి తనకు తానుగా ఆత్మవిమర్శ చేసుకొంటే 
పరిశుద్దాంతఃకరణవల్ల అమృతమే మిగులుతుంది. ఇది జాగృతికి మంగళదాయకం 
అవుతుంది అని కవి భావం! 
“లేవరా! సోదరా! (పుట:110) గేయంలో తెలుగు గడ్డపై విరిసిన కీర్తిని, 
వైభవోన్నతమైన గత చరిత్రను దశదిశలా చాటమంటారు. 


అలితగీత విస్తారం 289 


“లేవరా! సోదరా! 
వఎజయ శంఖ మూదరా! 
తెలుగుదేశ అభ్యుదయం 
దశదిశలా చాటరా!! 
ఘన కృష్ణా గోదావరి 
నదులు వారు పుణ్యభూమి 
తిరుమలగిరి, శ్రీశైలం 
నరలు మహిత ధర్మభూమి!" 


ఇది పుణ్యభూమి, ధర్మభూమి. అమరావతి, నాగార్జున కొండ 
శిల్చ్పకళాఖండాలకు నెలవు. ఈ భువిలో ఆంధ్రభోజుడైన శ్రీకృష్ణదేవరాయలు, 
తిమ్మరుసుమహామంత్రి వంటి ధీరులు, నన్నయ, వేమన్నలవంటి కవులు, 
త్యాగయ్య క్షేత్రయ్య వంటి పడ కవులు, అమరజీవి పొట్టి శ్రీరాములు లాంటి 
దేశభక్తులు జన్మించిన భూమి ఇది. ఇది రత్నగర్భ, వీరధాత్రి. ఇటువంటి 
మాతృభూమి కీర్తిని దశదిశలా చాటమని విజయశంఖమూదమని ప్రబోధించారు. 

“ఎదను కుదుపునది గానమే (పుట:185) అనే గేయంలో హృదయానికి 


ఆనందం 
ఆధారాన్ని 


కలిగించేది గానమేనని ఆ గాన మాధుర్యాన్ని ఆ గానానికి గల 
వివరించారు. 

“ఎదను కుదుపునది గానమే 

స్వరములలరు మధుపానమే 

ఆది కోయిల జీవనమేగా 

ఆది కోమల భావన కాగా 

ఈ జగతిని లే వలపులు కురియా 

మీ బతుకులలో మెరుపు విరియా!!"” 


కోయిల రాగాలతో, కోమల భావాలతో ఈ జగతిని ఆనందడోలికలలో 
ఊగించేది గానమే! పూలకు మధువుల్ని, మధురిమల్ని, వానగా, డాగుగా, 
నావగా సాగే కోరికలకు తీరాల్సి, గగనానికి తారకల్ని, శ్రుతులకు ప్రమోదాన్ని 
కలిగించేది గానమే! 


ఎటి కన్నె పరుగులలో 
తేటిపొట నడకలలో 
హొయలై లయలై రేగే 
మువ్వయై మురలియై మోగే- 
మురివాలకు వెల్లువయె 
లేనవ్వుల మల్లికయె 


విలాసాన్ని, వినోదాన్ని వికాసాన్ని కలిగించేది కూడ ఆ గానమే అని 
తిరుమలగారు ఎంతో మధురంగా వివరించారు. 


290 తెలుగులో లలిత గీతాలు 


"ఒక్కటే ఒక్కటే యువత (పుట.199) గేయంలో శాంతి సౌఖ్యాలను, 
సమసమాజ ప్రగతిని పెంపొందించటంలో యువత అంతా ఎకమై ఒకే తాటిపై 
నడవాలంటారు ఆచార్య తిరుమల. 

“ఒక్కటే ఒక్కటే యువత 

నవ ఎకసిత మానవతామృత! 11 జఒ ॥ 
శాంతి సౌఖ్యం-భోగ భాగ్యం 

సర్వ సంపన్నమై- 

జనత వర్ధిల్లగా —- 11 జ lI 
కష్టం చేసి నష్టం పొందే 

దుష్ట ఘడియలు పోయి 

అజ్ఞానులపై - అమాయకుల పై 

దోపిడీ ఆటకట్టి 

సమత వర్ధిల్లగా.... 11 ఒ i 

యువత ఏకమై జగమంతా కాంతి వెదజల్టేటట్లు చేయాలని జాతి 
ఖ్యాతిని ఎల్లెడల మారు మోగించాలని, అమాయక కష్టజీవులకు న్యాయం 
జరిగేలా చూడాలని ఆశించారు. 

'కోటి గొంతులు ఒక్కటైతే (పుట:209) గేయంలో ఏకతా భావంలో 
ఉన్నబలం మరెక్కడా లేదంటారు. 

కోటి గొంతులు ఒక్కటైతే కొత్తపాట! 

కోటి అడుగులు ఎకమైతే వెలుగుబాట! ॥ కోటి ॥ 
కులం వర్ణం - మతం వర్గం 

దాటి నడిచే శక్తి భాష వుంటే 

భాష యిదియను-ప్రాంత మిదియను 

భావమే రానీయకుంటే 

త్యాగధనుల చలువ చూపుల 
రాగమాలికలల్లుకుంటూ ॥ కోటి ॥ 

కోటి గొంతులు ఏకమైతే కొత్తపాట వినిపిస్తుందని అందరిదీ ఒకే మాట 
అయితే అదే ప్రగతి బాట అవుతుందని వివరించారు. కులం, వర్ణం, మతం, 
వర్గం అన్ని వదిలి, త్యాగధనులను అనుసరిస్తూ ఉత్తమ మార్గంలో నడవాలని 
ప్రబోధించారు స్వార్ధాన్ని, లోభాన్ని, వ్యక్తిలాభాన్ని రూలగొడితే సమసమాజం 
ఆవిర్భవిస్తుందని అందంగా యీ గీతమల్లారు. 

'ఓరోరీ రైతన్నా (వుట:229) గేయంలో దేశానికి రైతే వెన్నెముక అంటూ 
శ్రవుకు తగ్గ ఫలితం ఆ రైతుకు దక్కేరోజు వస్తుందంటూ ఈ ప్రగతి గేయాన్ని 
నా కారు 


అలితగీత ఎన్తారం 291 


“ఓరోరి రైతన్నా! 
మనసు వెన్న నీదన్నా 
జోహారు జోహారు 
మనిషి వెన్ను నీపేరు! 
నాగేటి చాలులేల? యంత్రాలు లేవా! 
నీవు తాక బీడులైన మాగాణి కావా! 
మదిని నీవు అనుకుంటే మహానదులె ఏల 
మేరువే కరిగిపోదా! సిరుల ఏరులుప్పాంగవా!” 
వెన్నలాంటి మనసున్న రైతే మన దేశానికి వెన్నెముక! అట్టి రైతు 
కాయకష్టానికి శ్రమతగ్గటానికి ఆధునిక యంత్రాలు అనేకం వచ్చాయి. కావున 
రైతు శ్రమ వృధా కానీయకుండా చూడమంటారు. ఆ రైతు చేయి తాకితే 
ఎంతటి బీడు భూమి అయినా పులకరించి మాగాణిగా మనల్ని పలకరించగల 
దంటారు. చివరిపంక్తి మాత్రం గతి తప్పినట్లుతోస్తుంది. 
“నీ గుండెల తలుపు తట్టే - లేమి నిలవదింక 
నీ చూపుల లోగిలి మెట్టే బాధ బతుకదింక 
ముందు యుగం నీదేనోయ్‌ 
నీకు తోడు నిలిచామోమ్‌” 
అంటూ శ్రామిక వర్షానికి తోడుగా నిలిచారు. 
“కళ్లంలో ధాన్యం నినుగని 
కల కల మని నవ్విందోయ్‌ు. నీ 
కల్లల్లో దైన్యం తుడిచే 
కాలం చివురించిందోయ్‌! 
నీవు పడే శ్రమకు ఫలం 
సదనాయు స న 
అంటూ కర్షకుల శ్రమకు తగ్గ ఫలితం అభించే రోజు వచ్చిందంటూ 
ఆనందంగా రైతుల గుండెల్లో ఆశాజ్యోతుల్ని వెలిగించారు. ఇలా జ్యోతుల్లాంటి 
అనేక లలిత గీతాల్ని ఆచార్య తిరుమలగారు సాహితీ లోకానికి అందించారు. 


తిరుమల శ్రీనివాసాచార్య 


ఆధునిక లలితగీత రచయితల్లో డాతిరుమల శ్రీనివాసాచార్యగారు కూడ 
ప్రధమ శ్రేణి రచయితగా పరిగణనలోకి వస్తారు. వారి 'గంగా తరంగాలలో 
ఓలలాడిన ప్రతి పారకుడూ అది నిజమని ధృవికరిస్తాడు. గేయనాటికలమోద 
పరిశోధన జరిపి పి.హెచ్‌డి. (ఉస్మానియా) పట్టా పొందిన శ్రీనివాసాచార్యులు 
గారు “తెలుగు రుబాయిలు కూడ రచించి ఖ్యాతిగాంచారు. 

“గంగా తరంగాలు” (లలితగీతికా సంపుటి) లో మానవతా వాదం, జాతీయ 
భావం, ఆకాశం లాంటి విశాల దృకృథం అంతర్వాహినిగా తరగెత్తినట్లు తోస్తాయి. 


292 తెలుగులో లలిత గీతాలు 


మొదటిగేయంలో గంగను ఉత్తుంగ భావాలతో 7 చరణాల గీతంగా 
అభివర్ణించారు. 
అభివందనం ఓ అమర తరంగిణీ! 
అభివందనం ఓ అఖిల నదీమణీ! 
పాతక హారిణి! భీతి నివారిణి! 
పావన జీవన దాయినీ! 
స్వర్గ విహారిణి! భూ సంచారిణి 
పాతాలాంతర గామిని! 
మూడు లోకముల ముడివేసే ఓ 
సమైక్య మూర్తీ! వందనం! 
పవలూ రేలూ పయనించే చై 
తన్యస్ఫూర్తీ! వందనం! 1 అభి i 
అని గంగను ముల్లోకాల్ని పావనం చేసిన పాతక హారిణిగా, పావన జీవన 
దాయినిగా తనివి దీర అభివర్ణించారు. 
అలాగే మన జాతీయ పతాకాన్ని గూర్చి 5వ గేయంలో (పుట:14) 
ప్రణామాలు గైకొమ్మా పతాకమా! 
ప్రమోదాలు మాకిమ్మా పతాకమా! 
ఆకసాన అంతెత్తున నీవాడాలి! 
అవనిపైన సంతసాన మేం పాడాలి! ॥ ప్రణా ॥ 
అని త్రివర్ణ పతాకం ఆకాశంలో మన స్వాతంత్ర్య సంతోషాలకు సంకేతంగా 
ఆడాలంటూ, జెండాలోని కాషాయపు రంగు ధైర్యం- త్యాగానికి, తెలుపురంగు, 
శాంతి సత్యాలకు, ఆకుపచ్చరంగు పాడిపంటల ప్రగతికి చిహ్నమంటూ భావించారు. 
గీతాన్ని త్రిశ్రగతిలో చక్కగా నడిపించారు. 
నీతి, నియమాలకు నీళ్ళాదులుతున్న నేటి వర్తమానాన్ని, దేశస్థెితిగతుల్ని 
గూర్చి 12వ గేయంలో (పుట:24) 
ఎమవుతుంది ఈ దేశం? 
ఎటుపోతుంది మనదేశం? 
ఎక్కడ దాగెను సమైక్య భారత 


వీరజాతి సందేశం? mer 
నీత నియమం నేలకురాచి 

నేతలు గంతేస్తే 

వాక్పాతురితో అరచేతుల్లో 

వైకుంఠం చూపిస్తే nan 


1. గంగా తరంగాలు (యువభారతి రజతోత్సవ వ్రచురణలు : 1992) డా. తిరుమల 
శ్రీనివాసాచార్య వుట - ౩ 


అలితగీత ఎఐన్తారం 293 


అని వాగ్గానాలతోనే కాలం వెల్లబుచ్చే నేతల్ని, జ్ఞానామృతం పంచే 
గురువుల్ని బానిసలుగా చూస్తున్న లోకాన్ని, కళల పేరుతో ఆడపడుచుల్ని 
కాసుల కమ్మే సమాజాన్ని నిశితంగా విమర్శించారు. 
కుల, మతాల కతీతంగా జీవించాలంటూ ప్రబోధించిన 22వ గేయంలో 
(పుట:38) 
కులం కులం అంటేనే మనం కొకులం 
గుణం గుణం అంటేనే మనం లోకులం 
అంబరానిదవుతుందా అగ్రకులం? 
అంబురాశికీవుందా అల్పకులం? ॥ కులం ॥ 
అంటూ కులం పేరుతో కాకుల్లా అరుస్తున్న, తోటివారిని కరుస్తున్న 
ప్రస్తుతపు కుల వ్యవస్థను విమర్శించడమే గాక 
నేల మోది గులాబీల దేకులం? 
నీటిలోని కమలాలది ఎ కులం? 
మంచికీ పలకాలి స్వాగత గీతం 
చెడును చించివేయుటే మన మతం 
అని ఉన్నత లక్ష్యాల్ని ప్రకటించారు. 
మనిషి కష్టిస్తే స్వర్గమైనా చేతికందుతుందనే భావంతో 32వ గేయంలో 
(పుట:53) 
మనసుంటే చాలులే 
మార్గం ఉంది-నరుడు 
సాధనతో సాగితే 
“శం ఉంది! 
శిలను తొలిచి ప్రతిమగా వెలయించాడు 
ప్రతిమలోన పరమాత్మను పలికించాడు 
శశిబింబం పైన ధ్వజం స్థాపించాడు 
రవిబింబం లోని శక్తి గ్రహించాడు [మ ॥ 
అని మనిషి శిలను మలిచి శివునిగా పలికించడమే గాక చంద్రమండలం పై 
కాలుమోపాడని, “సోలార్‌శక్తిని సూర్యుని వల్ల పొందాడని ఆధునిక విజ్ఞానాన్ని 
అభినందించారు. చివరి పంక్తిలో ఒక మాత్రలోపించి గతి తప్పుతున్నందున 
“గ్రహించాడు ను “గ్రహియించాడుగా సవరించుకుంటే సరిపోతుంది. 
జీవితమే ఒక సంగ్రామం అనే సత్యాన్ని చాటుతూ 38వ గేయాన్ని 
(పుట:61) రచించారు. అందులో 
జీవితమే ఒక రణం 
ఘర్షణ తప్పుదు అనుక్షణం! 


294 తెలుగులో లలిత గీతాలు 


చీకటితో పోరాటం సలిపే 
జీవికి ఎక్కడిది మరణం? ॥ జీవి ॥ 
ఆకాశంలో సాగుతుంది 
చీకటితో ఒక సమరం! 
ఆ రవి, చంద్రులు సమర యోధులు 
వారి జీవితం అమరం! ॥ జీవి ॥ 
అని చీకటిని చిత్తుచేసి, వెలుగు పంచే జీవితాలు అమరమైనట్లుగా 
అభివర్ణించారు. నిత్య జీవన సమరంలో మానవుడు మంచి కోసమై కాంతి 
సమరం చేయాలని కాంక్షించారు. 
మనస్సు వికసిస్తే మనిషి మహర్షిగా మారడమేగాక మార్గదర్శి అవుతాడని 
59వ గేయంలో (పుట : 83) వెల్లడించారు. 
పల్లవి : మనస్సు వికసిస్తే, మనిషి మహర్షి అవుతాడు! 
మనస్సు ప్రవహిస్తే, మనిషి మార్గదర్శి అవుతాడు! ॥ మ ॥ 
చరణం : ఈసును తుంచి గ్రేమను పంచిన 
ఏసు దేవుడే అయ్యాడు! 
మానవులను సేవించిన గాంధీ 
మహాత్ముడయ్యాడు! 
అని (ప్రేమను పంచిన ఏసు కరుణామయుడుగా, మానవత్వాన్ని చూపిన 
గాంధీ మహాత్ముడుగా అవతరించినట్లుగా వెల్లడించారు. లోకంలోని సత్యాలను 
చాటి చెప్పారు. చరణంలో మొదటి పంక్తిలోని “ఈసును తుంచిని...“.తుంచీ'గా 
సవరిస్తే చక్కగా చతురప్రగతి అలవడుతుంది. చివరి పంక్తిలో నిడివి తగ్గినందున 
“మహిలో మహాత్ముడయ్యాడు' అని “మహిలో అనే పదం అదనంగా చేర్చుకుంటే 
సమంగా గతి సాగిపోతుంది. లేకుంటే వెలితిగా తోస్తుంది. 
అందరి కోసం పాటుపడడమే సుందరమైన జీవితం అంటూ 80వ 
గేయంలో (పుట:113) గూఢార్జ్థాల్ని గుప్పించారు. 
గాలివిచేది ఎందుకో? 
కవిత పూచేది ఎందుకో? 
మేఘం కురిసేదెందుకో? 
కోకిల పాడేదెందుకో? 
తరులు పండేది ఎందుకో? 
నీరధి నిలిచే దెందుకో? 
అందుకే నా జీవితం! 
అందరిదీ నా జీవితం! 
అని తన మానవ జీవిత పరమార్ధాన్ని వివరించారు. 
ఇలా రకరకాల భావాలతో అనేక లలిత గీతాల నల్లిన డా.తిరుమల 
శ్రీనివాసాచార్యగారు కూడ విస్తార ప్రవాహంలో తానూ ఒక తరంగంలా నిలిచారు. 


అలితగీత ఎఐస్తారం 295 


ఇంకా లలితగీత విస్తార క్రమంలో శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత శర్మగారి “పాగడపూలు 
ఎంకె. రాముగారి “గీతారామం”, పాలగుమ్మి విశ్వనాథంగారి “అమ్మదాంగా' , 
పి.బి. శ్రీనివాస్‌గారి “ప్రణవం”, చౌడూరి గోపాలరావుగారి "మల్తిపాటలు , 
మలయశ్రీ గారి “రాగవల్లరి”, “రాగశిఖ", గిడుగు రాజేశ్యరరావుగారి “రాగవిచికలు”, 
కోకారాఘవ రావుగారి “నవ్యశిల్సి”, వై. హరేరామమూర్తిగారి “స్వరలహరి ”, 
సుద్దాల అశోక్‌ “బతుకు పాటలు”, వోలేటి పార్యతీశంగారి “ఊహనుంచి 
ఊపిరికి”, శేషం లక్ష్మీనారాయణాచార్యగారి “స్వరభారతి”, వై.రామకృష్ణారావుగారి 
“రాగధుని”, కొరుప్రోలు మాధవరావుగారి “రాగధారొ” శ్రీమతి శారదా అశోకవర్దన్‌గారి 
“భావరాగిణి', డా.ఎం. పద్మినీ దేవిగారి “స్పందన”, మల్లాది అలివేలుమంగగారి 
“గేయమురళి”, లక్ష్మిగారి “హృదయరవళి” మొదలగు ఆధునిక లలితగీత 
సంపుటాలు అనేకం వెలువడ్డాయి. సమకాలీన ఆధునిక రచయితల లలితగీతాలపై 
మరొక ప్రత్యేక పరిశోధనా సిద్దాంత వ్యాసం రావలసిన ఆవశ్యకత వుంది. పైగా 
ప్రస్తుత “విస్తారి విభాగ పరిధి యిప్పటికే మించిపోయినందున పైన పేర్కొన్న 
గేయ సంపుటాల్ని లోతుగా పరిశీలించి చర్చించటలేకపోతున్నాను. అయినా “ప్రసార 
విభాగంలో ఆకాశవాణి, దూరదర్శన్‌లలో ప్రసారమైన గీతాల గూర్చి మున్ముందు 
ప్రస్తావిస్తాను. 


7. అలితగిత ప్రసారం 


మొట్టమొదట గీతాలు పత్రికాముఖంగా ప్రచారంలోకి వచ్చాయి. ఆ 
తర్వాత ఆకాశవాణి ప్రసారం ద్వారా అశేషంగా శ్రోతల నాకర్షించాయి. 
ద్రావిడ భాషలైన తెలుగు, తమిళం, కన్నడం, మలయాళ భాషాగీతాల్ని 
వివిధ నాటకాల్ని ప్రసారం చేయడానికి ప్రప్రథమంగా 16.6.1938లో “ఆకాశవాణి' 
మద్రాస్‌ కేంద్రాన్ని ప్రారంభించారు. అందులో తొలిసారిగా అప్పటి బ్రిటిషు 
గవర్షరగు “లార్జ్‌ఎర్స్‌కిన్‌' ప్రారంభోత్సవ సందేశాన్ని ప్రసారం చేశారు." 
ఆకాశవాణి మద్రాస్‌ కేంద్రం ప్రారంభించబడిన వారం రోజుల్లోనే 
ప్రప్రథమంగా ఆచంట జానకీరామ్‌గారు దేవులపల్లి కృష్ణశాస్త్రి, విశ్వనాథ, ఊటుకూరి 
సత్యనారాయణ, వింజమూరి వెంకటలక్ష్మి నరసింహారావు, పిలకా గణపతిశాస్త్రి, 
ముద్దుకృష్ణల రచనల నుండి ఏర్చి కూర్చిన పాటలతో “అనార్కలి అను 
పాటలతో కూడిన - నాటకాన్ని ప్రసారం చేశారు. అందులో సలీం పాత్రను 
కృష్ణశా స్రి గారే వేయడం విశేషం! సంగీతపు వరుసలు వింజమూరి అనసూయాదేవి, 
పీతలు సమకూర్చగా సమయానికి వారు రాలేని కారణాన బాలాంత్రపు 
రజనీకాంతరావుగారు సహకరించారు. ఈ గీతాలను వావిలకొలనులీల, సరస్వతి 
పత్యం రంగనాథరావు భార్య) ఆలపించారు.” 
“అనార్కలి” రేడియో నాటకంలో ప్రథమ గీతంగా కృష్ణశాస్త్రిగారి 
రారమ్మ రారమ్మ మందారమా! 
రక్త కర వీరమా! 
మాలతి, మల్లికా, మాధవీ కన్యకా! శేఫాలికా! 1 రాయ॥ 
తోట తోటల నేలు మేటికాదే పిలుపు 
పాటించునోయేమొ ప్రభువు లోకపు మాట! 
తోటలన్నీ ముంచు మేటికాదే వలపు 
దాట గలడే ప్రియుడు దానిమ్మ పూ పాట! 
పవక వలం పం భన పంచటం న పేలి బటట అల అలం వివ లన అంక కసం 1 రా ॥ 
అనే పాట ప్రసారమైనటుగా దానికి సంగీతంతో మం గాతం కూడా 
తామే అందించినట్లుగా వింజమూరి సీతగారు వివరించారు.” 
అందులో అనార్కలి ఆడుతూ పాడే 
తారుణ్యోజ్వల రాజకుమారా! 
త్రాగుము జీవన నవమధువు! 


అనే పాటను పిలకా గణపతి శాస్త్రిగారు రచించినట్లుగా, అనార్కలి 
మరణించాక చివరలో ఆలపించే 


1 Golden Jubilee Souvenir, A.L.R. Madras 1938-1988. 
2 బాలాంత్రవు రజనీకాంతరావుగారితో ముఖాముఖి 12.7.1997 
౨ ఎ౨ంజమూరి సీతతో ముఖాముఖి - 14.1997 


అలితగీత వనొరం 297 


పోయినది దానిమ్మ పూవు, 
తీయ తీయదనాల ప్రోవు! 

అనే పాటను దేవులపల్లి కృష్ణశాస్త్రిగారు రచించినట్లుగా రజనిగారు 
వివరించారు. మొతానికి ఆరుగురు రచయితల రచనల్లోని మేటి పాటల్ని 
ఎన్నుకొని ఆయాసందర్భాల్లో వాటిని ఉపయోగించుకొని ఆచంట జానకీరామ్‌గారు 
“అనార్కలి” నాటకాన్ని రూపాందించి జూన్‌ 1938 మూడవ వారంలో ప్రసారం 
చేసినట్లు రూఢి అవుతోంది. మొదట్లో గీతాలు “లలిత సంగీత గీతాలుగా కాక 
నాటక గీతాలు గానే ప్రసారమైనట్లు అవగతమవుతోంది. 

ఆ తర్వాత 1939లో మద్రాస్‌ కేండ్రం ద్యారా ప్రసారమైన పూర్తి సంగీత 
నాటకం, మల్లవరపు విశ్వేశ్వరరావుగారి “బిల్హణీయం!” దీని సంగీత నిర్వహణ 
శ్రీబి.వి. నరసింహారావు గావించారు. రేడియో గాయక, నటుడిగా శ్రీరజనీకాంతరావు 
పాల్లాన్న సంగీత నాటకం, శ్రీశ్రీ రచించిన “మోహినీ రుక్మాంగద ! రజని తానే 
రచించి నాయకుడిగా పాల్గాని, సంగీతం కూడ సమకూర్చిన పూర్తి సంగీత 
నాటకం “చండీదాసు'! ఇది 1941లో ప్రసారమైంది. దీనికి వాద్య బృంద 
నిర్వహణ శ్రీసాలూరు రాజేశ్వరరావు. కృష్ణశాస్త్రిగారి “అతిథి శాల (ఉమర్‌ 
ఖయ్యాం) నాటకంలో రజని సంగీతం కూర్చి గానం చేసిన పెర్షియన్‌ సంగీత 
ధోరణులకు ఆకర్షితులై బి.ఎన్‌.రెడ్డిగారు తాము అప్పట్లో తీస్తున్న “స్వర్గసీమ” 
సినిమాకు రజని చేత “ఓహో పావురమా! (Middle Eastem Tune) మొదలయిన 
అయిదారు పాటల్ని వ్రాయించుకున్నారు. వాటికి సంగీత నిర్వహణ చిత్తూరు 
నాగయ్యగారు చేయడం విశేషం. 

లఅలితగీతాలు మొదట్లో 1938 నుండి నాటకాల ద్వారా, 1941-42 నుండి 
'గీతావలి' కార్యక్రమాల ద్వారా, ఆ తర్వాత 1954 నుండి 'లలితసంగీతం 
కార్యక్రమాల ద్వారా ప్రసారమై విసృత ప్రచారంలోకి వచ్చాయి. 

“1954 ప్రాంతంలో 'సిలోను రేడియో నుంచి వినిపించే సినిమాసంగీతం 
నుంచి మనదేశపు శ్రోతల దృష్టిని మళ్లించి, అంతకంటె ఉత్తమస్థాయిలో లలిత 
సంగీతం ఆకర్షణీయంగా రేడియో కేంద్రాలలో తయారు చేయడానికని మద్రాసు, 
విజయవాడ, హైదరాబాద్‌ కేంద్రాలలో రజని, బాలమురళీకృష్ణ, పాలగుమ్మి 
విశ్వనాధంలను లలిత సంగీత ప్రయోక్తలుగా నియమించారు. వివిధ భారతి 
కేంద్రాలు వచ్చే వరకు మన శ్రోతలు సిలోన్‌ వినడం తగ్గలేదు గాని, కవుల 
భావగీతాల్ని విరివిగా సేకరించడం, ప్రయోక్తలు రేడియో కేంద్రాలలో లలిత 
సంగీత నిర్మాణం చేయడం ఒక యజ్ఞంలా కొనసాగింది. 

ఈ శతాబ్ది మొదటి నుంచీ కూడా తెలుగువారి లలిత సంగీత వాహిని 
రెండు పాయలలో ప్రవహిస్తూ వచ్చింది. వాటిలో మొదటిది తెలుగువారి 
సాంతమైన కర్ణాటక సంగీత ఛాయల ననుసరించి సాగింది, రెండవది ఇతర 


1 తెలుగులో లలిత నంగీతం' - రజని (అముద్రిత వ్యాసం) 


298 అఆఅలుణలుల అరటి ౧అఆాలు 


ప్రాంతీయ సంగీత ఛాయలను యథేచ్చగా చేర్చుకుంటూ విస్తరించింది. అటు 
శాస్త్రీయ సంగీతపు న పదను వన వుంచి, సాంప్రదాయికమైన 
రాగధోరణులను రసవంతంగా స్వీకరించి, ఇటు జానపద సంగీతంలోని బాణీల 
కంటె పై స్థాయికి చెందిన మధ్య తరగతి సమాజపు తెలుగుజాతి నుడికారాల 
సాంపుతో సహజ సుందరమైన దేశి రాగాల మాధుర్యంతో కూడిన పూజాగృహపు 
పాటలూ, కోవెల సేవా సంకీర్తనలూ, ప్రల వేడుక - పెల్లి పాటలూ చేర్చుకొని 
లలితసంగీతం కొత్తగా తరగెత్తింది.” 
అందుకే తాళగతి తప్పకుండా తేలికగా రాగయుక్తంగా, రసభరితంగా 
పాడుకోగల ప్రతి భావగీతం లలితగీతం! “సంగీత స్వర విన్యాసంతో సశాస్త్రీయంగా 
పాడేది శాస్త్రీయ సంగీతం, సాహిత్య ప్రధానంగా సరళంగా పాడగలిగేది లలిత 
సంగీతం!” అని రజనిగారు వ్యాఖ్యానించారు.* 
తొలినాళ్లలో 1940లో ఆచంట జానకీ రామ్‌గారి నేతృత్వంలో ఆర్‌. 
బాలసరస్వతీ దేవిగారు బసవరాజు అప్పారావుగారి 
1. దిన దినమూ పాపణ్ని దీవించిపొండి! 
2. కావ్య పానము చేసి కైపెక్కినానే 
3. సుమ కోమల తనులీలా- కమనీయ బాలా 
అనే గీతాల్ని ఆకాశవాణి మద్రాస్‌ కేంద్రంలో సాలూరి రాజేశ్యరరావుగారి 
సంగీత నిర్వహణలో పాడినట్లు చెప్పారు.” 
మొదటి గీతం బాలసరస్వతిగారు పాడగా మిగతా రెండింటిని యస్‌. 
రాజేశ్వరరావు ఆర్‌. బాలసరస్వతి కలిసి యుగళంగా పాడారు. 
ఆ తర్వాత కూడ బసవరాజుగారి 
తలుపుతీయు నంతలోనె 
తత్తర మది ఎలనోయీ? 
మొదలగు గీతాల్ని కూడ ఆలపించారు. ఆ తర్వాత కృష్ణశాస్త్రి గారి 
1. కోయంచు కూయకే - కూయకే కోయిలా! 
కూసి నా గుండియలు - కుల్లి పోనీయకే! 
2. ఎనాటికీ రాడు ఎలాటి ప్రియుడే 
ఈలాగు వేచి, నేనెన్నేళ్లు సైతునే?... 
3. రెల్లు పూలా పానుపు పైనా 
జల్లు జల్తూగ ఎవరో పోసి నారమ్మా 
వెన్నెల వోసినారమ్మూ! 
4. కన్నారా నిన్ను చూడనా? 
నా మనసే చీకటైపోదా? 
నా బతుకే భారమై పోదా? 
1. తెలుగులో లలిత నంగీతం” - రజని (అముడిత వ్యానం) 


౨ రజని గారితో ముఖా ముఖి 72.7 7997 
3. ఆర్‌. బాలనరన్వత తో ముఖాముఖి. 265.2.1997 


అలితగీత వ్రసారం 299 


అనే గీతాల్ని 1940 ప్రాంతంలో ఆకాశవాణిలో పాడినట్లు చెప్పారు. 
తదనంతరం వింజమూరి శివరామారావుగారు రచించిన 
1. వినవే చెలీ! పిలుపు అల్లదిగో 
2. నల్లని వాడా! నే గొల్ల కన్నెనోయీ 
పిల్లన గ్లోవూదుము! 
అనే గీతాల్ని, శ్రీశ్రీగారి 
1. పాడకోమామా! నా గుండె కుదిసే 
పాట పాడకు! 
ఇంద్రగంటి హనుమచ్చాస్తి రచించిన 
1. సృష్టిలో తీయనిది స్నేహమేనోయి 
వ్యష్టి జీవము చేదు పానీయమోయి 
ఆరుద్ర రచించిన 
1. చలిగాలి ఏచింది-తెలవార బోతోంది 
ఇకనైన ఇలుచేరవా? 
2. ఈ చల్లని రేయి తిరిగి రానే రాదు 
నీ చక్కని మోము చూడ తనివి తీరదు 
3. ఒకే ఒక్కసారి ఎగాదిగా చూసి 
లెక్కలేని (పేమలలో చిక్కుకుంది ప్రేయసి 
4. నడిరేయి దాటింది - వదిలేయి నా చేయి 
వస్తానులే రేపు ప్రియతమా!....... 
5. జారచోర నీ కొరకు-జాగరము చేసితిని 
జాలమిక సేయక బేలదరిరావో?.... 
6. చెప్పలేదా నీతో ఎప్పుడైనా 
నువ్వే నా ప్రాణమనీ-నీ తోటిదే లోకమని... 
అనే గీతాల్ని, దాశరథి రచించిన 
1. నిండు పున్నమి పండు వెన్నెలలో 
నిను చేరగ నే నెటుల రాగలనో?... 
అనే గీతాన్ని, కొనకళ్ల రచించిన 
1. ముసురేసిందంటే పైనా 
అసలే మతి పోతది మామో!... 
శశి చెడినట్లుంటది లోలోనా 
ఓ ముద్దుల మామో!.... 
అనే గీతాన్ని ఆర్‌. బాలసరస్వతి గారు ఆకాశవాణిలో పాడినట్లుగా 
వివరించారు.” 





1. ఆర్‌. బాలనరన్వుతి దేవి గారితో ముఖాముఖి. 26 2.1997 


300 తెలుగులో లలిత గీతాలు 


1942 నుండి లలితగీతాలు 'గీతావళి' కార్యక్రమంలో ప్రసారమయ్యేవని 
ఆ తర్వాత హిందీ 'సుగమ్‌ సంగీతొకు తెలుగులో పర్యాయపదంగా “లలిత 
సంగీతం” అని రూపొందించగా అది ఆకాశవాణిలో 1954 నుండి ప్రచారంలోకి 
వచ్చినట్లుగా బాలాంత్రపు రజనీ కాంతరావుగారు వివరించారు. వీరు 1.7.1942 
నుండి ఆకాశవాణి మద్రాస్‌ కేంద్రంలో నెలసరి తాత్కాలిక జీతంతో ఆ తర్వాఆ 
8.5.1944 నుండి రెగ్యులర్‌ ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్‌గా ఉద్యోగాన్ని నిర్వహించారు. 
మన దేశానికి స్వాతంత్ర్యం సిద్దించిన తేది 14.8.1947 అర్ధరాత్రి 12 గం. 
1 ని.కు “ట్రస్ట్‌ విత్‌ డెస్టినీ అనే ఆంగ్ల ప్రసంగాన్ని నెహూగారు ప్రధానికాగానే 
ప్రసారం చేశారు. ఆ తర్వాత రాత్రి 12.30 నుండి 1 గం. వరకు తమిళ, 
తెలుగు, కన్నడ, మలయాళ గీతాల్ని ప్రసారం చేశారు. 
అందులో మొదటి గీతంగా సుబ్రహ్మణ్య భారతి తమిళంలో రచించిన 
'ఆడువోమే-పాడువోమే” అనే గీతాన్ని డి.కె. పట్టమ్మాళ్‌ పాడగా ప్రసారమైంది. 
తర్వాత తెలుగులో బాలాంత్రపు రజనీకాంత రావు రచించిన 
1. మోయింపుము జయభేరి - వాయింపుము నగారా!... 
తేలింపుము నభోవిధిని - త్రివర్హాంచిత పతాకా!... 
భారతదేశ స్వేచ్చా సూర్యునాచ్చాదించు రాహూచ్చాయ 
అంతర్జానమాయే! అంతర్జానమాయే.... 
2. ఉదయమ్మాయెను స్వేచ్చా భారత 
ఉదయమ్మాయెనహో!..... 
అనే గీతాలు టంగుటూరి సూర్యకుమారి పాడగా ప్రసారమయ్యాయి. తేది 
15.8.1947 ప్రప్రథమ భారత స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ఉదయం 
6గం.కు దేవులపల్లి కృష్ణశాస్త్రిగారు రచించిన 
ప్రాభాత ప్రాంగణాన మోగేను నగారా!... 
ఈ భారత భువి పొంగెను ముక్త జీవధారా!.... 
అనే గీతం సాలూరి రాజేశ్వరరావు స్వర కల్పనలో ఆర్‌. బాలసరస్వతి దేవి 
పాడగా ప్రసారమైంది. 
తర్వాత 15.8.1948 ద్వితీయ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా రజని, 
రచించి స్వరకల్పన గావించిన 
మాదీ స్వతంత్రదేశం 
మాదీ స్వతంత్ర జాతి 
అనే గీతం టంగుటూరి సూర్యకుమారి పాడగా ప్రసారమైంది. ఆ తర్వాత 
కొన్నాళ్లకు సాలూరి రాజేశ్వరరావు గానంలో మల్లవరపు విశ్వేశ్వరరావు రచించిన 
1. యాత్రికుడా! ఓ యాత్రికుడా! 


అలల ఖ పలల ఉలి ల తాట పాల వును అవు బలు చికి టచిచిధిశిత రి చిలి లగా బది ఎ చిట ల విజ అబల ఇకో ణి 


1. బాలాం/తవు రజనీకాంతరావుగారితో ముఖాముఖి 72.77.7997 


లలితగీత వ్రసారం 301 


2. మోగిందోయ్‌! మోగిందోయ్‌! 
భారతభేరీ (మోగిందోయ్‌ 
రాజ్యము లెల్ల ఒకే కుటుంబమని 
రారాదిక పై పోరాటములని 
అనే 'రజని' గీతం ప్రసారమై ఆకాశవాణి శ్రోతల నలరించాయి. 


ఆ తర్వాత ఆంధ్రావతరణం సందర్భంగా 110.1953 నాడు సినీనటి 
గాయని శ్రీమతి పి. భానుమతి పాడిన 


1. పసిడి మెరుంగుల తళతళలు 
మిసిమి వెలుంగుల మిలమిలలు 
2. స్వరంబెత్త పాడరా! సోదరా! 
ఆంాతోదయ వేళ!................. 
అనే “రజని నీలాలు మద్రాస్‌ కేంద్రం నుండి ప్రసారమయ్యాయి. 
ఆ తర్వాత ఆంధ్రష్టైనేశ్‌ అవతరించిన 111.1956 నాడు “రజని” రచించిన 
ముక్కోటి కంఠాలా ఒక్క పొంగున ఊగాయి! 
ఒక్కటే జయనాదంతొ దిక్కులు మార్రోగాయి! 
అనే గీతం టంగుటూరి సూర్యకుమారి పాడగా విజయవాడ కేంద్రం 
ప్రసారం చేసింది. అదే ఆకాశవాణి హైదరాబాద్‌ కేంద్రం ద్వారా రిలే అయ్యింది. 
నాటి ప్రముఖ గాయని, సినీనటి యస్‌. వరలక్ష్మి కూడా కృష్ణశాస్త్రి గారి 
“గణగణ గంట...” మొదలగు గీతాల్ని ఆకాశవాణిలో పాడినట్లు, 1958 వరకు 
'గీతావలి” పేరుతో కొనసాగిన లలిత సంగీత కార్యక్రమంలో బెజవాడ రాజరత్నం, 
మాలపల్లి సుందరమ్మ మల్లిక్‌ ప్రభృతులు ప్రధానంగా ఎంకి పాటలు, బంగారి 
మామ పాటలతో పాటుగా కృష్ణశాస్రి, అడివి బాపిరాజు, బసవరాజు గార్ల గీతాల్ని 
పాడే వారని ఆకాశవాణి లలిత సరగీత ప్రయోక్త శ్రీ పాలగుమ్మి విశ్వనాథంగారు 
వివరించారు. కృష్ణశాస్రిగారికి గురువులాంటి వాడైన వాగ్గేయకారుడు, శ్రి వల్లూరి 
జగన్నాథరావు రచించి గానం చేసిన 
1. అన్నాడే- వస్తానన్నాడే! 
నీ నేస్తమ్ము విడవనన్నాడే! 
వలపు విస్తారమ్మని అన్నాడే! 
2. అడవిలో నా యిల్లు 
అడివోడు నా మగడు 
అది యేమి పర్వాలేదన్నాది! 
రాకున్నా - వోకున్నా 
రహదారి లేకున్నా 
గోరంత చీటంపమన్నాది! 


1. బాలాంత్రవు రజనీ కాంతరావుతో ముఖాముఖి. 12.7 1997 


302 తెలుగులో లలిత గీతాలు 


అనె గీతాలు ప్రసారమైనట్లు పాలగుమ్మిగారు వాటి వరుసల్ని కూడ పాడి 
వినిపించారు. 
15.8.1947 నాటి స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంలోనే శ్రీ ఇంద్రగంటి 
హనువమచ్చాస్తై రచించిన 
1. పూల దోసిళ్లెత్తరా!........... 
2. భరతసుతా! నీ స్వప్న లోకములు. 
ఫలియించిన వోయి.... 
3. ఎగిసి ఎగిసి వినువీథుల నెగురుము 
విజయ పతాకా! నవ భారత వర పతాకా! 
అనే గీతాలు ఆకాశవాణిలో ప్రసారమైనట్లుగా, ఆ తర్వాత 1950 ప్రాంతం 
లో ఆర్‌.బాలసరస్వతి పాడగా హేమమాలి” నాటకం ద్వారా 
4. సృష్టిలో తీయనిది స్నేహమేనోయి 
వ్యష్టి జీవము చేదు పానీయ మోయి 
అనే గీతం ప్రసారమైనట్లు ఇంద్రగంటి శ్రీకాంత శర్మగారు వివరించారు.” 
ఆ తర్వాత హనుమచ్చాస్తిగారు రచించిన 
1. ఓ తెనుగు దేశమా! 
నా అనుగు దేశమా! 
2. నాదు జన్మభూమి కంటె 
నాక మెక్కడుంది? సురలోక మెక్కడుంది? 
3. ఎ పూవు పూసినా- ఏ పాట పాడినా 
ఎందుకో ఈ హృదయమింత కలవళపడును!... 
4. చక్కని చుక్కల సఖ్యము మరిగిన 
చందమామ రావోయీ!.... 
మొదలగు గీతాలతో పాటు “ఎమర్జెన్సీ” సందర్భంగా అల్లిన 
1. రజత గిరిని కౌలువుండిన 
రస గంగాధరుని చూడు! 
2. కొత్త ఆమని వచ్చెరా! 
సరికొత్త ఆశలు తెచ్చెరా! 
గుత్తముగ పొగమంచు ముసుగున 
మత్తుగా నిదురించు నేలకు ॥ కొత్త ॥ 
మొదలగు లలితగీతాలు ప్రసారమయ్యాయి. 
ఆకాశవాణి హైదరాబాద్‌ కేంద్రం ద్వారా శ్రీఎం. చిత్తరంజన్‌గారు 1954 


లో పాడినట్లు చెప్పిన లలితగీతాల్లో దాశరధి రచించిన 


పప ah ర ప 
1 పాలగుమ్ము ఎళ్వానాధం గారితో ముఖాముఖి 753 1997 


2 ఇంద్రగంటి శ్రీకాంతశర్శు గారితో ముఖాముఖి 16 7 1997 


అలితగీత ప్రసారం ౩౦౩ 


© 


సః నారాయణరెడ్డి రచించిన 
1. 


ఎలా: అతా మధునమాసముు? 

ఇంకేదీ ప్రణయ విలాసము? 

నీ చూపులు వెన్నెలలైసాగక 

నీ నవ్వులు వీజియలై మోగక 

మసక చీకటులు ముసిరిన నాకా 

మల్లెపూల దరహాసము! nan 


. జాణ తనమా సని? 


ఊఓనాౌ పరాణ్ముఖీ! 

ఓహో నా కలువ కన్నెలారా! 
ఓహో నా వలపు వన్నెలారా! 
(“వెన్నెల వాడ గేయనాటిక) 


అనే గీతాలు ప్రధానంగా పేర్కొనదగినవి.' 


ఆకాశవాణి 


అలితగీతాలు 


ఒక వరుస క్రమంలో పరిశీలించి చూస్తే తొలినాళ్లలో కృష్ణశాస్త్రిగారి 
గేయాలే అధికంగా లలితగీతాలుగా ప్రసారమైనట్లుగా అగుపిస్తాయి. వాటిలో 


1. 





జయ జయ జయ ప్రియ భారత 
జనయిత్రి! దివ్యధాత్రి! 

జయ జయ జయ శత సహస్ర 

నర నారీ హృదయనేజ్రి! 

పభు! ప్రభు! దీనబంధు 

ప్రాణేశ్వర దయాసింధు! 

లేదోయి నిదురలో - లేదోయి సుగతి! 
చూడవా కనువిచ్చి చూడవా జగతి? 
ఈ గడ్డి పూవులే- ఈ దారి పొంతనే 
అలసి పోనీవోయి దేవా! దేవా! 

ఈ దారి నా స్వామి నడిచేనా? 
పొదాల జాడలివి విడిచేనా? 


. మోయింపకోయ్‌ మురళి] 


మాయింపకోయ్‌ కృష్ణ! 
తీయతేనియ బరువు 
మోయలేదీ బతుకు 


MOREE DE NEC OR NEE యానము తపన తానా నాతల 


1 ఎం బిళ్తరంజన్‌ గారితో ముఖాముఖి 70 4.1997 


304 


10. 


11. 


12. 


13. 


14. 


15. 


16. 


17. 


18. 


19. 


తెలుగులో లలిత గీతాలు 


రామ చరణం! రామచరణం! 
దాను చరణం! మోకు శరణం! 


. నీ పదమురౌ చాలు రామా! 


నీ పదధూళులె పదివేలూ! 

శివ శివ శివ అనరాదా 

శివ నామము చేదా? 

తెరవండీ తలుపులు! వీధి తలుపులు! 
పురాణమో దివాణం! చెడి బూజు పట్టకుండ! 
మల్లెనమ్మా! మల్లెనే!...... 

దారి పజ్జను గడ్డి సెజ్జను 

దాగి వుండే బీదను-నిరుపేదను! 

శీతవేళ రానీయకు- రానీయకు 

శిశిరానికి చోటీయకు - చోటీయకు 

నదీ సుందరి-సుధా స్వందిని 

నగాధీశ్వర నందినీ! 

తోట పిలిబె-తోపు పిలిచె! 

ఏటి తరగల పాట పిలిచె! 

కడలి దరిదాకా- నడచెదముగాక! 
చదలొరుగుదాకా-కదలెదముగాక! 

ఎత్తండీ! ఎత్తరేం స్వాతంత్ర్యపు జెండా? 
ఎత్తవోయ్‌! ఎత్తు ఎత్తు, ఆకాశం నిండా!.... 
నారాయణ నారాయణ అల్లా అట్లా! 

మా పాలిటి తండ్రీ! నీ పిల్లలమేమెల్లా! 
కొత్త కోవెల కొత్త కోవెల 

నాలు దిక్కుల నడిమి ఈఇల 

ఐలెసన్సా అంటూనావ-అలల మాద వదలాలి! 
ఓ లెన్సా అంటూ నావ- గాలి దారి కదలాలి! 


20.మొయ్యర అమ్మోర్ని మొయ్‌! 


21. 


మెల్లగ ఆ! మెల్లగ 

మేనా పల్లకి మొయ్యర! 

నవ్వంటే జాబిల్లి- పువ్వంటే మల్లి! 
నవ్వేటి పువ్వంటే-నా చిట్టి తల్లి! 


మొదలగు గీతాలు ప్రధానంగా ఆకాశవాణి శ్రోతల నమితంగా నలరించినట్లు 


తోస్తాయి. పై 


గీతాలన్నింటినీ 'వికాసం విభాగంలోనే విపులంగా చర్చించినందున 


మళ్లీ వివరించలేదని గమనించాలి. అలాగే నండూరి ఎంకి పాటల్లో 


అలితగీత వ్రసారం 305 


1. 


ఓ 


గుండె గొంతుక లోన కొట్లాడుతా 
కూకుండ నిదురా కూసింతసేహ 
మెల్లంగ వస్తాది నాయెంకీ!.... 
సల్లంగ వస్తాది నా యెంకిీ!... 
యెంకి వాంటి పిల్ల లేదోయి వేదోయి 

యెంకి నా వొంకింక రాదోయి రాదోయి 

వుత్త మాటలు నివి పొమ్మందిరా! 

యెంకి - కొత్త పాటలు పాడు కొమ్మందిరా!... 


మొదలగు గీతాలు ప్రధానంగా ప్రసారమైన వాటిలో వినబడతాయి. 
అడివి బాపిరాజుగారు రచించిన గేయాల్లో 


1. 


రావోయి సిన్నవాడా 

మావాడ! రావోయి సిన్నవాడా! 
ఉప్పొంగి పోయింది గోదావరి, తాను 
తెపున్న యెగిసింది గోదావరి 
వెన్నెలలో వెలుగుధార 

వన్నెలలో స్నానమాడ 


. పొడకే నా రాణ - పాడకే పాట 


పాట మాధుర్యాల ప్రాణాలు మరిగెనే!... 


. పలికిస్త్టి వయ్య నీ బంగారు విణా.... 


ఆంధ్రుల ప్రతిభా - ఆంధ్రుల కీర్తి 
ఆఖరు కాదని - ఆరిపోవవని... 

లేపాక్షి బసవయ్య! లేచిరావయ్యా!... 
కైలాస శిఖరిలా కదలిరావయ్యా!.... 


మొదలగు గీతాలు ఆకాశవాణి శ్రోతల్ని విశేషంగా ఆకర్షించాయి. ఆ 
తర్వాత మల్లవరపు విశ్వేశ్వరరావు రచించిన గీతాలు చా వరకు 
ప్రసారమయ్యాయి. వాటిలో 


1. 


2. 


3. 


ఒక పువ్వు నీ సిగకు నగయై సుమించినది 

ఒక పులక నా యెదకు నగయై భమించినది 
తెప్పవోలిక చంద్రబింబం-తేలిపోతోవుంది నింగిని 
అందులో నా ముద్దుల ప్రేయసి- వుంది కాబోలు! 
వచ్చె చైత్ర మాసము 

వాసంత విలాసము 

ఆరబోసిన వెన్నెలలో 

ఆడుకుందము (ప్రేయసీ! 


ఎయు యమము న మ యము ను యమ యయ యయ యిలు య యి చు చుటు 


తెలుగులో లలిత గీతాలు 


మొదలగునవి శ్రోతల్ని ఆకట్టుకున్నాయి. 
గురజాడ రచించిన గేయాల్లో ప్రధానమైన 


దేశమును (ప్రేమించుమన్నా 

మంచి యన్నది పెంచుమన్నా 

వాట్టిమాటలు కట్టి పెట్టోయ్‌ 

గట్టి మేల్‌ తలపెట్టవోయ్‌ 
అనే గేయం ఆకాశవాణిలో అనేకసార్లు ప్రసారమైంది. “పుత్తడి బొమ్మ 

పూర్ణమ్మ మాత్రం సంగీత రూపకంగా ప్రసారమై పలువురి మన్ననలందుకున్నది. 

ఆ* తర్వాత రాయప్రోలు సుబ్బారావుగారు రచించిన వాటిలో- 

ఎ దేశమేగినా ఎందుకాలిడినా 

ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా 

పొగడరా నీ తల్లి భూమి భారతిని 

నిలుపరా నీ జాతి నిండు గౌరవము 
అనే మంజరీ ద్విపద లలిత గీతంగా సుమధుర బాణీలో ప్రసారమైంది. 


ఆ తర్వాత 


శ్రీలు పొంగిన జీవగడ్డయి 
పాలు పారిన భాగ్యసీమయి 
వ్రాలినది యీ భరతఖండము 
భక్తి పాడర తమ్ముడా! 
అనే రాయప్రోలుగారి గేయం లలితగీతంగా ప్రసారమై అందరి హృదయాల్ని 


దోచు కున్నది! 


పైన పేర్కొన్న అలితగీతాలు ఆపై సినీ గీతాలుగానూ 


వెండితెరకిక్కాయి. 
శ్రీశ్రీ రచించిన మహాప్రస్థానం నుండి 


1. 


మరో ప్రపంచం మరో ప్రపంచం 
మరో ప్రపంచం పిలిచింది! 

నేను సైతం ప్రపంచాగ్నికి 
సమిధ నొక్కటి ఆహుతిచ్చాను 


. చూడు చూడు నీడలు - పాగమేడలు 


యుగ యుగాల దోపిడిలో - నరనరాల రాపిడిలో 
ఆనందం అరవ మైతే 
అనురాగం అంబరమైతే 


. ఎదేశ చరిత్ర చూసినా 


ఏమున్నది గర్వకారణం? 


నావా న ౪ 9 సఘకాచ ల తిశిధ బాబ చి చలల 4వ దిటు నాల నిచిచ ళన ఉచ 


లలితగీత వ్రసారం 307 


మొదలగునవి మాత్రమె ఆకాశవాణిలో ప్రసారమయ్యాయి. 
వింజమూరి శివరామారావు రచించిన 'కల్పవల్లి' నుండి చాలావరకు 
గేయాలు “లలితసంగీతం'లో ప్రసారమయ్యాయి. వాటిలో 


1 


ఓ నవభారత జాతిపితా! 

మానవ నుత లోకైక హితా!... 

శ్రీపురాణధాత్రికీ! మా పవిత్రనేత్రికీ! 
భారతీయమాతకిదే వందనం! వందనం! 
వందన మాంధ్ర మహాజనని!........ 

సుందర తర పొరాణికావనీ!.... 

పడవ నడపవోయ్‌! పూల పడవనడపవోయ్‌! 
చక్కని చుక్కేదిరా? ఎక్కడ కనరాదురా! 
టక్కరి పడుచేదిరా? పక్కున నవ్వేదిరా! 
వచ్చెనోయ్‌ వసంతమూ!... 

విచ్చినది మల్లిలతాంతము!... 

నల్లని వాడా! నే గొల్ల కన్నెనోయ్‌! 

పిల్లన గ్రోవూదుము, నా యుల్లము రంజిల్లగా... 
ఓయి తుమ్మెదా! ఇంత మాయ చేతువా?... 
నమ్మి నాము నిన్నే మది మమ్ము మోసగింతువా?... 
ఎలా నవ్వెద వదియేలా? 

రాల నిదిగొ మల్లెల మాలా!.... 


మొదలగు అనేక గీతాలు శ్రోతల్ని అలరించాయి. 
శ్రీ కొనకళ్ల వెంకటరత్నం రచించిన “బంగారి మామ పాటలు కూడ 
చాలావరకు ప్రసారమైనవే! వాటిలో 


కై 


వలచి నాడమ్మా! మనసు 

కలచి నాడమ్మా!.... 

రావోయి బంగారి మామా! నీ తోటి 

రాహస్య మొకటున్న దోయీ!... 

ఏ గంటకు రమ్మంటవె కన్నెలేడి? ను 
వేడ కాచుకోనుంటవె వన్నెలాడి? 
సుక్కలన్నికొండమోద - సోకుజేసుకునేవేళ 
పంటబోది వరిమడిలో - పక పక నవ్వేవేళ 
ఎందుకో ఈ రేయి ఇంత చల్లని హాయి 
పయన మెందాకాను బంగారి మామా? 

ఈ యేళ మామయ్య మా యింటి కొచ్చాడు 
ఎందుకోమరి ఎందుకో? 

ఒంటరినై వోనా....ఈ 

ఓరు గాలిలోనదారా!....ఓ దొరా!... 


308 తెలుగులో లలిత గీతాలు 


8 మబ్బులు మబ్బులు మబ్బులొచ్చినై.... 
తబ్బిబ్బయ్యెను నా మనసు 
తళుక్కుమన్నది నార మి 
9. పట్నవాస మెందుకులే బంగరి పిల్లా! ను 
వ్విష్ట పడితివా స్వర్గం భూతల మెలా! 
అనే పాటలు పలువురి మన్ననలందుకున్నాయి. జానపదబాణేల్లో 
జనహృదయాల్ని దోచుకున్నాయి. 
ఆ తర్వాత పైడిపాటి సుబ్బరామశాస్తి రచించిన “జాతీయ భారతి లోని 
గేయాలు కూడ చాలావరకు ప్రసారానికి నోచుకున్నవె! వాటిలో 
1. త్రిలింగదేశం మనదేనోయ్‌ 
తెలుంగులంటే మనమేనోయ్‌ 
మధురం మధురం! మధురం మధురం! 
ఆంధ్రమ్మంటే అతి మధురం! 
2. విశాలాంధ్రమే విరిసిందీ! 
దిశాతటమ్ముల మెరసిందీ! 
3. జాతి మేలు కొలిపి విఖ్యాతి గన్న మాగాంధీ! 
జ్యోతివోలె వెలుగు నీకు జోహారు జోహారు! 
4. జయ భారత మాతా! జైజై 
జయ భారత మాతా... 
మొదలగు గీతాలు ప్రధానంగా పేర్కొనదగినవి. 
బోయి భీమన్న రచించిన 'రాభీలు లోని గేయాలు చాలావరకు 
ప్రసారమైనవె! వాటిలో.... 
1. గుండె నెవరో వుండి వుండీ 
పండు వెన్నెల కాతురు 
పండు వెన్నెల పరుపు మోద 
పొరిజాతములుంతురు. 
2 ఎన్నాళ్లకు చేరితిరా! 
ఈ ని హృదయ పయోధికి! 
3. ఇసుక తిన్నెల మోద వెన్నెల 
పసిడి పాదాలాడెనే!... 
4. నీ కోసమె యీ గానం- నీ కోసమె యీ గీతం! 
నీ కోసమె ఈ నా కమనీయ కళాసర్వస్వం! 
5. ఉన్నదీ! మనసున నా కొక కోరిక 
మానవతకు లోకాలను 
మలచాలని వున్నది! 


అలితగీత (వసారం 309 


6. మారాలి! మారాలి! మనిషి మారాలి! 
మనిషిమనిషికి నడుమ మంధరాలు తిరగాలి! 
7. ఎత్తవోయీ కేల - ఈ బేల సుమబాల! 
ఎ గాలి వడి తూలి ఈనేల రాలినదో!... 
8. రావయ్యా! ఒకసారి, నా 
నా బతుకే నీ కోసము జడధారి! 
9. ప్రతియింట - నీ పూజ చేయించనా? 
ప్రతినోట నీ పాట పాడించనా? 
10. లలిత లలిత పల్లవ నవ ఫలకముపై తేనెరాచి 
అంచిత కుసుమాంకురపు-కుంచియతో బామ్మగీచి 
11. అలా చూస్తా వెవరికోసం?... 
అనుసరిసా వెవరికోసం?.... 
12. మోహన రాగ రాగిణీ! మోహవాహిని! స్నేహమోహినీ! 
పూవులెన్ని వున్నగాని నీవు లేక వసంతమా? 
13. చూచే కొలదీ సుందరమూ-రసబంధురమూ... 
చందన శీతల మార్దవమూ...నీ చరణాబ్ద శ్రీిమందిరమూ.... 
మాటే రసమయ మానసము - నీ పాటే పణయోపాసనము! 
మొదలగునవి ప్రధానంగా ఆంధ్రశ్రోతల్ని ఆనందతరంగాల్లో తేలించాయి. 
చివరి క్రింది గీతాల్లో పదమాధుర్యం ప్రసన్నంగా ప్రస్సుటమవుతోంది. 
ఆరుద్ర రచించిన గేయాల్లో- 
1. చలిగాలి వీచింది - తెలవార బోతోంది 
ఇకనైన ఇలుచేరవా? ప్రియా+?.... 
2. ఒకే ఒక్కసారి ఎగాదిగా చూసి 
లెక్కలేని ప్రమలలో చిక్కుకుంది (ప్రేయసి 
3. ఇన్నాళ్లకు మానవుడే దేవదేవుడు 
విన్నారా సామాన్యుడు ఆదిదేవుడు 
4. నడిరేయి దాటింది-వదిలేయి నా చేయి 
వస్తానులే రేపు ప్రియతమా! 
5. వేదంలా గోదావరి ప్రవహిస్తోందే చెల్లి! 
వెన్నెల వలె కృష్ణ వేణి విహరిస్తోందే తల్లి! 
మొదలగు గేయాలు మాత్రమే ప్రసారమై శ్రోతల్ని విశేషంగా ఆకర్షించాయి. 
స్వాతంత్ర్య సమరయోధునిగా, మహాకవిగా ఖ్యాతిగాంచి, ఆ తర్వాత ఆకాశవాణీలో 
ఉద్యోగ బాధ్యతల్ని నిర్వహించిన దాశరథి గారు పలుప్రసారయోగ్యమైన గీతాల 
నల్లారు. వాటిలో 
1. మెరుపులు పూవుల దండగా 
మబ్బులు మెత్తని దిండుగా 


310 తెలుగులో అలిత గీతాలు 


గగనము వెచ్చని శయ్యగా 
హాయిగ నుందువె తారకా.... 
2. నీలో దీపం వెలిగించు 
నీవే వెలుగై వ్యాపించు 
3. కలువలరాజా! చలువల రాజా! 
మమ్ము బాధించుటలో ని కింత మోజా?... 
4. భూధరమో - సాగరమో 
భూతలమో - ఆకసమోౌ 
భరత ధరణి నా గృహం 
భరత జాతి నా అహం 
5. తలనిండ పూదండ దాల్పిన రాణి 
మొలక నవ్వులతోడ మురిపించబోకే 
6. మామిడి కొమ్మా మల్లియ రెమ్మా 
మంతన మాడెనదే! 
7. మోయింపుము నవవేణువు 
తీయని మోహన వేణువు 
8. వెలిగించవే చిన్ని వలపు దీపం! 
ఎందుకే నా మాద యింత కోపం? 
9. ఒత్తవోయ్‌ కాహళం - ఎత్తవోయీ హలం 
దున్నవోయీ పొలం - శ్రమయే మన బలం 
10. మనదేశం భారతదేశం! మనరాష్ట్రం ఆంధ్రప్రదేశం! 
శుభచరితా! సుగుణోపేతా! జనవినుతా! మహిమోసేతా! 
మాతా! మన భారతమాతా!..... 

మొదలగు గీతాలు చిరస్థాయిగా గుర్తుండిపోతాయి. 

తొలినాళ్లలో లలితగీత రచయితగా మలినాళ్లలో సినీగీత రచయితగా 
వర్పిల్లిన డా.సి.నారాయణరెడ్డిగారు అనేక లలిత గీతాలే గాక గేయనాటికలూ, 
సంగీత రూపకాలూ రచించారు. 

"రామప్ప అనే సంగీత రూపకం రచించగా అది 1959లో ఆకాశవాణి 
అన్ని కేంద్రాల ద్వారా ప్రసారమై అఖండ ఆదరణకు నోచుకున్నది. సంగీత 
రూపకానికి రచించినా, విడిగా ప్రత్యేక లలితగీతాలుగా ప్రాచుర్యం పొందిన 

రాల లోపల పూలు పూచిన 

రామ మందిరలీల! ఆరామ సుందరహేల! 

రాలలో హృదయాలు విరిసిన 

రాసకేలిశాల! ఆ రామమందిర లీల! nn రా ॥ 
నిన్నటిడా? మరి మొన్నటిదా?.... 

ఎన్ని జన్మల గాథ! 


అలితగీత ప్రసారం 311 


కలాదేవతల కడాని చూపుల 
కాలం బందీ కాదా?..... 1 రా ॥ 


అని రమణీయంగా సాగిన గీతం, 


ఈ నల్లని రాలలో 

ఎ కన్నులు దాగెనో? 

ఈ బండల మాటున 

ఎ గుండెలు మోగునో?... 


అని కమనీయంగా సాగిన మరో గీతం శ్రోతల్ని రసగంగా తరంగాల్లో జల 
లాడించింది. అలాగే ఆకాశవాణి సంగీత రూపకానికే రచించిన గోపెమ్మ గీతం, 


కన్నయ్య జన్మించె విన్నావటే! 
వెన్నుడై వ్రేపల్లె వెలిశాడటే! 


అనేది కూడ అనేకరకాలుగా శ్రోతల్ని అలరించింది. ఆ తర్వాత అనేక 
సందర్భాలలో అల్లిన డా.సి. నారాయణరెడ్డి గారి గేయాలలో 


1. 


8. 


నాగార్దున కొండలలో 
రాగధునులు జాలువారి! 
అమరావతి గుండెలలో 
అమరకళలు సేదదీరె! 


చుక్కలతో నొక్కసారి 


సూచింతును నా కన్నియ 
నల్లని వాల్దడల సందుల 
మల్లీయలై మొలవాలని 


. నేటి చలివేళ నన్నేల విదలించితివ? 


జాణ తనమాసఖీ? ఓ నా పరాజ్నుఖీ! 


. ఎగిసిపో! ఎగిసిపో! ఎగిసివో! 


యుగ యుగాల తమో అంధ జగతి నుల్లంఘించి 


. సాగుమా ఓ నీలమేఘమా! 


గగన వీణా మృదుల రాగమా! 


. సమైక్య భారతదేశం-ఇది సమగ్ర భారతదేశం! 


నిరంతరంగా వినూతనంగా పురోగమించిన మహేతిహాసం! 


. ఎంతహాయి ఎంత హాయి! ఎచటిదీ వింతగాలి? 


వాడిన మదిలో కోటి పరిమళాల రాసకేళి! 
చిరునవ్వును పలికించే స్వరకల్పన లెన్నెన్నో... 
హృదయాలను ఒలికించే మృదు చిత్రనలెన్నెన్నో... 


మొదలగునవి లలితగీతాలుగా ప్రసారమై పలువురి ప్రశంసలందుకున్నవి 
నార్ల చిరంజీవి రచించిన వాటిలో 


౨72 


1 


తెలుగులో అలిత గీతాలు 


తెల తెల వారకముందే 

కోవెల గడి తీయకముందే 

ఎదలోపలి సొదలేవో వినుకోనీ! ఐనుకోనీ,... 
మంచు ముసుగు తొలగించక ముందే 
మల్లియ నవ్వులు కురియక ముందే 
తపమును 1 ఆ ॥ 


(ఫిబ్రవరి 1969లో “ఈ మాసపు పాటగా ప్రసారితం) 


2. 


తెల్లవారక ముందె మేలుక 

ఎల్ల వారలు పొడుచుందురు 

వేదగాన సమాన నామము 

కృష్ణ కృష్ణా! మాధవాయని 

మంచి గంధము చెక్క మా డఊరు 

చూడ వస్తేిర మారు శుభము పలికేరు 
మల్లెపువుల బోలు మా మంచివూరు 

కల్ల కపటం నాస్తి - కనికరం మా ఆస్తి! 


అనేవి లలితగీతాలుగా ప్రసారమై శ్రోతల్ని అలరించాయి. 


శశాంక 
js 


(మార్చి 
2. 


రి. 


రచించిన లలిత గీతాల్లో 

నేల నవ్వుతోందా? రాగాల రువ్వుతోందా? 
పూలకారు పుడమిపైన యాత్ర సాగుతోందా?.... 
1969లో 'ఈ మాసపు పాటి గా ప్రసారితం) 
సాగాలిరో నేడు చక్కగ దేశం 

చాటాలిరో యన్న శాంతి సందేశం 

తోడెవరూ లేరా? సరి జోడెవరూ రారా? 
పంజరాన బందీవై పలవరించే చిలకా! 


. నడిపించవో తండ్రి! నడిపించవో? 


నాపై దయా వృష్టి కురిపించవో?... 

కారుమబ్బు పట్టాలి! హోరుగాలి రేగాలీ! 

తొలకరించి నింగి - నేల పులకరించగా... 

శిరసెత్తు గగనమ్ముదాక - చిరయశము దశదిశలప్రాక 
ఓ భారత పతాక-ప్రాగ్టిశా సౌభాగ్య రేఖ! 

ఎమి చిత్రమేమిచిత్రమా చైత్ర విలాసమహో! 

ఇతర బుతుచ్చాయ కూడ ఈ వసంతమందెతోచు! 
రావమ్మ స్వాతంత్ర్య భారత సవిత్రీ! 

రమ్మహో! శాంత సంగీత శుభగాత్రీ! 


మొదలగు గీతాలు ప్రసారమైన వాటిలో ప్రధానంగా పరిగణనలోకి 
వస్తాయి. అక్కడక్కడ విరి గీతాల్లో కృష్ణశాప్రిగారి ఛాయలు అగుపిస్తాయి. 


అలితగీత వ్రనారం 313 


కందుకూరి రామభద్రరావుగారు ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో పనిచేస్తూ 
పలు పసందైన గేయాలల్లారు. గేయమంజరి' గా గేయసంపుటిని వెలువరించారు. 
ఇందలి గీతాలనేకం లలిత సంగీత కార్యక్రమాల్లో ప్రసారమయ్యాయి. వాటిలో- 


Ts 


ఎంత చక్కనిదోయి ఈ తెలుగు తోట! 

ఎంత పరిమళమోయి ఈ తోటపూలు! 

ఆపరా ఒకసారి ఆ మురలఠి రవము! 

తీపివేదన నింక ఓపలేనుర కృష్ణా! 

ఓ వసంత ప్రియా! ఒక కౌగిలింతకే 

ఒడలంత పులకింప, ఎడద కింతటి పొంగు! 

ఈ వసంతుని రాకతో - ఈ వనేందిర బ్రతుకులో 
ఎదో ఒక చైతన్య మేరుగ ప్రవహించెనే!... 
ఓపలేనే మనసు ఓ మల్టెపూవ! 

దాచలేనే వలపు వేచు నాయెదలోన! 


. పవ్యలించిన దోయి-పొపాయి తొట్టిలో 


పాలబుగ్గల మిసిమి పూలు పూచినవోయి! 
ఎంత చిత్రము స్వామి ఈ పడవ నడక 
బతుకు సంద్రము పైని పయనించు నెచటికో? 
పసిడి కిన్నెర వీణ పాడుకొను చున్నావు! 
పసనెరుంగని నేను పలికింపనేలేదు! 

భారత జనయిత్రీ! హే భారత జనయిత్రీ! 

హే బుధ సన్నుత గాత్ర! భారత జనయిత్రీ! 


10.మా పురాణధాత్రవమ్మా! మహిమాన్విత చరితవమ్మా! 


నీ పద కంజాతములకు నిఖీలలోక పూజలమ్మూ!.... 


మొదలగు గీతాలు రసవంతములై రసజ్ఞుల మనసుల్ని ఆనందింపజేస్తాయి. 
ఆ తర్వాత జె.బాపురెడ్డిగారు రచించిన గేయాల్లో 


1. 


2. 


3. 


నీ మాట నా నోట పలికించవా స్వామి? 

నీ కరుణ నా మాద చిలికించవా స్వామి? 
ఓ నిమాల నేతీ! ఓ ప్రమిల గాత! 
వచ్చావా నా వలపు తోటకు? 

ఎడుకొండల మోద ఎమున్నదో కాని 

నా గుండె అచటనే నాటుకొని పోయింది 
ధరణీ ధరము నీవురా! ధరాధరము నేనురా!... 
నాకు పీరము నీవు - నీ కిరీటము నేను 
కొమ్మలలో కోకిలమ్మ కుహూకుహూమన్నదే! 
నిన్ను నన్ను జంటకూడి నేడే రమ్మన్నదే! 
చెలియ పంపె ఒక పత్రం-దాని వెంట తన చిత్రం! 
చిత్రంలో పత్రంలో చిత్రించిందొకటేను 


3174 తెలుగులో లలిత గీతాలు 


7. నా దేశం నవ్యుతూంది నందనవనంలా 
నా దేశం నవ్వుతూంది నాదస్వరంలా 
(“ఈ మాసపు పాటి గా ప్రసారితం) 
8. భూదేవి పిలిచింది పేదోళ్లను 
శ్రీదేవి వలచింది లేనోళ్లను 
9. ఈ దేశం మనదేశం ఎంతమారిపోయెరా!... 
ప్రజలు కన్న కలలెన్నో నిజాలు అయిపోయెరా!... 
10. ఎగిసిపోయే నా హృదయమా! ఎంతదూరము పోదువే? 
ఈ దిగంతాలన్ని దాటి ఎ జగాలకు పోదువే? 
(ఈ మాసపు పాటిగా ప్రసారితం) 
11. వచ్చింది వచ్చింది వాసంతము! 
వాసంతమూ-వజయ భాస్యంతము 
12. ఇది మన భారతదేశం-ఎంతో సుందరదేశం 
కలలు పంటలై పండే కర్మభూమి యీ దేశం 
(“ఈ మాసపు పాటిగా ప్రసారితం) 
మొదలగు గీతాలు ఆకాశవాణిలో ప్రసారమై శ్రోతల్ని ఆకట్టుకున్నాయి. 
వక్కలంక లక్ష్మీపతిరావు రచించిన వాటిలో 
1. వికసించె మల్లీ లతాంతము 
పరిమళించినది నా స్వాంతము 
2. మతం పేర కులంపేర-మనసంతా విషమైతే 
మానవులను దానవులుగ మార్చివేయు మతమెందుకు? 
3. భారతీయ సోదరా! వీరశంఖ మూదరా! 
కర్మభూమి మనదిరా! ధర్మభూమి మనదిరా!... 
4. మోయింపరా మురళి [మోయింపరా!... 
మోడు బతుకుల పూలు పూయింపరా!... 
5. పూవూవూసి విరిసననాడే-బృందావని విరబూసేది 
మనసూ మనసూ కలిసిననాడే మానవలోకం మురిసేది 
మొదలగు గీతాలు ప్రసారమై పలువురినాకర్షించాయి. 
ఆకాశవాణి హైద్రాబాద్‌ కేంద్రంలో లలితసంగీత ప్రయోక్తగా పనిచేస్తూ 
“అమ్మదొంగా”...అనే గేయసంపుటిని శ్రీపాలగుమ్మి విశ్వనాథంగారు రచించి 
ప్రచురించారు. ఇందలి గేయాలు చాలావరకు ముందే ఆకాశవాణిలో ప్రసారమై 
ప్రాచుర్యం పాందాయి. అందులో 
1. అమ్మదొంగా! నిన్ను చూడకుంటేనాకు బెంగ!... 
కొంగట్టుకుతిరుగుతూ-ఎవో ప్రశ్నలడుగుతూ... 
2. కొమ్మా రెమ్మా ఊపేనే ఉయ్యాల 
బంగరు బొమ్మా నీకేనే యీ జోల 


అలితగీత వ్రనారం 315 


3. 


4. 


85. 


కలవరమెందుకు? కలతను చెందకు! 

మరు దినమున నీమనుగడెటులని- 

కోసి కొమ్ము ఈ కుసుమము-వేచివుంది నీ కోసము! 
చేసితివా ఆలస్యము, ఎపుడు రాలునో ఈ సుమము! 
పంట చేల గట్ల మాద తరగాలి! 

ఊహలేమో రెక్కలొచ్చి ఎగరాలి! 

ఎంత సుందరమైనది జగతీ! 

భగవాను డొసగిన బహుమతి!... 


. అరెరే లేవండిరా! అరెరే రారండిరా! 


తొరతొరగా పోతోంది కృష్ణమ్మా!... 
ఆ మాట ఎఐంటే...ఆదారి వెంటే 
మనము పోతిమంటే, బంగారపు పంటే!... 


మొదలగు గీతాలు శ్రోతల హృదయాల్ని దోస్తాయి. మొదటి రెండు 
గీతాలు మంచి జోలపాటలుగా నిలుస్తాయి. 


ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఉద్యోగియైన శ్రి ఇంద్రగంటి శ్రీకాంత 


Wd 


శర్మగారు సుకుమార భావాలతో సుందర పదబంధాలతో అనేక లలిత గీతాలల్తారు. 


వాటిలో 


i. 


శుతి చేసిన వీణయిదే 

సుధలొలికే గాన మిదే 

ఆలపించు ప్రియతమా! 

గడపలోనే ఆగి కలియ జూచేవేర! 

కదలి నా దరిజేరి కౌగిలీయగ రార! 
తనువే వేణువుగా-తలపే రాగముగా 

ఒదిగే భావనలోనే మెదిలే గీతికవో 
తరలిరావ మెరుపులా-మరుని హాస రేఖలా... 
నీవె రాగాల తూగొడు వీణలా... 


. హేమంతపు వాకిటిలో పూచిందొక బంతి! 


పుట్టింటికి పిలుపాస్తే కులికిందొక యింతి! 


. ఆకాశ వీణపై ఉదయరాగం! 


హృదయాకాశ ఏణపై ప్రణయరాగం! 

కనగలిగే కనులుంటే-వినగలిగే మనసుంటే 

తేనెల తేటల మాటలతో-మన 

దేశమాతనే కొలిచెదమా!... 

ఏలతొందర గాలికి - ఈ వేళ విరియు సుమాళికి? 
చివురు బంతుల వల్లకిని విచ్చేయు నవమాధవునికి! 
ఎత్తండీ కేతనం-త్రివర్దకేతనం! 

స్వాతంత్రోద్యమ దీక్షా పూర్ణ సుధానికేతనం! 


376 


తెలుగులో లలిత గీతాలు 


మొదలగు గీతాలు ప్రసారమయ్యాయి. 5, 6, 8 గీతాల్లో పదగుంభనం 
మర్‌ మార్దవంగా సాగింది. 
ఈ సిద్దాంత వ్యాసకర్తయైన వడ్జెపల్లి కృష్ణ రచించిన వాటిలో 


1. 


10. 


11. 


కనరా నీ దేశం! వినరా సందేశం! 

నిత్యము దారిడ్ర్యమ్మే నర్తించెను నేడు 

సత్య, శాంతి, సంపదలను స్టాపించగ చూడు! 
(జనవరి 1969లో ప్రసారితం) 

జగతి రథం జైకొడుతూ - ప్రగతి పథం పై పోనీ! 

ప్రగతి పథంపైన జగతి-పండు వెన్నెలై రాని! 
(1972లో “ఈమాసపు పాటగా ప్రసారితం) 


. అంతులేని ఆశలున్న అంతరంగమా! 


ఊహలలో దేలుతున్న ఓ విహంగమా! 
(1973లో “ఈమాసపు పాట'గా పసారితం) 


. తేనెలొలుకు తెలుగుపాట పాొడుకొందునోయీ 


తెలుగుతల్లి ఒడిలోపల ఆడుకొందునోయీ 

మల్లీ జన్మించు ప్రభూ! మానవ కల్యాణముకై 
మమ్ముల దీవించు ప్రభూ! మానవతా సాధనకై 
(12/1983లో “ఈ మాసపు పాటగా 'పప్రసారితం) 
పాడయి పోతున్నదోయి-పరిసర వాతావరణం 
మార్చుకో యికనైనా మసలే నీ ఆవరణం 
(12/1986లో “ఈమాసపు పాటగా ప్రసారితం) 


. కదలిరావే కారుమేఘమా! వ్యధలుబాపే వరుణరాగమా! 


ఉరుముల సంగీతముతో-మెరుపుల సంకేతముతో... 
(6/1987లో 'ఈ మాసపు పాటగా ప్రసారితం) 


. రాగరంజిత ఉషోదయం! రమ్యపులకిత రనోదయం।! 


కర్మసాక్షిని కనులగాంచిన-కమలకాంతకు నవోదయం! 
(2/1989లో “ఈ మాసపు పాట'గా ప్రసారితం) 


- దివ్యమైన మానవతా దీపికల్ని వెలిగిద్దాం! 


అంధకార అసురత్యవు ఛాయలన్ని తొలగిద్దాం! 
(11/1993లో “ఈ మాసపు పాటగా ప్రసారితం) 
ద్వేషమే విడనాడితే యీ దేశమే నవనందనం! 
యమేమతో మనగలిగితే నీ హృదయమే శ్రీ చందనం! 
(8/1993లో “ఈ మాసపు పాటగా ప్రసారితం) 
ఎద ఎదలో మానవతా మధురస్వరం పలకాలి 
నలుదిశలా దానవతా దౌర్దన్యం అణచాలి! 
(1994లో “ఈ మాసపు పాటగా ప్రసారితం) 


అలితగీత వ్రనారం 317 


12. మనమంతా ఒక్కటనే-మంచి మనసు పెరగాలి 
జగమంతా ఒక్కటనే-మంచి రోజు రావాలి! 
(ఆకాశవాణి అన్న కేంద్రాలద్వారా 9/1995లో ప్రసారితం,) 
మొదలగు గీతాలు ప్రసారమైన వాటిలో ప్రధానంగా నిలిచి, పలువురి 
ప్రశంసలకు పొాతమయ్యాయి. 
శ్రీ నెల్లుట్ల వెంకటేశ్వరరావు రచించిన గేయాల్లో 
1. జీవితంలో అలసినాను 
శ్రీనివాసా! పిలుచుకో! 
పాపములలో వేగలేనిక 
పాదముల కడ చేర్చుకో! 
2. పూర్ణిమా సుధహాయి-పూర్తి వెన్నెల రేయి! 
సొంపులను గని నీరు నింపెనా కనుదోయి! 
3. నిండెను నీకు పదహారేళ్లు! నీపైనిలిచెను అందరి కళ్లు 
దాచుకోవె నీ సొగసులను దోచుకొందురీ మగవాళ్లు 
4. ఎరులన్ని వేరైనా నీరంతా ఒకటేరా! 
5. ఆమె ఎలా కలిసిందో తెలియదు నాకు 
(సేమ ఎలా కలిగిందో తెలియదు నాకు 
తేనె బరువు మోయలేక తూగిపోవు కన్నెపూవు! 
తేటినెలా మోసిందో తెలియదు నాకు! 
6. మాఘ మాస మేఘమా! నీకు కూడ దాహమా? 
కాలిపోవు మనసు నాది! నాకు నీకు స్నేహమా?... 
మొదలగు గీతాలు ప్రసారమయ్యాయి. క్రింది 5,6 గీతాల రచన 
విలక్షణంగా సాగడమేగాక కడప కేంద్రంనుండి ఈ మాసపు పాటలుగా 1982లో 
ప్రసారమై శ్రోతల నలరించాయి.' 
ఆచార్య తిరుమల రచించిన గేయాల్లో అనేకం ఆకాశవాణిలో ప్రసార 
మయ్యాయి. వాటిలో 
1. అంజలిదే జననీ! కుసుమాంజలిదే జనని!... 
దేవ! నవ విధ రూపిణి నలిన లోచని!.... 
2. ఏ గీతము నే రీతిగ వినిపించెడుదాన? 
నీవు లేక పలుకలేదు నా మానసవీణ! 
3. ఎంత కొంటెవి! కృష్ణా! ఎద చేకొంటివి! 
రాస కేఖికా రాననుకొంటిఎ! 
4. కోయిలా! వనరాణీ! విందువే నామాట? 
మల్లెలు మొల్లలు మంచి గంధాలు-మలయా నిలము 
(ఈ మాసపు పాటగా ప్రసారితం) 
1 ఆకాళశవాణీ వయోక్త శ్రీ కలగా కృష్ణమోహనతో ముఖాముఖి, 26 8.97 


wy 


378 


తెలుగులో లలిత గీతాలు 


రావె ప్రియ రాధికా! రాసరాగ మాలికా! 
ఎదీ నీ మధుర సుధాకిరణ వదన దీపిక? 


. వెలిగించు శాంతి దీపం ప్రతి హృదయంలో 


ప్రభవించు డైవరూపం ప్రగతి పథంలో 


. దేశము మోరై, తేజము మోరై-ఒకటిగ వుంటే చాలదా? 


ప్రగతిని కోరే భారతమంతా వెన్నెల పూతగ మారదా? 


. పూనరా దీక్ష! ఇది మానవతకే పరీక్ష! 


కడలిముంచిన పుడమిఅంచున పసిడి వెలుగులు పూయగా 
(“ఈ మాసపు పాట'గా ప్రసారితం) 


. ఈ ఉదయరాగమందేవో మును చూడని మెరుపు! 


నా హృదయంలో ఎదో ఒక కమ్మనైన పిలుపు! 
(“ఈ మాసపు పాటిగా ప్రసారితం) 


10. నయనాలకు సుందరబిందువు ! హృదయాలకు 


ప్రమోద సింధువు! 


ఆ సింధువు సత్య వికాసం ! ఆ సత్యం భవ సంకాశం! 
మొదలగునవి ప్రధానంగా ఆకర్షిస్తాయి. చివరి గీతాల్లో పరిపూర్ణ భావాలు 
ప్రస్ఫుటమైనట్లు తోస్తాయి. 
శ్రీ ఎంకె. రాము రచించిన వాటిలో 


1. 


ఆలపించనా ఆనంద గీతి 

మనసులోని మధుర గీతి 

మమత లేవో కురియు రీతి 

విరివంటి చిన్నదాన - కడగంటి చూపుదాన 
చేమంతి నగవుదాన - రాయంచ నడకదాన 
నడిచే తీవెవు నవ్వుల పువ్వువు నీవే! 
మెరిసే కన్నుల జిలుగు వెలుగువు నీవే! 
నాట్యమాడవే! నవమోహినీ! 

నగుమోముతో నవభంగిమతో 

నటరాజు మనములు రంజిల్లగా... 
క్రొతగళం తెచ్చుకోనా! సరి 

కొత్త పాట పాడుకోనా! 

మంచిని పెంచాలనీ-మమతను పంచాలనీ... 
విరిసింది ఒక మల్లి పూదోటలో... 
మరులెన్నా వెదజల్లి ఎలతేటిలో... 

పది మంది నడిచేది ప్రగతిబాట 

ప్రతినోట పలికేది ప్రజలపాట 


అలితగీత ప్రసారం 319 


7. 


రి. 


ఆశయమే జీవితానికి గమ్యం 
సాధనమే విజయానికి సోపానం 
రాగమా! ఇది అనురాగమా! 
నా గొంతులో పల్లవించేది.... 


అనే గీతాలు ఆకాశవాణిలో ప్రసారమయ్యాయి. లలిత లలిత పద 
బంధాలతో శ్రోతల్ని అలరించాయి. 

ప్రత్యేకంగా గేయసంపుటి వెలువరించకపోయినా, కొత్త ఒరవడితో కోపల్లె 
శివరాంగారు కూడ అనేక గీతాల్ని అల్లారు. వాటిలో 


1. 


10. 


పరిమళించే మనసువుంటే, విరులు పూయగ నేటికి? 
మత్తు గొలిపే మాటలుంటే, మత్త కోకిల లేటికి? 
నందనాలే నవ్వులైతే, నవవసంతాలేటికి? 
ప్రణయానికి చల్లదనం-విరహానికి వెచ్చదనం 

పంచి యిచ్చే వెన్నెలా! నీకున్నవి సమశీతోష్టపు కన్నులా? 
అంబరాన సంబరాన విహరించే జెండా! 

కర్మ ధర్మ సూత్రాలు అండ నిలిచి వుండా! 
విస్తరించు మువ్యన్నెలు ఎశ్వంభర నిండా! 
(1/1973లో “ఈమాసపు పాట'గా ప్రసారితం) 

ఇది చల్లని తల్లిరా! అనురాగ వల్లిరా!.... 
భోగభాగ్యాల పసిడి సిరుల చల్లురా!... 


. ఈ గోడ పగుల గొట్టు! సరికొత్త మేడ కట్టు! 


సుమవనిలో...రసధునిలా... 

గుండెలో నిండుగా...వుండనీ వుండని!... 

(1/1982లో ‘ఈ మాసపు పాట'గా ప్రసారితం) 

ఎపుడైనా ఎదురొస్తే, ఎవరు నువ్వు అనకు! 

గతమంతా గుర్తొస్తే, అదిరి కలత పడకు! 

(6/1982లో ‘ఈ మాసపు పాటగా ప్రసారితం) 

మగ: మానసవీణను మోగించు! మదిలో మమతలు కురిపించు 

కాటుక కన్నుల వెలిగించు! చికటి తెరలను తొలగించు 
ఎందుకనీ? ఎందుకని? 

ఆడ : రేపటి వెన్నెల విందుకని!.... 

(8/1985లో ‘ఈ మాసపు పాటగా ప్రసారితం) 

ఎందుకే వచ్చావు ఓ కోకిలా? 

ఏమి తిని వచ్చావు వేపాకులా? 

ఏడుకొండలపైకి ఎక్కాలి! ఎంకన్న పాదాల మొక్కాలి! 

గోవింద నామాల పలకాలి! పిలుపులో ఆ సామి కులకాలి! 


మొదలగు గీతాలు ప్రసారమై గుండెల్లో నిరంతరం గుర్తుండేలా చేశాయి! 


320 తెలుగులో లలిత గీతాలు 


అలితగీతాలు చాలా తక్కువే వ్రాసినా, గుంటూరు శేషేంద్ర శర్మగారు 


రచించిన వాటిలో 


1. గాలి పూల పరాగము మేన పులుముకున్నది! 
ఎద ఎదలో అనురాగము ఎంతో అలుముకున్నది! 
2. విసిరేసెను తూరుపు శుక్రతారను! 
పోదాం పద అడవుల్లో పూవులేరను! 
3. వచ్చాయి పూల బంధువులు 
తెచ్చాయి తేనె బిందువులు 
అనే" గీతాలు ప్రసారమై విశిష్ట భావాల్ని వెదజల్లాయి! 
మంచి కథకుడిగా ఖ్యాతిగాంచిన మధురాంతకం రాజారాం కూడ కొన్ని 


మధురమైన అలితగీతాలల్లారు. 


7 


1. కలగంటినీ! నేను కలగంటిని!... 
కలలోన తల్లినీ కనుగొంటినీ!.... 
2. ఏడే అల్లరి వనమాలీ? నను వీడే మనసున దయమాలీ!... 
నంద కుమారుడు, మురళిలోలుడు-నా గోపాలుడు ఏడే ఏడే? 
3. జయ మంగళాకార! జయసుందరాకార! 
జయము శ్రీవేంకటేశ! జయము జయము శ్రీనివాస! 
అనేవి ప్రసారమైన వాటిలో ప్రధానంగా నిలుస్తాయి." 
డా. అలుకా జైహింద్‌ రెడ్డి రచించిన గేయాల్లో 
త్యాగం పెంచిననాడే-అనురాగం పంచిననాడే 
మనిషికి మనిషే మాధవుడు! మరపురాని మహనీయుడు! 
తలిదండ్రులు భారమని తనయులారా విడవకండి! 
శేష జీవితం వారిది శాంతితోడ గడపనీండి! 
ఇదే ౬. జాతీయపతాకం- ఇదే మన జాతి కీర్తిగోపురం! 
తల్లి భారతికి పింగళి వెంకయ్య అల్లిన గులాబి మల్లెలహారం! 
(జనవరి 1986లో “ఈ మాసపు పాటగా ప్రసారితం) 
కాషాయంలో కలడు రాముడు-కలడు తెలుపులో క్రీస్తు దేవుడు 
ఆకుపచ్చలో అల్లాకలడు-ఆరాతీస్తే అందరొక్కటే 
ఈ దేశం నీదీ నాదీ, భారతీయులందరిదీ! 
ఎద ఎద ఎకత భావం కుదిరిన పదిలం దేశం! 
ఉరకలేల ఓ నదీ? ఉప్పునీట చేరగా! 
పైరు పాపలెన్నో నీ పాల ఒడిని కోరగా!..... 
రామాయణంలో అగ్నిప్రవేశం-మహాభారతంలో వస్తాపహరణం 
మధ్యయుగంలో సతీసహగమనం-నేటియుగంలో కట్నాలదహనం 
నాతికంట తడి జాతికరిష్టం! ప్రతియుగాన పడతికేనా కష్టం-నష్టం? 
ఎం. చిత్తరంజన్‌, కలగా రృషమోవానలతో ముఖాముఖి 27.8.1997. 


అలితగీత వ్రసారం 321 


8. ఎక్కడో గ్రంధాలలో వెదకనేల నితులకై? 
ప్రకృతిలో ప్రతి ఒక్కటి పలుకగా' సుభాషితమై! 
9. సౌశిల్యమె.. మా" హృదయంగా = సాహసమే. మా. .వూపికిగా 


తల్లీ భారతిని పూజిస్తాం! ఎల్ల జగతిని సేవిస్తాం! 


మొదలగు గీతాలు ఆకాశవాణిలో ప్రసార మై వివిధ కోణాల్లో శ్రోతల్ని 
అలరించి సనాతన సంప్రదాయంలోనె అధునాతన భావాలకు అడం పటాయి. 


డా.బి.ఆర్‌. శాస్త్రిగారు రచించిన వాటిలో 
1. మరచితివా నను పరమేశ్వరి! కరుణ చూడ రావా శాంకరి? 
భూగోళం, గగనం, దివమూ, చంద్ర,సూర్య,తారాగణమూ.. 
ఆటబొమ్మలివి నికమ్మా! తెలియగలరె నీదు మహిమా! 
2 అదిగదిగో సంధ్యారాగం! విరజిమ్మెను హృదినిపరాగం! 
మ్రాగిండా అంబర రంగం! తూగిందీ భావతరంగం! 
3. ఎల యిద్దరి మధ్య ఆ తెర? 
ఎందుకోయీ నాకు యీ చెర? 
4. ఎపుడూ నా హృది నీ భావనలే! ఆరని మమతగ చెలుగునులే 
మబ్బు తెరలు విడగానే చంద్రుడు-కలువ కన్నెతో న వ. 
5. విజయతాం స్వతంత్ర భారతం! 
వఎజయతాం అఖండ భారతం! 
శీతైల వప్రముకుట రత్నాకర వలయపాౌలితం! 
6. భజరే మానస పరమాత్నానాం! 
కరుణాకరమపి ఖలజన హరణం! 
గుణవఐరహిత మపి సుగుణా భరణం! 


మొడపుగు గీతాలు ఆంధ్ర శ్రోతల్ని అదరాల గీతాల్లో సంస్కృత 
పల్లవుల్ని సంధించడం విరి ప్రత్యేకతగా నిరూపించాయి * 
1969 ప్రాంతంలో బి. వసంతపాడగా ప్రసారమైన జి. విద్యాసాగర్‌ రచించిన 
1. గాలికి ఊగే తీగల్లారా!... 
పక్కున నవ్వే పూసప్తల్హారా!... 
చూశారా మా మోహన మూర్తిని? 
2 ఎది స్వామి! ఏది స్వాచూ! 
ఊచు మొకపరి మఠల మురళి... 
అనే లళ్ఫితగీతాలు శోతల నెంతో ఆకర్షించాయి 
అలాగే, 'ఫి.వి.రోహిణే కుమార్‌ (భావనా చారి) రచించిన వాటిలొ 
"1 వేయి తీయని భావనలు-ఈ కయి. విరిసినవే చెల్‌!.. 
హాయిగా అందాల వన్నెలు-అనుభవించే మా మరీ!. 


ఎం చితరంజన్‌ గారితో ముఖాముఖు. తేద 288 1997 


322 తెలుగులో లలిత గీతాలు 


2. పాడవే కోయిలా!...పాడకపోతే ఈ చేలా 
మోడులు వారిన హృదయవనాలు - ముదమున చిగురించేదెలా? 
3. మేలుకోరా! మనిషీ మేలుకో!.... 
4. కలకాలం ఈ విధం కాదోయీ జీవితం! 
ఏదో ఒకనాడు వసంతం నీదారిని నిలుచునోయి. ఇదితథ్యం! 
మొదలగు లలిత గీతాలు ప్రసారమై పలువురి నలరించాయి. చివరి 
గీతం నిరాశాపరులలో ఆశల్ని చివురింపజేస్తుంది. 
పులికంటి కృష్ణారెడ్డి రచించిన గేయాల్లో 
1. తిరుపతి పురవాసా! ఓ వేంకటేశా! 
తిరిపెమ్ము నీ సొమ్ము! తిరిగి చూడరామమ్ము! 
(1981లో 'ఈ మాసపు పాటగా ప్రసారితం) 
2. ఏ దేశం మోదంటే భారతదేశం అంటాం!.... 
ఏ జాతి మిదంటే భారత జాతి అంటాం!.... 
3. చందమామా! చందమామా! ఓ చందమామా! 
రాక రాక వచ్చింది లేనిపోని సందేహం! 
తీర్పగలుగుతావేమో తిరిగి చూడు మామా! 
4. పొరులమూ!....దేశ పొరులమూ!.... 
5. నీవులేవురా! నేను లేనురా! 
అవనిలోన అమ్మలేని మనిషి అసలు లేడురా!... 
మొదలగు గీతాలు ప్రసారమైన వాటిలో ప్రధానంగా గుర్తుకు వస్తోయి. 
లలితగీతాలు తక్కువే వ్రాసినా కొన్ని గుర్తుంజే -షాటల్ని డా.వేటూరి ఆనందమూర్తి 
గారు రచించారు. వాటిలో 
1. ఎవరికున్నది ఎవరికున్నది ఎవరికున్నది ఇంత శక్తి? 
ఓ మహాత్మా! ఓ మహామహితాత్మ గాంధీ! 
శాంతి, ఆహింసలె శ్వాసములుగా-నిత్యప్రార్ణనయె తపమ్ముగా 
సత్యసాధనలోనె జీవన సారములు వడబోసి చూపగ 1ఎవరి॥ 
(10/1974లో ఈ మాసపు పాటగా ప్రసారితం) 
2. ఈ తరం మారిందిరా! అంతరం లేదందిరా!.... 
నవ సమాజం, సమ సమాజం నాంది వొడిందిరా!... 
అనేవి మాత్రం ప్రధానంగా దృష్టినాకర్షిస్తాయి. 
రచయితలేగాక కొందరు రచయిత్రులు కూడ అలలితగీతాలు మృదు 
మధురంగా రచించారు. వారిలో జొన్నవాడ రాఘవమ్మ గారొకరు. జొన్నవాడ 
రాఘవమ్మ ంచించిన వాటిలో 
1. పిల్లన [గ్రోవి మెల్లన వూది-ఉల్లము దోచినదెవరో? 
కనివిని ఎరుగని కమ్మని పిలుపుతో-కన్నులు మూసిన దెవరో? 


)అతగీత వ్రనారం 323 


2.చెలీ! ఒక మాటు పలికిజే ఒలుకునా ముత్యాలు? 
ఒక మాటు నవ్వితే తరుగునా చిరునవ్వు? 
ఒయ్యారముగ నడచిన వలపంత ఒలికించి 1 చెలి ॥ 
3.శ్రీ శేషాచలవాసా! దయచూపరా చేంకటేశా! 
అగశిత జన దీనరక్ష! దేవా! అమర వినుత శేషశయనా!.... 
4.సంక్రాంతి శ్రీలక్ష్మి వచ్చిందోయ్‌! సస్యముల సంపడల తెచ్చిందోయ్‌ 
స్వాగతమ్మని చెలులు పాడండోయ్‌! సన్నజాజుల పరుపు పరువండోయ్‌ 
5.నమో నమో ఉమా! లోకమాతా! కాత్యాయని! 
_తివుర సుందరీ బాలా! కౌమారీ! రాజేశ్వరి! 
కోమల శ్యామల రూపిణి! శక్యాణీ! 
6.నవ్వకే నెలవంక నవ్వకే! చల్లని నీ కాంతా జగకిపై 'పసరింప 
చక్రవాకపు జంట చెలరేగింది మింట, 
మిసిమి వెన్నెల నోన వసుధపై కురిసింప 
7.ఎవరు పెంచిన కల్పతరులివ! ఎవరుతిర్పిన సోయగములివి? 
ఎచట చూచిన ఊహకందని అందమే కనువిందుచేసెను? 
8.నిన్ను కానని కనులునాకు ఉండినను ఫలమేమిరా? 
ఎన్ని దినములు నీదురాకను ఎదురు చూతుర మాధవా! 
మొదలగు గీతాలు ప్రసారమైన వాటిలో పసందుగా తోచి, వినుల విందు 
నాయి. 
శ్రీమతి గంగరాజు సుశీలాదేవి రచించిన 
1. వెళ్లి రావే తల్లి గౌరీ! వెల్లి రావే మల్లి మల్లి! 
వత్సరమ్మున కొక్కమారు వచ్చి ఉతృవములను సేయవె! 
2. దసరా యిది దసరా! దేశం దశదిశలా రకరకాలా 
వినోదాల విలసిల్లిన సరదా! ఇది దసరా! 
ఒకచో బొమ్మల కొలువులు! ఒకచో జమ్మికి పూజలు! 
3. బ్రతుకంతా ఇది నీకోసం! నా ప్రతి అడుగూ నినుచేరుట కోసం! 
తనువున మనసున ప్రణయము ప్రాణము 
నిలిపి నిరీక్షణ నీ కోసం! 
మొదలగు గీతాలు ఆకాశవాణి ద్వారా ప్రసారమైన వాటిలో ప్రధానంగా 
ఎర్తుంటాయి. చివరి గీతంలో సాహిత్యం చక్కగా చిక్కగా సాగింది. 
శ్రీమతి కోడూరి దుర్గానాగరాజు రచించిన గేయాల్లో 
1. ఈ జీవనమే దివ్య సంగీతము! 
శ్రుతి లయతో గతి తప్పక సాగే 
అందాల నర్తకి అభినవ నాట్యము! 
2. తెలిమబ్బుల తెరచాటున వికసించిన పున్నమిలో 
నీదురూపే అగుపించులే! నీ అందమే కనిపించులే! 
(1986లో 'ఈ మాసపు పాటి గా ప్రసారితం) 
మొదలగు గీతాలు 1పపసారమయ్వాః:యి. శీమతి శారదా అశోకవరన్‌ రచించిన 


324 


గ్‌) 


8. 


తెలుగులో లలిత గీతాలు 


మనసాయెరా! మాధవా!....నిను చూడ 


మదిలోన దరిచేరి ముదమార నినువేడ 1మన॥ 


దామ నిన్నే కరినాను. = సదు" హపోదము పట్టినాను 
వదలలేను. నిదురనైన నిలువలేను నిమిషమైన 

ఓ నా ప్రియా! గుండెలో దాగిపో! 

ఈ చక్కని చుక్కని ఏలుకో!.. 

ఈరేయి ఇలాగే నిలిచిపోని! 

ఈ బ్రతుకు నీతోనే గడిచిపోనీ! 

నా హృదయం ఒక దేవాలయం! _. 

నీవే అందున వెలసిన దైవం! 

మనసున నిన్నూ మరువగలేనూ! 

బ్రతుకున తోడై నిలువగలేనూ! 


. ఏమని తెలుపను ఈ తీపి కలయిక! 


ఎలా వుండను ఎవరికి తెలుపక? 
ఎదురుగ వున్నా బదులేరాక 
వేచివున్నా ఎడతెరిపిలేక 


ఆశారంతఆబవుం చిట ఇనిరిపునిచి జాచి అబ అతి ఉచిరి తతి తల జాలి ధట చి 


కన్నులు కలిసిన వేళ-మదిలో రగిలెను జ్వాల 


మొదలగు గీతాలు ఆకాశవాణిలో ప్రసారమై అందర్నీ ఆకర్షించాయి. 
శ్రీమతి 


1. 


3. 


నాగపద్మినీ దేవి “పద్మినీ వర్దన్‌ పేరుతో రచించిన 
ఆమ్మ మనసు సాగరం! అమ్మ మనసు అమృతం! 
ఆఅమ్మ మనసులోనే వుంది అనంత విశ్వం! 

కన్నుల దాగిన కలలెవ్యరివే? 

వెన్నెల గీతిక లెవ్వరివే? 

వెలుగు వెన్నెల విరియవే దీపమా!.... 

ప్రియ బాంధవుడు వచ్చు పధమందు 


మొదలగు గీతాలు ప్రసారమైన వాటిలో ప్రధానంగా గుర్తుండిపోతాయి. 
డొ.ఎం. పద్మినీ దేవిగారు రచించి వెలువరించిన “పారిజాతాలు', “స్పందన 
అనె గేయసంపుటాల నుంచి చాలావరకు ఆకాశవాణిలో ప్రసారమయ్యాయి 


వాటిలో 


1. 


2 


అమ్మా! ఆంధ్రమాతా! అందుకొనుమా అక్షరాంజలి! 
ఆలరు మనమ్ముల సరములు గూరిచి అరుణ 

చేసెద నిదే నివాళి ॥ అ ॥ 
మావి కొమ్మల కోయిలమ్మ మలగె పొడెను ఎమని? 
రాగమున భావమ్ము జీవము, రామునికి సీతమ్మ ప్రాణము! 


లఅలితగీత వసారం 325 


3. విశాల నయనాంచలముల కాంతులు-శంపాలతలై తురగలించగా 
వినిల కచభరమందు మల్లియలు తారకలై వికసించగా... 
(ఈ మాసపు పాటగా ప్రసారితం) 
4. కనుమా భారతదేశం! నవ నిధుల కాలయం! 
జనులు కలిసి మెలిగితే అగును శాంతి నిలయం! 
5. ఇది నా సుందర స్వప్నం! ఇది నా ఆశల హర 
ఇది నా జీవన లక్ష్యం! మాతృదేశమిది నా సర్వస్వం! 
6. గుండెలోని కదలికలకు కొత్త రూపమా! 
ఇది పరవశానతూగు మనసు పలుకు రాగమా? 
7. మనసు నిండితే పండుగ! మమత పండితే పండుగ 
నిషి ఎడదలో మానవత్వం మసలిననాడే పండుగ 
8. హృదయ వణ పలికెరా, మనోహరా!.... 
మధుర భావనా మదిలో విరహ వేదనా!.... 
మొదలగునవి మధుర బాణీలలో ప్రసారమై ఆంధ్ర శ్రోతల్ని అలరించాయి. 
శ్రీ అడిదం పాపారావు రచించిన గేయాల్లో 
1. దిగులెందుకు వెలుతురు చూస్తే 
ధైర్యంతో నువు లేవాలి! 
బ్రతుకులోని వెతలన్నిటినీ 
కృషితోనే పరిమార్చాలి. 
(3/1990 “ఈ మాసపు పాటగా ప్రసారితం) 
2. వాడ వాడ ఎగరాలి మువ్వన్నెల జెండా 
దాని చిత్తశుద్ధి తెలియాలి నలుదిక్కుల నిండా 
3. ఆడనా నీ ఒడిలో పుడమి తల్లి! 
అందాల పాపగా నే మారిపోనా? 
4. ఒక్కక్షణం నవ్యరా! నవ్వరా! నవ్వరా! 
పది మంది గుండెల్లో నినదించు విణలా 
పరుగెత్తు తరగలా గలగలా నవ్వరా!.... 
మొదలగునవి ప్రసారమయ్యాయి. 
ఆకాశవాణి ప్రయోక్తయైన శ్రీ కలగా కృష్ణమోహనగారు కూడ కొన్ని 
గేయాలల్లారు. వాటిలో 
1. ఉదయమా వస్తావా? అలా వెల్లిపోదాం! 
నిదురించే హృదయాలను తట్టిలేపివద్దాం! 
2. బతుకు చీకటి కొసలలో చిరుదివ్వెను వెలిగించు! 
ఆ వెలుగులో ప్రతి మనసులో చిరునవ్వును వెలయించు! 
3. మనసులో మమత పండకపోతే చిరునవ్వులు పూయవు! 
నీ హృదయంపై వసంతాలు సంతకాలు చేయవు! 


326 తెలుగులో లలిత గీతాలు 


4. మాట వెనుక మౌనంలా, మౌనంలో గానంలా 
కదిలేవు మెదిలేవు మదిని పమధ్యానంలా.... 
5. మనసనేది లేనినాడు లేవు ప్రమ గాధలు 
వలపనేది లేకలేవు తీపి గుండె కోతలు 
మొదలగు లలితగీతాలు ప్రసారమయ్యాయి. 2,5 గీతాల్లో మంచి భావుకత 
మల్లెలా పరిమళించింది. 
'రాగధుని” లలిత గీతాల సంపుటిని శ్రీవై. రామకృష్ణారావుగారు 1985లో 
వెలువరించగా అందలి గేయాలనేకం ఆకాశవాణిలో ప్రసారమయ్యాయి. వాటిలో 
1. మృదుల భావన మెదిలెనూ-మధురగీతిగ మోగెనూ... 
కలల దారుల వలపు వాడల గాలి జాలిగ సాగెను 
(ఈ మాసపు పాటి గా ప్రసారితం) 
2. నిదురపోయిన మదికి ఉలికి పాటేమో? ఎమో యీ వింత ఏమో? 
ఆశలే కుసుమించునేమో - కన్నీటిపాటగా విషమించునేమో? 
(“ఈ మాసపు పాటి గా ప్రసారితం) 
3. ఈ పవనం ఎక్కడిదో? ఈ కవనం పలికిందిీ!... 
మధుర మధుర మృదు మంజుల నవ వసంత దరహాసం! 
4. ఇది మానవతా గీతం! ఇది మా నవతా వేదం! 
నవలోకం పయనానికి కదలిన తొలిపాదం! 
5. తేటిపాటలా-తేనెవాకలా తీయనైనది 
పూల పాన్సులా వలపు తలపులా హాయైనది 
6. ఆమనిలో చెలరేగిన తలపుల రూపకల్పనవునీవ! 
నా భావ తరంగిణి రావే! 
7. మధుర వసంత విభావరిలో హృదయలతాంతం విరిసినదీ!... 
నా చెలిపలుకుల మధురిమలో అనురాగమరందము కురిసినదీ 
8. నేలతల్లి పాదాలకు పసుపు పూసిరెవరు? 
నింగి దాక పసిమికాంతి ప్రసరించే దెవరు? 
చేమంతులు-అవే చేమంతులు 
ప్రతి వాకిటిలో విరుల శ్రీమంతులు 
మొదలగునవి ప్రధానంగా నిలిచి శ్రోతల నలరిస్తాయి. చివరి గీతాల్లో 
భావాలు సింగారంగా చిందులేసినట్లు అగుపిస్తాయి. 
శ్రీ గిడుగు రాజేశ్యరరావుగారు రచించి వెలువరించిన “రాగవీచికలు' 
(గేయమాలిక) నుండి కొన్ని గేయాలు “లలిత సంగీతంలో ప్రసారమయ్యాయి. 
వాటిలో 
1. ఆమని ఇదిగో వచ్చింది-అందాలెన్నో తెచ్చింది! 
నందనవని ఆనందలహరిలో నవజీవనమున తేలగా... 
2. పుష్యమాసపు సిరులతో పాలుపాొసగు చక్కని రుచులతో 


లలితగీత వవసారం 327 


3. నన్ను చూసి గలగలమని-నవ్వుడువటె యమునా!.... 
నిన్న రేయి ని తటిపై-వీల మేఘ శ్యామునికై... 
4. గాలి తరగల తేలివచిన ఈలపాట ఎవరిడో?.... 
ఈల కాదది వేణురవమున వలపు తెలిపిన పిలుపది! 
5. నీ మోవిపై మురళి నిఫల లోకాలను 
రాగ మాధురి తేల్పెరా! రమ్మడోలికలూచెరా!... 
6 వెండిలా కరిగింది వెన్నెలా-వెల్లువై పారింది చెన్నెలా 
కొండపై, కోనపై - గోరింట పొదలపై.... 
7 నీ చాటున డాగె నటె నీలిమేఘ మాలికా! 
ఎమి జాణతనమొగాని ఎచ్చోటను కానరాదు 
అనే గీతాలు రసజ్ఞుల నలరిస్తాయి. 
హైదరాబాద్‌ ఆకాశవాణిలో ఆసిస్టెంట్‌ డైరెక్టర్‌గా వున్న కొట్రామల్తికార్డున 
శర్మగారు రచించిన కొన్ని లలితగీతాలు కూడ ప్రసారమయ్యాయి. వాటిలో 
1. ఆషాఢ మేఘమా! ఆగుమా ఇచట! 
ఆకసపు విధిలో హాయి నెరిగింపుమా! 
2. గొంతులో భావాలు గుసగుసలు ఆడెను 
కొమ్మ మోడా కోకిల కుహు కుహూ పాడెను 
3. రావో మోహనా! రావో మురలిధరా! 
రాసలోల హే కృష్ణా! రమణి మనోహరా! ప్రియా! 
(2/1997లో 'ఈ మాసపు పాటగా ప్రసారితం) 
అనేవి మాత్రం దృష్టికి వస్తాయి. శ్రీ కోకా రాఘవరావు రచించిన గేయాల్లో 
కూడ కొన్ని ఆకాశవాణిలో ప్రసారమయ్యాయి. వాటిలో 
1. మేలుకోవయ్యా! మమ్మేలుకోవయ్యా! 
శేష శయనంపై శయనించి వున్నావా? 
2. నిదురపో నా బాబు! నిదురపో కాస్సేపు 
నిదురలో కలగాంచి చిరునవ్వు నవ్వేవు! 
3. కవితా! ఓ కవితా! ఎవరవివు ఓ కవితా! 
4. రాధా మాధవ ప్రణయం! గాధలన్నిటను మరధురత! 
5. ఎన్నాళ్లనుండో పాడాలనుకున్న పాట! 
ఇన్నాళ్ల కైనా పాడగలుగుతున్న పాట! 
6. అదిగదిగో అరుణరేఖ! తూరుపు తెన్నుల తేలింది! 
తరతరాల పాతుకున్న నరనరాల జీర్చించిన 
పాత వూహల బూజు దులిపి, కొత్త రంగులు చూపిందీ!.. 
7 -ననువిడి' కణమునిమనలేను.. దెఎ! 
ఈవేళరావేల? ననుచేరరాణీ! 
మొదలగు గీతాలు మాత్రం దృష్టికి వస్తాయి. 


328 


తెలుగులో లలిత గీతాలు 


డా. తిరుమల శ్రీనివాసాచార్య రచించిన “గంగా తరంగాలు (లలితగీత 
సంపుటి) నుండి కూడ కొన్ని ఆకాశవాణిలో ప్రసారమయ్యాయి. వాటిలో 


1. 


అధరాలన్నీ పాడనీ మధురమైన పాట! 
హృదయాలన్నీ ఎదగనీ హిమగిరులై యీ పూట 
(3/1992 లో “ఈ మాసపు పాటగా ప్రసారితం) 
పువ్వులా కురవాలి తావులు! 

దివ్వెలా చూపాలి తోవలు! 

(3/1993లో 'ఈ మాసపు పాటగా ప్రసారితం) 


. పలికించవా భారతి మధుగీతి? 


రసికుల హృదయాలు రవలించు రీతి! 
(12/1995లో “ఈ మాసపు పాటగా ప్రసారితం) 


. అందాలకు ఆలయం ఈ విశ్వం! 


డెందాలకు అందించును ఆనందం! 
(5/1995లో 'ఈ మాసపు పాటగా ప్రసారితం) 


. శ్రీకరమౌ భారతమ్మిది! శ్రీలు పండు నిలయమిది! 


గౌతమాది గాంధి వరకు యోగనిధులు త్యాగధనులు! 
హిమాచలం శిరసెత్తెను ఈ దేశంలో 

అమరర్వురి అలలెత్తను మనదేశంలో 

పండుగా! జాతికి పండుగా!.... 

సత్యం ధర్మం గెలిచిన రోజు 

శాంతి పతాకం ఎగిరిన రోజాు.... 

ప్రణామాలు గైకొమ్మా పతాకమా!... 

ప్రమోదాలు మాకిమ్మా పతాకమా! 


మొదలగు గీతాలు ప్రధానంగా దృష్టి నాకర్షిస్తాయి. దేశభక్తిని ప్రకటిస్తాయి. 
నిమ్మల అర్జున గౌడు రచించిన గేయాలు కూడ అడపా దడపా 


ఆకాశవాణిలో 
1. 


ప్రసారమయ్యాయి. వాటిలో 

వందన మిదె భూదానోద్యమ నేతా! దివ్య చరిత! 

వందన మిడె పీడిత జన బాంధవ! కరుణాభరితా! 
గర్వించరా! నివు గర్వించరా! 

ఖ్యాతిగాంచిన భరతజాతి పౌరుండనని... 

మమత పూవులు మల్లెలుగా-మనసు మనసున పూయాలిగా! 
సమత పరిమళ భావాలే మనిషి మనిషిలో నిండాలిగా! 
(ఈ మాసపు పాటిగా ప్రసారితం) 


4. ఈ దేశం మనదేశం దేశభక్తులకు నిలయం! 


నాధం 329 


(6 
(౮ 
G 
ఇ, 
G 
కా 


5. వందనం అభివందనం! నా మాతృభూమికి వందనం! 
జన్మనిచ్చిన కన్నతల్లికి! జనని భారతి క 
(ఈ మాసపు పాటగా ప్రసారితం) 
6. మనిషిని మనిషిగ చూసే మంచి 
వంచనతో సాటివాని హింసించుట మానాలి! 
మొదలగు గీతాలు ప్రధానంగా దృష్టికి వస్తాయి. 
ఇంకా మలయశ్రి, శ్రిగాడె శంకరకవి, డమ్ముక్రినివాస బాబు, అందెక్తి 
మొదలగు ఆధునిక రచయితల గీతాలెన్నో ఆకాశవాణి జృండగానాలలో, పభాత 
గీతం, “లలిత సంగీతం కార్యక్రమాలలో ప్రసారమయ్యాయి. ఇదే విధంగా 
దూరదర్శన్‌ లోనూ లలితగీతాలు కొన్ని చోటుచేసుకున్నాయి. 


దూరదర్శన్‌ గీతాలు 


హైదరాబాద్‌లో తేది 1.8.1975లో ప్రయోగాత్మకంగా "శాటిలైట్‌ ద్వారా 
ప్రసారాలు ప్రారంభమయ్యాయి. ప్రథమంగా SITE (Satellite Instructional 
Television Experiment) ద్వారా నాటి ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్‌ యైన నండూరి 
విఠల్‌ ఆధ్వర్యంలో పాలగుమ్మి విశ్వనాథం గారి సంగీత నిక్ణేశకత్వంలో క్రీ ఎం. 
చిత్తరంజన్‌, శ్రీరంగం గోపాల రత్నంగార్ల గాత్రంలో దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు 
రచించిన 
1. ని పదములె చాలు రామా! 
నీ పద ధూళులె పదివేలూ! 
2. శివ శివ శివ అనరాదా? శివనామము చేదా? 
శివపాదము మోదా నీ శిరసు నుంచరాదా? 
3. ఒదిగిన మనసున కొదిగిన భావం! 
కలిపే దెవ్వరొ? కదిపే దెవ్వరా? 
అనే లలిత గీతాలు మరియు 
1. శ్రీపురాణ ధాత్రికీ! మా పవిత్ర నేత్రికీ! 
భారతెయ మాతకిదే వందనం! వందనం! 
(రచన : వింజమూరి శివరామారావు) 
2. ఎలా ఈ మధు మాసం? ఇంకేదీ ప్రణయ విలాసం? 
(రచన: డా.సి.నారాయణరెడ్డి) 
3. ఓయమ్మా భూదేవి! నిను నమ్మితి మమ్మా లల్లీ! 
నిన్ను నమ్మి నిబ్బరంగ నిద్దుర పోయేమమ్మా! 
(రచన : బసవరాజు) 
అనే లలిత గీతాలు దూరదర్శన్‌లో ప్రసారమయ్యాయి". ఆ తర్వాత 
అప్పుడప్పుడు ఎం. నరసింహమూర్తి పాడిన జానపద గేయాలు ప్రసారమయ్యాయి. 
1975లోనే శ్రీ పి.వి. సాయిబాబా స్వరాలు సమకూర్చిన 





1 ఎం బిత్తరంజనతో ముఖాముఖి 39 7997 


330 తెలుగులో లలిత గీతాలు 


1. పూల తావులలో - గాలీ దారులలో 
హాయి హాయిగా జతగావృుందామా? 
(రచన : శశాంక) 
2. గొంతులో కోటిరాగాల పాట! 
గుండెలో మేటి భావాల తోట! 
(రచన : కోపల్లె శివరాం) 
గీతాలు మరియు శ్రీపాలగుమ్మి విశ్వనాథం స్వరబద్దం చేసిన 
1. కారు మబ్బు పట్టాలి! హోరుగాలి రేగాలి! 
తొలకరించి నింగినేల పులకరించగా... 
(రచన : కొనకళ్ల) 
2. తబ్బిబ్బయ్యెను నా మనసు! 
తళుక్కుమన్నది నీ సొగసు! 
(రచన : కొనకళ్ల) , 
3. ఓ ప్రభో! కాళిదాస! రసిక హృదయ భవన వాస! 
(రచన : కృష్ణశాస్త్రి) 
4. వీణ మీటితే “ఈమని” తరలి వచ్చింది ఆమని! 
నా మనసు కోరింది ఎమని? ఆ వణ పలుకు వినిపించమని! 
(రచన : పాలగుమ్మి) 
మొదలగు లలితగీతాలు దూరదర్శన్‌లో ప్రసారమయ్యాయి. అలా 
ప్రయోగాత్మకంగా మొదలైన శాటిలైట్‌ కార్యక్రమాలు 31.7.1976 వరకు 
కొనసాగాయి. ఆ తర్వాత నాటి భారత రాష్ట్రపతి నీలం సంజీవ రెడ్డిగారు తేది 
23.10.1977 నాడు హైదరాబాదులో దూరదర్శన్‌ ఉపగ్రహ కేంద్రాన్ని 
ప్రారంభించారు. అప్పటి నుండి క్రమపద్ధతిలో వరుసగా దూరదర్శన్‌లో ప్రసారాలు 
ప్రారంభమయ్యాయి. మొట్టమొదట రమణీ సన్వాల్‌, ఎం.సి.వి. శశిధర్‌ ఆధ్వర్యంలే 
శ్రీరంగం గోపాల రత్నంగారు పాడగా నండూరి విఠల్‌ రచించిన 
1. పువ్వురా ఈ జీవితం! 
2. కలకరిగెనులే! మది చెదరెనులే! 
మొదలగు గీతాలు మరియు శ్రీమతి ఆర్‌. వేదవతీ ప్రభాకరరావు పాడగా 
డా. అరిపిరాల విశ్వం రచించిన 
1. శివపాదము నుంచనేను 
శిలనైనను కారాదా? 
అనే గీతాలు దూరదర్శన్‌లో ప్రసారమయ్యాయి." 
ఆ తర్వాత 1978లో పి.వి. సాయిబాబా స్వరబద్ధం చేయగా, డా.దాశరథి 
రచించిన 





7 ఎం.న్‌౨ఎ శళిధల్‌తో ముఖాముఖి 3.9 1997 


లలితగీత ప్రసారం శ 


1. 


వ్‌, 


6. 


పూల డీపమెత్తరావే! పునాగ వేడీ! 
జాలి మాట లాడిపోవే! సఖీ మంజు వాచీ! 
రమ్మంటే “చాలుగాని, రాజ్యాలు విడిచిరానా? 


నీ చిరునవ్వుల కోసం స్వర్గాలు వదలిరానా? 


[1 


. ముళ్ల నీడల్లో పువ్వులున్నాయి! 


నాదు కన్నీటా నవ్వులున్నాయి! 

బునుకు మినుకను దివ్వె వెలిగించు ఒరులింట! 
మనసులోనా దివ్వె మలుపబోకే! 

హృదయాలలో అమృత ముప్పాంగి పొరల 

మానవుడు మరల (పేమము వైపు తరల 

మగ : ఓ సఖియా! నీ ఎదపై వ్రాసెదనొక గీతిక! 
ఆడ : ఓ ప్రియా! నీ మదిలో నిలపెద నొక దీపిక 


మొదలగు గీతాలు, డా.సి. నారాయణరెడ్డి రచించిన 


1 


2. 
3. 
4. 


చుక్కలతో ఒక్కసారి సూచింతును నా కన్నియ 
వాల్దడల సందున మల్లియలై మొలవాలని 
మోడు కలవరిస్తున్నది పూవై జీవించాలని 
ఎవరి సంతకాలో? ఇవ ఎవరి సంతకాలో? 
బుతు చక్ర సంగీతమే మానవుల 

బ్రతుకుల ముడివేయు అతి చిత్రబంధం! 


అనే గీతాలు మరియు బొబ్బిలి భాస్కరరెడ్డి స్వరకల్పనలో 


క్‌; 


6. 


7: 


గుండె గుండె కొక దీపం వెలిగింది 

శిరము శిరము కొక శిఖరం పెరిగింది 

బాపూ నీ జీవితం, ఆ భగవద్గీత భాషితం! 

అది హిమగిరిలా సమున్నతం, సురర్వురిలా నిత్యపునీతం! 
చిరునవ్వును పలికించే 


స్వర కల్పన లెన్నెన్నో... 


మొదలగు గీతాలు దూరదర్శన్‌లో ప్రసారమయ్యాయి. (ప్రేక్షకుల ప్రశంసలకు 
పాత్రమయ్యాయి. 
ఆ తర్వాత నిర్మల్‌ కుమార్‌ సంగీతంలో ఎం. చిత్తరంజన్‌, ఆర్‌. వేదవతి 


పాడిన 
4. 


ఏలనో సుమదళములు చేయి చాచి చూడేనలా!... 
ఎడదలో పికరవములు గొంతులెత్తి పాడేనిలా!... 

(రచన : కోపల్లె నివరాం) 
నిదురపోవే తల్లి! నిదురపో నవమల్లి 


(రచన - కృష్ణశాస్త్రి) 


మొదలగు గీతాలు ప్రసారమయ్యాయి. 





7 వివి సాయిబాబా మరియు బొబ్బిలి భాన్క రరెడ్డి గార్గతో ముఖాముఖి 6569 1997 


న్‌ 
ల్సి 
సీ 


లో 


1. 


తెలుగులో లలిత గీతాలు 


శ్రి విన్నకోట మురళీకృష్ణ మరియు కన్నబాబు స్వరాలు కూర్చగా 


పూలు చేసెను నను చూసి ఎవో బాసలు! 
గుండెలో వూగెను వుండి వుండి వూసులు! 
(రచన : కోపల్లె శివరాం) 

వాణీ నిగమాగమ రూపిణీ! 

కరుణించవే చదువులిడి నలువచెలి! 
(రచన : ఆచార్య తిరుమల) 


. శ్రీ వేంకటేశా! శ్రీ తిరుమలేశా! 


కరుణించి కాపాడు శ్రీ శ్రీనివాసా! 

(రచన : ఎం. సి.వి. శశిధర్‌) 
ఈశ్యరుడతడే! పరమేశ్వరుడతడే! ప్రాణ కోటికి 
జీవము పోసి ఎల్లరిని కాచేది అతడే! 
(రచన : ఎల్‌. మాలకొండయ్య) 

నాదు జన్మ భూమికన్న 

నాక మెక్కడుంది? సురలోక మెక్కడుంది? 
(రచన : ఇంద్రగంటి) 

ఎవరూ కేక విని రాకపోయినా సరే, 
ఒకడివె పదవోయ్‌! ఒకడివె పదవోయ్‌! 
(రచన : బాలాంత్రపు రజనీ కాంతరావు) 
ఎంత అబలవో సీతమ్మా? 

ఎంత అమాయకవో మాయమ్మా? 

(రచన : జె. బాపురెడ్డి) 


మొదలగు గీతాలు ప్రసారమయ్యాయి. 
ఆ తర్వాత పి.వి.సాయిబాబా సంగీత నిర్దేశకత్వంలో జె. బాపురెడ్డి రచించిన 


1. 


2. 
3. 


వన్నె వన్నెల పూలతోట! నింగి నేలలు కలుపు బాట! 
భారతదేశం భారతీయుల తరతరాల వరాల మూట! 
ఎడు కొండల వేంకటేశా! హేమహాస రమావిలాసా! 
కోకిల పాటలు వినే కోరిక లేదు 

తారల మాటలు వినే తీరిక లేదు 


మొదలగు గీతాలు దూరదర్శన్‌లో ప్రసారమయ్యాయి. 

శ్రీ పాలగుమ్మి విశ్వనాథం గానం, సంగిత దర్శకత్వంలో 

1. తరలి రారమ్మా! గౌతమీ, నాగావళి, మంజీర, వంశధార 
తుంగభద్ర, పినాకినీ! ఉత్తుంగ భంగ కృష్ణవేణీ!.... 


(రచన : కృష్ణశాస్త్రి) 


2. మల్లెనమ్మా మల్లెనే! నా ఒళ్లు సందెల రుళ్లనే! 
పెల్లి కూతురు మగనికై కొసవేళ్ల మాలిక లల్లెన! 


(రచన : కృష్ణశాస్త్రి 


అలితగీత 


ఖ్‌ 


టవ్రనారం 


య 
య 
a) 


. ఎన్నిసార్లు అన్నదో! ఎన్నెన్ని తీర్లు విన్నదో 


అన్న కొలదీ విన్న కొలదీ అమృత భరితం, రామచరితం! 
(రచన : పాలగుమ్మి విశ్వనాధ) 


నను మరువకుమో హనుమంతా!... 
(రచన : పాలగుమ్మి విశ్వనాథం) 


. తలపులూరే కన్నె మనసు! వలపులూరే కోడెవయసు! 


ఎంతడాచిన డాగునా? రవ్వంత తెలియకదోవునా? 
(రచన : పాలగుమ్మి విశ్వనాథం) 


. ఈ లోకంలో-ఈ నాదేశంలో-ఈనా ఇపుటి దేహంలో 


ఎన్నాళ్లయినా బ్రతకడమిష్టం! నేనెప్పుడు రాలినా యిష్టం! 
(రచన : మల్లాది శివరాం) 


మొదలగు గీతాలు మరియు ఆర్‌. వేదవతి గానం చేసిన 


1. అమ్మదాంగా! నిన్ను చూడకుంటే నాకు బెంగ! 
(రచన : పాలగుమ్మి) 
2. చల్లగాలినే పిల్లన గ్రోవిగ 
మెల్ల మెల్లగా ఊడే స్వామి! 
ఎవరయ్యా? మారెవరయ్యా? 
(రచన : దాశరధి) 
3. నడిపించవో తండ్రి నడిపించవో? 
నాపై దయా వృష్టి కురిపించవో? 
(రచన : శశాంక) 


మొదలగు గీతాలు దూరదర్శన్‌లో ప్రసారమై ఎందర్న్శ్నో ఆకర్షించాయి.' 
హైమవతి, శేషులత, రాజేశ్వరి, కృష్ణకుమారి బృందగానాలుగా 


1. ఎలా పాడేనిక యమునా కల్యాణి? 
(రచన : బసవరాజు) 

2. ఉప్పొంగి పోయింది గోదావరి తాను 
తెప్పున్న ఎగిసింది గోదావరి! 
(రచన : అడివిబాపెరాజూ) 

3. జై మహాంధ్ర జనయిత్రీ! జై ప్రియాంధ జనయిత్రి! 
(రచన : కృష్ణశాస్త్రి) 

4. తెలుగు దనాలవి! తెలుగు దనాలు! 
తీయని భాషకు మూలధనాలు! 
నృత్య సంగీత శిలా సాహిత్యవార్థసం గాల 
నికేతనాలు! తెలుగు దనాలు! 
(రచన . ఇంద్రగంటి శ్రీకాంత శేర్మ్ర 


1 పాలగుమ్మి ఎళ్వానాధంతో ముఖాముఖి 491997 


334 తెలుగులో లలిత గీతాలు 


5. మనసె చల్లని మందిరం! తన మమత పచ్చని తోరణం! 
(రచన : శశాంక) 
మొదలగు గీతాలు దూరదర్శన్‌లో ప్రసారమై పలురకాల (ప్రేక్షకుల్ని 
అలరించాయి. 
ఈ సిద్ధాంత వ్యాసకర్త్యయైన వడ్డెపల్సి కృష్ణ రచించిన 
1. మంచెమాద కాపున్న మావా! మనసైన నేనున్నరావా? 
నెలవంక పొడిసిందిరా! నా వంక సూసిందిరా? 
(గానం: సి. పద్మజ, సంగీతం : సి.ఇందిరామణి) 
2. చేమంతి సొగసంత చెలిమేనిదే! 
సిరిమల్లె మనసంత విరిబోణిదే! 
(గానం : రామాచారి) 
3. ఓ నీలీమేఘమా! ఒయ్యారి మేఘమా! 
కాళిదాస కవీంద్రుని కమనీయపు కావ్యమా!.... 
4. కలల. అలల కదలిపోవు మనసా! 
కలలు నిజము కావన్నది తెలుసా? 
(గానం : సి. పద్మజ) 
5. మగ : కోయిల నీవైతే తీయని పాటను నేనౌతా! 
ఆడ : కొమ్మవు నీవైతే పూవుల రెమ్మను నేనౌతా! 
(సంగీతం, గానం : ఎం. చిత్తరంజన్‌, జయలక్ష్మి 
మొదలగు గీతాలు మొదట్లో దూరదర్శన్‌లో ప్రసారమయ్యాయి. 
శ్రీ ఎంకె. రాము రచించిన గేయాలు కూడ దూరదర్శన్‌లో ప్రసార 
మయ్యాయి. వాటిలో 
1. అనుకోనా! నేననుకోనా! 
కలలో కనిపించే-కవితలో వినిపించే 
కమ్మని కాలం కలిసొస్తుందని- 
2. నాట్యమాడవే ! నవమోహిని! 
నగుమోముతో-నవ భంగిమతో 
నటరాజు మనములు రంజిల్లగా.... 
3. రాగమా! ఇది అనురాగమా? 
నా గొంతులో పల్లవించేది 
నా గుండెలో వెల్లివిరిసేది 
అనే. గీతాలు మాత్రం దృష్టి నాకర్షిస్తాయి. 
ఆచార్య తికుమల రచించిన గేయాల్లో 
1. దయా జలథీ! దాశరథీ! మొరవిని బ్రోబే 
దొరవని మరి మరా వేడుచుంటిరా! సుగుణ నిధీ! 


ఒలితగీత వ్రసారం 335 


2. 


నవ్వులు చిలికించే మేమంతా ఒక్కటే! 
దివ్వెలు వెలిగించే ధ్యేయం మా కొక్కటే! 


. నేనే ఒక వేణువు! నా పాటకు పరవశించి ఆడును ప్రతిరేణువు! 


చివురుటాకు చీరలో వనరాణి కెంత అందమో? 
ఎ చూపులైన రాగాలలో పులకించె నీ వేళలో! 


మొదలగు గీతాలు దూరదర్శన్‌లో ప్రసారమయ్యాయి. 
వై. రామకృష్ణారావు రచించిన గేయాల్లో 


4: 


శ్రీరామా! రఘురామా! 

అఘవిరామా! ఘనశ్యామా! 

(సంగీతం : ఘంటసాల విజయ్‌కుమార్‌, గానం 
జయ జయహే శర్వాణీ! నమోస్తుతే భవానీ! 
మునిజన హృదయ సరోజ నివాసిని 

(సంగీతం : పి.వి.ససాయిబాబా, గానం రామాచారి) 
ఎదురుగ కనిపించరా కృష్ణా! నా 

ఎదలో నివసించరా! 

(గానం : సురేఖా మూర్తి) 

నీ ఒడిలో - నీ కౌగిలిలో 

అనుపమ కవితానుభూతి! 

సుమధుర మృదుభావగీతి! 

(సంగీతం : విన్నకోట మురళీకృష్ణ. గానం : పివి రాజేశ్వరరావు) 


ps 
(3 
౮ 


మొదలగు గీతాలు దూరదర్శన్‌లో ప్రసారమయ్యాయి. 


దూరద 


రన్‌లో 'లలితగీతాలు' శీర్షికతో మొదట్లో లలితగీతాలు ప్రసార 


మయ్యేవి. శ్రీమతి యార్లగడ్డ శైలజ ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్‌గా వచ్చాక లలితగీతాల 


ప్రసారంలో ప్రత్యేక శ్రద్ద కనబరచి 'భావవల్లరి' అనే కొత్త 
మో గా 


ప్రవేశపెట్టారు. 
సందర్భంలోనే 
1. 


ప్రతి గీతాన్ని అందమైన వ్యాఖ్యానంతో ప్రసారం చెశారు. అలాంటి 
వడ్డెపల్లి కృష్ట రచించిన 

తూరుపు తల్లి లాలనలో-తూగే మమతల ఊయలలో 

ఒక సూర్యుడు ఉదయించాడు-లోకాలను చెలిగించాడం 

(గానం - సి. పద్మజ) 


1  జదచార్య తియమలతో ముఖాముఖి 39 799/7 
2 వై రామకృష్ణారావుతో ముఖాముఖి 49 1997 


336 తెలుగులో లలిత గీతాలు 


2. సుమధుర గీతం - సుందర దేహం 
స్వర సంగీతం దానికి ప్రాణం 
(గానం : సి. పద్మజ) 
3. వెన్నెలంత చల్లనిది స్నేహము! 
మల్లెయంత తెల్లనిది స్నేహము! 
(బృందగానం) 
4. భరతభూమి నా గేహం - భరతజాతి నా డేహం! 
మంచిని పరిపాలించే మానవతకు దాసోహం! 
(బృందగానం) 
మొదలగు గీతాలు శ్రీమతి సి. ఇందిరామణి సంగీత దర్శకత్వంలో 
ప్రసారమై (ప్రేక్షకుల ఆదరాన్ని చూరగొన్నాయి. ఆ తర్వాత వి.యస్‌. నారాయణ 
మూర్తి గారి ఆధ్యర్యంలో బృందగానాలుగా 
1. సమతా మమతా చాటుదాం! 
శాంతి స్వరాలను బూటుదాం! 
(సంగీతం : కొచ్చర్లకోట సూర్యప్రకాశరావు) 
2. జాతెపితా! ఓ జగతఅహితా! 
అందరినీ ప్రేమించే అహింసావ్రతా! 
(సంగీతం : టి.ఆర్‌. జయదేవ్‌) 
3. భరతుడు రాముడు ఎలిన దేశం! 
బంగరు భూముల భారతదేశం! 
(సంగితం ఎస్‌ పి. రాజారాం) 
4. స్వతంత్ర భారత త్రివర్ణపతాక - నింగిని ఎగిసే సమయమిదే! 
సమైక్య భావపు స్వేచ్చాగీతిక స్వరమున పాడే సుదినమిదే! 
(సంగీతం : నల్లూరి సుధర్‌ కుమార్‌) 
వడ్డెపల్ల కృష్ణ గీతాలు దూరదర్శన్‌లో ప్రసారమై శ్రోతలను అలరించాయి 
నూతన సంవత్సర స్వాగత సందర్భంగా ఎర్పాటయ్యే ప్రత్యేక కార్యక్రమాలై 
బాణీలకు గీతాల్ని వాయించే ఒరవడిని కూడ యార్తగడ్డ శైలజనే ప్రవెశపెట్టడం 
విశేషం! ఆ ఒరవడిలో ఆమె వడెపల్షి కృష్ణ మరియు చైతన్య ప్రసాద్‌లచే 
ప్రథమండా ఆలూంచారు ఆ సందర్భంగా నల్లూరి సుధీర్‌కుమార్‌ సమకూర్చిన 
స్వరాలకు 
1. నవ్వుల పువ్వులే మోవిపై - మోముపై 
జివ్వున పూయనీ, సరాగమే పరాగమై 
(రచన : వడ్జెపల్లి కృష్ణ. గానం ఎస్‌.పి. శైలజ) 
2. 'లష్లి'గ-తెలతెల్ల'లిల్లీ'గా అరుదెంచె అందంగ విరబోణి! 
తరగల్లె-సందేళ పొద్దోలె పయనించు ఈయీడు యిక రాదు! 
(రచన. = వడ్డెపల్లి కృష్ణ, గానం : ఎస్‌.పి శైలజ) 


అలితగీత వ్రనారం 337 


3. అభినయాల అల ఉఊర్వశివో? ఎదను ఎలు ప్రియ .పేయసివో? 
ఓర చూపుల ఓ వయారీ! నటన మాడే నా మయూరీ! 


(రచన 


వడ్డెపల్లి కృష్ణ, గానం ౪ మనో) 


4. ఓహో....కొత్తగాలి వీచె, పూలు పూచె 
అహో....కొత్త ఎరు పొంగె, నీరు పొంగె 


(రచన 


చెతన్య ప్రసాద్‌, గానం : శెలజ) 


మరియు టి.ఆర్‌. జయదేవ్‌ సమకూర్చిన స్వరాలకు 
5. ఓహో...ఓహో వసంతమా! నవమోహన జీవన వికాసమా!... 
భావుక పులకిత హృదంతమా! సుమబాల పరీమళ విలాసమా!... 


(రచన 


చైతన్య ప్రసాద్‌, గానం : వాణీ జయరాం) 


6. ఎదో భావ రాగం! ఎదో నవ్య యోగం! 
పహృదయవిణపైనా శ్రుతులు పాడెనే! 


(రచన 


చైతన్యప్రసాద్‌, గానం విజయలక్ష్మీ శర్మ) 


మొదలగు గీతాలు అల్లగా దూరదర్శన్‌లో ప్రసారమై చుక్షకుల 
మన్ననలందుకున్నాయి. సినీగీతాలతో పోటీపడ్డాయి. 

చైతన్యప్రసాద్‌ రచించిన మరికొన్ని గీతాలు కూడా దూరదర్శన్‌లో 
ప్రసారమయ్యాయి. వాటిలో 


శే 


పల్లెసీమ. పిలిచిందీ! పిల్ల ఎంకి పలికింది! 
చలాకీగ కులాసాగ పదం కదిపి కులికింది! 
(గానం . వాణీ జయరాం) 

శ్రమజీవుల హృదయంలో, స్వేద వేదగానంలో 
పునీతమై తిరుగుతోందిరా, ధరణీ చక్రం! 
(గానం : వాణీ జయరాం) 

తుహిన గిరి శిఖరాన-గిరితనయ సముఖాన 
నర్తించు నటరాజ అభివందనం! 

(గానం : రామలక్ష్మీ రంగాచారి) 

కదిలింది శివదివ్య వాదం! 

కదలి మొరసింది మంజీరనాదం! 

(గానం : మిత్ర అండ్‌ శారద) 

సుందర సుమ స్యందన మా బృందావనం! 
వేణుధరుని అధర మధుర అలాపనం! 
(గానం : సునంద) 

సేమించే హృదయానికి ప్రణమిల్లవే మనసా! 
వంచన ఎరుగని ఎడదకు వంగి యొక్కవే శిదనా! 
(గానం : బి. వసంత) 


1 చైతన్య ద్రసాదతో ముఖాముఖి . 8.9.1997 


338 తెలుగులో లలిత గీతాలు 


మొదలగు గతాలు మధురంగా మనసునాకర్షిస్తాయి. కాని 4వ గీతం 
రోహిణీ కుమార్‌గారి “శివపాద మంజీరనాదం' గీతం గ్రైరణతో రచించినటు 
తోస్తుంది. జ 
దూరదర్శన్‌ ఉద్యోగియేగాక ఉత్తమ కవియైన శ్రీవోలేటి పార్వతీశం రచించిన 
గేయాలు కూడ అనేకం దూరదర్శన్‌లో ప్రసారమై ఆ తర్వాత “ఊహ నుంచి 
ఊపిరికి” అనే గేయసంపుటిగా వెలువడ్డాయి. వాటిలో 
1. నదిలా ఒక కధలా సాగాలీ జీవితం! 
సుడులైనా వ్యధలైనా ఎవీ కావు శాశ్వతం! 
2. నిలిమేఘం స్వాతి చినుకులు చిలకరించింది 
పుడమి దేహం అణువు అణువున పులకరించింది 
3. శ్రుతి చేయనా రాగవిపంచి - పలికించనా మదినలరించి 
అనురాగ జలధిలో జగతినే మరిపించి 
4. అడుగిడితే ఆమని, పరిమభించును మధువని! 
నీవుండే ఎడదలో రవళించును రసధుని! 
5. పడగవిపి అమానుషం బుసకొట్టింది! 
కన్నతండ్రి మమతల కది వెలకట్టింది! 
6. వెన్నెలమ్మ ఒడి వున్నది రేయికి! 
కన్నతల్లి జాడ ఏది తండ్రికి-నా తండ్రికి! జో...లాలీ! 
7. పూరిస్తుంటే కోటి గొంతుకల శంఖారావం, 
దద్దరిల్లింది ప్రతిధ్వనులతో భూనభోంతరం! 
8. హేమంతానికి సీమంతం! మాయింట పేరంటం! 
ఇంతులారా రారండి! చేమంతులు కొని తేరండి! 
మొదలగు గీతాలు మన మనసుల్ని ఆనందతరంగాల్లో తేలుస్తాయి. ఇలా 
ప్రముఖ కవులే గాక అత్యాధునిక కవులు కూడా రచించిన ఎన్నో లలిత గీతాల్ని 
ఇటీవల దూరదర్శన్‌ ప్రసారం చేసిందంటూ ఒక పట్టికను - లలిత సంగీత 
ప్రయోక్తగా పనిచేస్తున్న వి.యస్‌. నారాయణమూర్తిగారు అందించారు. వాటి 
వివరాలు అనుబంధంలో ఇవ్వబడ్డాయి. 
ఇలా ఎందరెందరివో ఎన్నెన్నో గీతాల్ని ఎంచుకొని దూరదర్శన్‌లో చక్కని 
చిత్రీకరణతో ప్రసారం చేశారు. 
అటు ఆకాశవాణి, ఇటు దూరదర్శన్‌ పైన పేర్కొన్న విధంగా భావుకత 
గల గీతాల్ని ప్రసారం చేసి లలితగీతరచనలకు మంచి ప్రోత్సాహాన్ని అందించాయి. 
అటు సినీ గీతాలకు, ఇటు జానపద గేయాలకు మధ్య లలితగీతాలు కూడ 
తీసిపోకుండా తీగలా (ప్రాకిపోవడానికి పందిరిలా నిలిచాయి. 
ప్రసారిత లలిత గీతాల మోద ప్రత్యేకంగా సిద్దాంత వ్యాసమే వ్రాయడానికి 
అవకాశం వుంది. అయితే పరిధిని, పరిమితిని దృష్టిలో వుంచుకొని, ఇంతటితో 
'ప్రసారం విభాగాన్ని ముగిస్తూ, “ప్రచారం విభాగంలోకి అడుగిడుతున్నాను 





8. లలితగీత ప్రచారం 


ప్రస్తుత ప్రపంచంలో 'ప్రచారం అన్ని రంగాలలోనూ ముందడుగు వేసింది. 
ఎంతటి విశేష ప్రచారం చేస్తే ఆంతటి ఖ్యాతి లభించే అవకాశం వుంది. 
సినిమాలకు, నిత్యజీవితంలో మనం ఉపయోగించే సబ్బులు, టాయ్‌లెట్‌ పౌడర్లు, 
క్రములకే గాక క్రిమిసంహారక మందులకు, తుదకు కూరల్లో వాడుకునే 
సామాన్యమైన చౌక ధరపు ఉప్పుకు కూడ ఎన్నెన్నో వ్యాపార ప్రకటనలు చిన్న 
చిన్న పాటల రూపంలో 'జింగిల్స్‌ గా వెలువడడం గమనిస్తూనే వున్నాం. ఇలాంటి 
అనేక వ్యాపార ప్రకటనలకు, ప్రచారాలకు ప్రస్తుతం పత్రికలేగాక రేడియో, 
దూరదర్శన్‌, సినిమాలు, క్యాసెట్లు ప్రధాన సాధనాలుగా వర్ధిల్లుతున్నాయి. 
ప్రచారంలో పలువిధాల లాభాల్ని ఆర్జించిపెడుతున్నాయి. 

మన భారత జాతీయోద్యమ కాలంలో ఉద్యమ ప్రచారానికి మొదట 
పత్రికలే ప్రధాన సాధనాలయ్యాయి. పాటలే ప్రత్యర్శలపైకి ఎక్కుపెట్టే 
ఈటెలయ్యాయి. జాతీయోద్యమానికి బాటలయ్యాయి. 


జాతీయోద్యమం - జాతీయత 


ఆంగ్ల విద్యావ్యాప్తి, పాశ్చాత్య సంస్కృతి-పాలనపై భారతీయుల్లో విముఖత, 
వ్యతిరేకత ఎర్పడింది. ఇట్ట వ్యతిరేకత వ్యక్తపరిచేందుకు తాము నివసిస్తున్న 
మాతృభూమిపై, స్వదేశవస్తు, జనబాహుళ్యంపై (ప్రమ పెంపొందించుకోవడాన్ని 
'జాతీయత'గా పరిగణించడమైంది. ఆంగ్లంలో Nationality - Nationalism అనే 
పదాలతో జాతీయత వ్యవహారంలో వుంది. 


"Nationalism is a state of mind, in which a supreme loyality of the 
individual is felt to be due to the Nation state. A deep attachment to one's 
native soil, to local traditions and to establish territorial authority has escisted 


in varying strength throughout history" అని “హాన్స్‌కోన్‌' అనే ఆంగ్ల రచయిత 
కూడా జాతీయతను నిర్వచించారు. 

ఇట్టి జాతీయతను హృదయంగా చేసుకొని, స్వదేశాభిమానం ఊపిరిగా 
పోసుకొని, ఆంగ్లేయుల వలస పాలనను ప్రతిఘటించిన పద్ధతినే మనం 
జాతీయోద్యమంగా పర్కొన్నాము. స్వపరిపాలన సాధనకై జాతియావత్తును 
చైతన్యవంతం చేయడమే జాతీయోద్యమంగా భావించాము. ఈ లక్ష్యసాధనకై 
విదేశీవస్తు బహిష్కరణ, స్వదేశీ పరిశ్రమల స్థాపనై కంకణబద్దులయ్యాము. ఆ 
సందర్భంగానే రాట్నంపై నూలువడకడం, ఖాదీ వస్తాల్ని తయారు చేయడం, 
ధరించడంకై భేరీ మోగించడమైంది. వివిధ గీతాల్ని ఉద్రెకపూరితంగా 
రచించడమైంది. 





1 Nationalism - దా meaning and history (Revised Edition) 1965 
Hans Kohn 


340 తెలుగులో లలిత గీతాలు 


పుత్రికలు - ప్రచురణలు 


ఇట్టి రచనల్ని “20వ శతాబారంభంలో చిలకమర్తి నడిపిన 'మనోరమి 
(1906) 'దేశమాతి (1910) ముట్నూరి కృష్ణారావుగారి కృష్ణాపత్రిక (1907) 
కాశీనాథుని నాగేశ్వరరావు పంతులుగారి “ఆంధ్రపత్రిక (1908) వంటి పలు 
పత్రికలు ప్రచారం చేశాయి.” 'బెంగాల్‌ విభజన తరువాత జాతి జనుల నుత్తేజ 
పరుస్తూ వెలువడిన మొట్టమొదటి భారత జాతీయోద్యమ గీతంగా బంకించంద్రుని 
'వందేమాతరంి నిలువగా ఆ వందేమాతరం గీతం డరణతో డిసెంబర్‌ 15, 
1905 నాటి 'కృష్ణాపత్రికొలో తెలుగులో 'దికై ఆఫ్‌ మదర్‌ ఇండియా. శీర్షికన 

హిందువులారా! ఎన్నాల్లీ గతి 
మందమతులరై మాటికి జెడెదరు 

అనే గీతం ప్రచురించబడింది.” కాని ఆంగ్లేయుల అధికారానికి భయపడో, 
మరే కారణం చేతనో ఆ గీత రచయిత ఎవరో వెలుగులోకి రాలేదు. ఇదే 
దారిలో “మేలు కొలుపు పాటి, 'మాలవాండ్రపాట' కూడ “ఆంధ్ర భారతి (1919) 
పత్రికల్లో అజ్ఞాత కర్శత్వంతో వెలువడడం చేత గురజాడ 'దేశభక్తి గీతమే 
(1910) ప్రథమ గీతంగా ప్రాచుర్యంలోకి వచ్చినట్లు “అవతరణం'లో ఇదివరకే 
వివరించడమైంది. ద్వితీయ గీతాలుగా రాయప్రోలు “జన్మభూమి”, “తమ్ముడా” 
విపులికరించడమైంది. 

ఈ జాతీయోద్యమమే క్రమంగా స్వాతంత్రోద్యమంగా రూపుదాల్సింది. 
అట్టి స్వాతంత్రోద్యమంలో కవులనేకులు పాటల్నె తూటాలుగా పేల్పారు. అలా 
పాటల్ని తూటాలుగా “పేల్చిన వారిలో శ్రీగరిమెళ్ల సత్యనారాయణగారు 
అగ్రగణ్యులు. వారు 1921లో సహాయ నిరాకరణోద్యమ సందర్భంగా రచించిన 

'మా కొద్దీ తెల్లదొరతనము - దేవ 
మా కొద్దీ తెల్ల దొరతనము 

మా ప్రాణాలపై హొంచి 

మానాలు హరియించో 1 మూ ॥ 

అనే గీతం ఊరూరా వాడ వాడ ప్రజల గొంతుల్లో ప్రతిధ్వనించింది. 
అఖండ మౌఖిక (ప్రచారంతో స్వాతంత్ర్య సమర శంఖారావంగా పరిణమించింది. 
ఆ తర్వాత 'దేశమాతిను స్తుతించే- 

వందన మిదె గైకొనుమో భారత జనని! 

భారత జననీ-మా పాలిటి రాణీ! 

ముప్పది కోట్ల జనమునకు మూలమాతవు! 

మూల మాతవు -మా పాలినేతవు 1 వం ॥ 
1,2 ఉద్యమ గీతాలు డా.ఎన్వీ్‌ నత్యనారాయణ వుట 43, 45 
3౩ న్వరాజ్య గీతములు - గరిమెళ్ల నత్యనారాయణ 


అలితగీత వచారం 3471 


అనే గేయం కూడ అధిక ప్రచారాన్ని అందుకున్నది ఇలాగే చేశమాతను 
స్తుతిస్తూ న్వరాజ్య సాధన ప్రచారానికి ఉపయుక్తంగా శ్రీవడ్డాది సీతా 
రత పూడిపెద్దితో రచించిన 
“దండాలు దండాలు భరతమాత 
అవి అందుకొని దీవించు భరతమాతి 
మరియు విడిగా రచించిన 
'నమో హిందు మాతా! 
సుజాతా! నమో జగన్మాతా! 
గోలుకొండ నీ రత్న కేశమట 
కోహినూరు నీ జడలో పువ్వట-”' 
అనే గీతాలు అధిక ప్రజాదరణ పొందాయి. ఆ తర్వాత వేదుల 
సత్యనారాయణశాస్తి గారి 
జయము హిమగిరి మణి కిరీటా! 
జయము సింహళ పాదపీఠా! 
జయము విజయాంకిత లలాటా! 
జయము ప్రియజననీ! 
అనే గీతంతోపాటు, కవికొండల రచించిన 
హిమిగిరి శిఖరము - వింధ్య వనీంద్రము 
కన్యా కుమారి పదడిండీరము 
అనే గీతం మన దేశీయుల నుత్తేజ పరిచాయి. 
మన బానిసత్వపు సంకెళ్లను బ్రద్దలు చేయడానికి శ్రీ మిక్కిలినేని 
భగవంతరావుగారు 
భరత వీరులం - పరవిదార శూరులం! 
స్వారాజ్య యుద్ధమునకు సిద్దమైన దీరులం! 
బానిస సంకెళ్లు బోవ ప్రాణమైన యొగ్గుతాం!” 
అని ప్రతిజ్ఞ చేయగా, 1930లో ఉప్పు సత్యాగ్రహోద్యమ సందర్భంగా 
వీరగంధము డెచ్చినారము 
వీరుడెవ్వడో దెల్పుడీ! 
పూసిపోదుము, మెడను వైతుము 
పూలదండలు భక్తితో 
అని త్రిపురనేని రామస్వామి చౌదరి వీరగీతాలాపన చేశారు. 
ఆ తర్వాత 
బ్రహ్మపురము మందేరా! 
పర్లాకిమిడి మందేరా! 


1 జాతీయ గీతాలు - గురజాడ రాఘవ శర్మ 
2 జాతీయ గీతాలు - మిళ్సలినేని భగవంతరావు 


342 తెలుగులో లలిత గీతాలు 


కాదని వాదుకు వస్తే 
కటకం దాకా మందేరా!' 
అని “'మందేరా' గేయంలో ఆవేశంతో గర్జించాడు. 
బసవరాజు అప్పారావుగారు 
భారతదేశపు దాస్యము బాపగ 
పయనమాయె మా మోహనగాంధీ! 
చావో జయమో తేలందే యీ 
జన్మకు మల్లీ కనబడడండోయ్‌! 
అని ప్రజల్ని సత్యాగ్రహ సమరానికి పురికొల్పారు. 
శ్రీ శిష్టా సత్యనారాయణ రాజశేఖరం గారి 
'నా మాతృభూమికై- ప్రాణ మొడ్డెదను 
నన్నడ్డు పెట్టకే - నను గన్న తండ్రి 
దేశమునకై జన్మ - ధారబోసెదను 
నను నిల్పబోవకే - నను గన్నతండ్రి" 
అనే గీతం మంజరీ ద్విపద గణాలతో సాగి మాతృదేశాభిమానాన్ని చాటింది. 
శ్రీ దామరాజు పుండరీకాక్షుడు గారి 
“శీ గాంధి నామం - మరువాం మరువాం 
సిద్ధము జైలుకు వెరువాం వెరువాం 
అనే గీతం చతురస్ర గతిలో సాగి, లారీ దెబ్బలకు బెదరక గాంధీజీ 
చూపిన మార్గంలో స్వరాజ్యం సాధిస్తామనే లక్ష్యాన్ని ప్రకటించింది. ఆ తర్వాత 
“క్విట్‌ ఇండియా ఉద్యమ రథ సారథి జయప్రకాశ్‌ నారాయణను స్తుతిస్తూ 
“కరుణశ్రీ' గారు. 
“కుటిల జటిల శృంఖలాల 3+3+3+3=12 
పెట పెట పట ఫటా తెంచి 6+3+3=12 
వెలువడింది వెలువడింది, 
విప్లవ సింహ కిశోరంో 
అంటూ ఉద్యమానికి కావలసిన ఉత్తేజాన్ని పదగుంభనం లోనూ త్రిశ్రగతిలో 
ప్రతిఫలింపజేశారు. అనంతరం నేతాజీ “ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ సమర నేపథ్యంలో 
'కదనోద్ధత కర్మవీర 6+3+3=12 
వదనోద్గత రుధిర పూర  6+3+3=12 
బలిపులకిత నవభారత 
జగతీ జాగరణాంజలి 
తరుణ తరుణ బాష్పాంజలిో 
7 నూతాశ్రము గీతాలు - కవిరాజు త్రిపురనేని రామస్వామి బొదరి 
2 జాతీయ గీతాలు - శిష్టా నత్యనారాయణ 


3. జాతీయ గీతాలు - గురజాడ రాఘవళర్మ 
4,౭. అరుణ కిరణాలు - కరుణశ్రీ 


అని జాగరణాంజలి ఘటించారు. 
“అస్పృశ్యత పై అల్లిన శ్రీ మాధవపెద్ది బుచ్చి సుండరరామశా ప్రిగారి 
అంటరాని వారెవరో కాదు 
మౌ 
వెంటరానివారే! 
అనే గీతం మానవతా మార్గంలో సాగనివారే నిజమైన అంటరాని వారంటూ 
మారుమోగింది. దేశంలోని మారుమూలలదాకా అత్యంత ప్రచారం పొందింది. 
స్వాతంత్రోద్యమంకై స్వరమెత్తిన “అస్పృశ్యత' రూపుమాపుటకై కూడ 
ఎలుగెత్తారు. “హరిజనుల పాటలు అను గ్రంథమే వెలువరించారు. 
ఎవరెన్ని చెప్పిన హండదూదేశవాసు 
లేక సోదరులేనండి! 
అంటు దోషము చాటుదామురండి! 
ఈ కుంటి వాదనలు గూటిలో పెట్టండి! 
అంటూ భారతీయులంతా ఒక్కటనే భావాన్ని నొక్కి చెప్పారు. శిష్టా సత్య 
నారాయణ గారు న 
మాల మాదిగలు కారు! భారత 
మాత కన్న సుకుమారులు మారు 1. పూల -॥ 
అంటరాని తనమేదో? మా 
కంటికి కనబడలేదే! 
అని "'జాతీయ గీతములు ఎన్నో ఆలపించారు. జాతీయోద్యమ కాలంలో 
అంటరానితనాన్ని నిరసించడం నాయకుల ప్రచారాల్లో ప్రధానాంశాలుగా వుండేది. 
“కరుణశ్రీ. గోరు నాలుగు అగ్రవర్ణాలను అన్నయ్యలుగా, అయిదవ చిన్నవాడైన 
హరిజనుణ్ని (పంచముడు) తమ్ముడిగా, భారతిని తల్లిగా చేసి అల్లిన “తప్పులేని 
తమ్ముడు అనే గీతం “అరుణకిరణాలు' [గ్రంథంలో కరుణార్షంగా కనిపిస్తుందెలా- 


చచి అలా లా పు చ చు ఉలుచునుభా వ వురి ఇచిచ చా ణి చును చబాచ అబ చాచిళా దితి 


అన్నలంతా గూడి 5-+5=10 
నన్ను కేటా జేసి 5+5=10 
జట్టులో రానీక 
నెటివేశారంచు 


బం చి ఆ చచి లచ లభ ద చిటు ల అప టు వతు చాత ఖు ఇ పభ శుభాలు ఖిలా 


కడగొట్టు తమ్ముడని 
గారాబు తమ్ముడని 
కని కారమే లేని 

కటిక రక్కసులార! 
ఏ తపు జేశాడురా? 


344 తెలుగులో లలిత గీతాలు 


మో సొమ్ము 
ఎమి కాజేశాడురా? 
బుండగతితో భారతి గుండెను పిండినట్లు పలికిన వైనం, దళితజాతి 
దెన్యంతో పాటు చివరలో నిలదీసి ప్రన్నించడమూ గోచరిస్తుంది. బసవరాజు 
అప్పారావుగారు కూడ 
గాంధి మహాత్మ...గాంధి మహాత్మ 
ఈ గోరమేమి? మా నేరమేమి? 
మాల మాదిగలం మనుషులంగామా? 
అంటూ తమను కాచి రక్షించమంటూ గాంధీజీని అవతారపురుషునిగా 
కీర్తించారు. 
సిగ్గు లేదా? నీకు శెరము లేదా? 
సీతాకోక చిలుక లాగ - సీమగడ్డ కట్టి తిరుగ 
అని విదేశ వస్త్రధారులను, బహిరంగంగానే మందలించారు. “జాతీయ 
గీతాలు'లో 
జయభేరి మోగింది - జనులార లేవండి 
జయము హపొండెడు దాక - శాంతమూ లేదండి 
అని మల్లాది చంద్రశేఖరరావు సమరానికి జనాన్ని సమాయత్తం చేస్తూనే 
లెండోయి లెండోయి - తండోపతండాలు 
రండోయి రండోయి - జండాలు చేబూని 
అని ఖండగతిలో విప్లవాహ్వానం పలికారు. 
జయ జయ జయ పియభఖారత 
జనయిత్రి దివ్యధాత్రి!... 
అని కృష్ణశాస్త్రిగారు జాతీయోద్యమంకై దేశమాతను స్తుతించారు. 


జయము జ్ఞాన ప్రభాకరా! 3+3+3+3=12 మాత్రలు 
జయము శాంతి సుధాకరా! 3+3+3+3=12 మాత్రలు 
జయము మోహ తమోహరా! 3+3+3+3=12 మాత్రలు 
జయ జయ కరుణాకరా! 4+4+3=11 మాతలు 


అని బ్రహ్మ సమాజ ప్రచారానికై జ్ఞాన ప్రభాకరుడైన ఈశ్వరుడొక్కడే అన్న 
నినాదంకై కమనీయ పల్లవులెన్నో అల్లారు. మూఢ విగ్రహారాధన విడనాడడానికి 
ప్రచారగీతంగా పనికి వచ్చేలా, “శిథిలాలయమ్ములో - శివుడు లేడోయి”* అని 
ప్రతి కోవెలకూ పరుగిడకు 
ప్రతి బొమ్మకు కైమోడ్చకు 
అని రకరకాలుగా అద్భుతరచన చేశారు. 
ఇలా బ్రహ్మసమాజ ప్రచారానికి, జాతీయోద్యమానికి అనేక గీతాలు 
వెలువడినబ్లే, ఆంధ్రరాష్ట్ర అవతరణకూ అనేక శ*కివులు తమ కలాల్సి కదను 


అలితగీత చచారం 345 


దొక్కించి నూతన చైతన్యాన్ని రగలింపజేశారు 'ఆంధ్రజాతీయ గీతాల్ని 
ప్రభవింపజేశారు. 


ఆంధ్రోద్యమ గీతాలు 


ప్రజాశక్తి ఆఫీసు. 1945-46లో పుచ్చలపల్లి సుందరయ్య నేతృత్వంలో 
నిర్వహించిన ఆంధ్రజాతీయ గీతాల రచనల పోటీలో 


వహెడరా ఓ తెలుగువాడా! 3+4+3+4=14 మాతలు 
పాడరా ఓ కలిమిరేడా! 3+4+3+4=14 మాత్రలు 
ఐదు కోటుల తెలుగుబిడ్డల 3+4+3+4=14 మాత్రలు 
ఐక్య కంఠము లొక్కపెట్టున 3+4+3+4=14 మాత్రలు 
జయము జయమని తెలుగుతల్లికి 3+4+3+4=14 మాత్రలు 
విజయగీతిక లాలపింపగ 3+44+3+4=14 మాత్రలు 


అని కొండేపూడి లక్ష్మినారాయణగారు మిశ్రగతిలో రచించిన లూ గీతానికి 
ప్రథమ బహుమతి లభించింది." అయితే కొండేపూడి గీతంతో పాటు ఆం(ధావని 
అంతటా అఖండ ప్రచారాన్ని - ప్రజాదరణను పొందిన గీతంగా శ్రీవెములపల్లి 
శ్రీకృష్ణగారి 
చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా! 
గతమెంతొ ఘనకీర్తి గలవోడా! 
సాటిలేని జాతి - ఓటమెరుగని కోట 
నివురు గప్పేనేడు - నిదుర పోతుండాది 
జైకొట్టి మేల్కొలుపు తెలుగోడా! 
గతమెంతొ ఘనకీర్తి గలవోడా!” 
అనే గీతాన్ని పేర్కొనవచ్చు! ఇందులో బాలచంద్రుని, తాండ్రపాపారాయుని, 
కాకతి రుద్రమ్మ మాంచాలల తెలుగువాడిని-వేడిని కీర్తించడం జరిగింది. అలాగే 
వెనుక తరముల వారి 
వీర చరితల సిరులు 
నార్వోసి త్యాగంపు 
నీర్వెట్టి పెంచరా 
విరిసి సుఖములు పండురా! 
పలనాడు 
వెలలేని మాగాణిరాో 


న ననన 


1 తెలుగులో ఉద్యమగీతాలు - డా యస్వీ. నత్యనారాయణ వుట 176 
2 ఆంధజాతీయ గీతాలు - వ్రజాళక్త్‌ వ్రచురణ 
3 ఆం(ధజాతియ గీతాలు - ఇవజాళక్తి ప్రచురణ 


346 తెలుగులో లలిత గీతాలు 


అని పలనాటి ఉజ్జ్వల చరిత్రను ఉద్వేగంగా శ్రీపులుపుల వెంకటశివయ్య 
రచించారు. పై రెండు గీతాలూ ఖండగతిలో నడిచి అఖండ ప్రచారాన్ని 
పొందినవే! 

1947-50 మధ్య కాలంలో జరిగిన సభల్లో, ముందుగా దేశమును 
(ప్రేమించుమన్నా, “చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా, “పలనాడు వెలలేని మాగాణిరా' 
అనే పాటల్ని బి. గోపాలం గొంతెత్తి పాడేవాడని, ఆ తర్వాతనే. సభలు 
ఆరంభమయే్యేవని తమ 'చేరాతిల్లో డా. చేకూరి రామారావు రాశారు." అనగా 
అవి ఎంతటి ప్రచారానికి ఉపకరించాయో అర్ధమవుతోంది. 

ఆ తర్వాత ఆంధ్రజాతీయ గీతంగా కాంగ్రెస్‌పార్టీ సభల్లోనూ, సమావేశాల్లోనూ 
శ్రీబెజవాడ గోపాలరెడ్డిగారి ప్రోత్సాహంతో మార్మోగిన పైడిపాటి సుబ్బరామశాస్తిగారు 
రచించిన 

త్రిలింగదేశం మనదేనోయ్‌! 4+4+4+2=14 
తెలుంగులంటే మనమేనోయ్‌! 4+44+4+2=14 
దేశభాషలా తీరుల్లోకి 

ఆంధ్రమ్మంటే అతిమధురం! 

రాయలు మనవాడోయ్‌-పండిత 

రాయలు మనవాడోయ్‌! 

కలం తిక్కనా - ఖడ్డ తిక్కనా 

గణపతి దేవులు మనవారోయ్‌! 

అమరావతి నాగార్జునకొండా 

సిద్ధహస్తులా శిల్పాలోయ్‌! 

అనే గీతం ఆంధ్ర సంస్కృతిని అభివర్ణించడమేగాక, ఆంధ్రరాష్టావతరణకు 
ఉత్తేజాన్ని కలిగించింది. కరపత్ర గీతంగా విశేష ప్రచారాన్ని పొందింది. జగణం శో 
ఆరంభమైన పల్లవి జయభరిగా మోగింది. అక్కడక్కడ మధ్యలో మిశ్రగతి తాం; 
చూసినా చతురస్రగతిలోనె ప్రధానంగా సాగింది. 

అదే కాలంలో అనేక రాజకీయ, సాంస్కృతిక సమావేశాల్లో (ప్రార్ధనా 
గీతంగా ప్రాచుర్యం గాంచిన మరోగీతం, శ్రీశంకరంబాడి సుందరాచార్య రచించింది. 
అది - 


మా తెలుగు తల్లికీ మల్లెపూదండ = 5+5+5+2=18 
మా కన్న తల్లికీ మంగలారతులు = 54+5+5+2=18 
కడుపులో బంగారు-కనుచూపులో కరుణ = 5+5+5+5=20 
చిరునవ్వులో సిరులు-దొర్లించు మాతల్లి = 5+5+5+5=20 1మా॥ 


1 ఆంధ్రజ్యోతి దినవత్రిక తేది. 70.70. 7987 


2. ఆంధ్ర జాతీయ గీతము ' శీర్షికతో కరవత్ర గీతంగా వేటపాలెంలోని 'సారన్వత నికేతనము” 
(గ్రంధాలయంలో ఈనాటికీ భద్రంగా వుంది 


లలితగీత వ్రచారం 347 


గల గలా గోదారి - కదలిపోతుంటేను = ర5+5+5+5=20 
బిరబిరా కృష్ణమ్మ-పరుగులిడుతుంటేను = 5+5+5+5=20 
బంగారు పంటలే పండుతాయి............ = 5+5+5+2=17 
మురివాల ముత్యాలు దొర్హుతాయీ....... = 5+5+5+2=17 ni 
రుద్రమ్మ భుజశక్తి-మల్లమ్మ పతిభక్తి = 5+5+5+5=20 
తిమ్మరుసు ధీయుక్తి-కృష్ణరాయలకీర్తి = 5+54+5+5=20 


మా చెవుల రింగుమని-మారుమోగేదాక 5+5+5+5=20 
నీ పాటలే పాడుతాం-నీ ఆటలే ఆడుతాం =5+2+5+5+2+5=24 
జై తెలుగు తల్లీ-జై తెలుగు తల్లీ" = ర5+4+5+4=18 ॥మా॥ 
అనే గీతం “కడుపులో బంగారు-కనుచూవులో కరుణ అంటూ 
ఆంధ్రమాతను కనక గర్భగా - దయామయిగా అభివర్ణిస్తూ, సిరుల చిరునవ్వుల్ని 
చిందించే ఆ తల్లికి మల్లెపూదండను వేద్దామని కీర్తిస్తూ, త్యాగయ్య, తిక్కయ్య, 
రుద్రమ్మ తిమ్మరుసు, కృష్ణరాయాదులు గడించి పెట్టిన కీర్తి తమ చెవులలో 
మారుమోగాదాక ఆడుతూ పాడుతూ కలకాలం తెలుగుతల్లికి జై కొడుతూ 
జీవిద్దామనే భావన ఈ గీతమంతా సిరిమల్లెలా పరిమళించింది. అందుకే 
1974లో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ఆంధ్రరాష్ట్ర ప్రభుత్వం 
చేత ఆంధ్రుల జాతీయ గీతంగా ప్రకటించబడి పాఠ్యపుస్తకాలలోనూ విధిగా 
ప్రచురించబడింది. ప్రముఖ గాయని టంగుటూరి సూర్యకుమారి ఈ గీతానికి 
ఖండాంతరకీర్తి నార్జించి పెట్టింది. నాటినుండి నేటివరకు ఇంతటి ప్రచారాన్ని 
పొందిన మరొక గీతం లేదనే చెప్పవచ్చు! 
ఈ గీతం ప్రధానంగా 20 మాత్రల పంకులతో ఖండగతిలో సాగింది. 
పల్లవి మాత్రం 18 మాత్రల పంక్తులతో “మంజరీ ద్విపదలా 
మా తెలుగు | తల్లికీ! మల్లెపూ[!దండ 
మా కన్న | తల్లో | మంగళా![రతులు 
నడిచింది. మధ్యలో “బంగారు పంటలే...అనే పంక్తులు 17 మాత్రలతోనే 
నిలిచాయి. అయితే చివరలో దీర్భంగా సాగదీసి పాడితే పూరణ జరుగుతుంది. 
అలాగే చివరి రెండు పంక్తులు 24,18 మాత్రలతో విరిగాయి. కాని అవి 
భావావేశ ప్రకటనకు అనుకూలంగా గొంతెత్తడానికి వీలయ్యాయి. 
ఈ గీతం ముందు గ్రామఫోన్‌ రికార్డుగా తర్వాత చలన చిత్ర గీతంగా, 
క్యాసెట్‌ గీతంగానూ ప్రచారాన్ని పొందడం విశేషం! 
ఆంధ్రరాష్ట్ర అవతరణ విషయంలో అటు కేంద్రప్రభుత్వానికిగాని, ఇటు 
గాంధీజీకి గానీ శ్రద్ధలేదనే భావంతో 
రాదురా రాదురా రాష్ట్రం ఆంధ్రుడా! 
వృధా కంఠశోష 


వాం లట జటా తతి వదినా ఇ ణఆ పున ఇచా వణ 


1. స్వేచ్చావథం (గేయ సంకలనం) - విశాలాంధ (పయురణ 


348 


అని 


తెలుగులో లలిత గీతాలు 


అసలీ ఆంధ్రుల విషయం శ్రద్ధ 

ముసలి వానికే లేదూ! 

అయినవారికి ఆకుల కూడూ 

కాని వారికి కంచాలూ! 

లేరా తమ్ముడ! తేరా రాష్ట్రం! 

పరాపేక్ష వద్దూ! 

పైడిపాటి ఆగ్రహంతో ఎలుగెత్తి, కర్తవ్య బోధ చేశారు. 


తెలుగుబాలల హృదయాలలోనూ చైతన్యదీప్తుల్ని ప్రసరింపజేసిన నార్ల 


చిరంజీవి 


అని 


అని 


దేశమేదన్నచో - తెలుగుదేశమనుము 
జాతియేదన్నచో - తెలుగుజాతియనుము 
వంశమేదన్నచో - తెలుగు వాడననుము 
తెలుగు కీర్తిని చాటుము తెలుగుబిడ్లా!” 
ప్రబోధించారు. 

తెలుగుదేశము నాది 

తెలుగు వీరుడ నేను 

తెలుగు జెండా ఎదిరా? 

సోదరా? 

తెలుగుజెండా లేదురా! 

తెలుగు శౌర్యము నాలొ 

జీర్ణించి పోయింది! 

తెలుగు ధైర్యము నాలొ 

జీవించి మెరిసింది 

తెలుగు విరుని కత్తి 

తేజమొలికెడు నాడు 

బానిసత్వము మాకు కలదా? 
పారుబోతులు మాలొ కలరా? 

జంపన చంద్రశేఖరరావు వీరావేశంతో ఆంధ్రజ్యాలల్ని రగిలింపజేశారు. 
ఓ తెలివి మాలిన తెలుగువాడా! 
దండలు చరిచే దండుగ వాడా! 


అచు ఛచా ల నాల అ న వాచాచాి ల వయా భి బల విధిగా శు కారి ఉలి వి చుర లి ఉచ్చు చి అలయ దు మున వుం నాను వాలి అలా ఈ 


1+. జయభారతి (గీతావణి) - పైడిపాటి నుబ్బరామళాస్తి 


2 తెలుగు 


వూలు - నార్ల బఅిరంజీవు 


3. ఆంధ జ్వాల - జంవన చంద్రశేఖర రావు 


అలితగ్‌త 


వచారం 


దాసుడనంటూ డజణ్బం పెబ్బేయరా! 
నీ ఎదానకింకా 
ఆంధ్రదేశం మాటలు ఎందుకురా?" 


349 


అని అడివిబాపిరాజు వ్యంగ్యంగా ఎత్తిపొడిచారు. ఆంధ్రోద్యమంలో శాంతి 
యత్నాల వల్ల ఫలితం లేదంటూ, నడుం బిగించడమే తక్షణ కర్తవ్యమంటూ 


ఆంధ్ర యువక వీరులార! 
ఆలసింపనేల నోయ్‌? 
ఎక్‌-దో-తీన్‌-చార్‌ 
ఎకధాటిగాను నడిచి 
నడుములు బిగియించి టెండు! 
నదురు బెరుదు లేకరండు! 


అని త్రిశ్రగతిలో శ్రిజాస్తి వెంకట నర్పయ్య పోరాటపు బాట చూపారు. 
మరోవైపు 'నిజాం రాష్ట్రం'లో రాచరికపు వ్యవస్థపై పోరాడుతున్న తెలంగాణా 
ప్రజానీకాన్ని మేల్కొలుపుతూ 


అని 


తెలుగుబిడ్డా! మేలుకోవోయ్‌! 

వైజాము 

తెలుగుబిడ్డా లేచిరావోయ్‌! 1 ఆత ॥ 
దున్ని చెమటోడ్చి ఈ 

మన్ను బంగరు జేసి 

కరువుతో చచ్చేటి 

గతి ఎమి పట్టినది? n తె ॥ 


సుంకర సత్యనారాయణగారు సూటిగా ప్రశ్నించారు. 


బిరాన లేచిరండు తెలుగు 

జిడ్డలార ఒక్కటిగా 

దురాగతాలు సేయుదేశ 

ద్రోహి నణచి వేయగా "టి ॥ 
ప్రజా విరోధి యెవ్వడైన 

బతుకలేడు నిశ్చయం - నిశ్చయం 

ప్రజా బలాల ధాటి నాప 

బహతరము గాదువో! 
dE 1 చ || 


1 మాతృభూమి (మే 1949) నంచికలోని గేయం 
2 నవగీతాలు - జాస్తి వెంకటనర్చయ్య 


అంతేగాక 





350 తెలుగులో లలిత గీతాలు 


పరాక్రమించి ప్రతిఘటించు 
ప్రజల కెదురు లేదురా - లేదురా! 
అని సమరశంఖం పూరించారు. చైతన్య శక్తుల్ని మండించారు. 
కలమును కత్తిలా రుళిపించి నిజాము నెదిరించి నిద్రాణమైన తెలంగాణాన్ని 
మేల్కొలిపిన దాశరథిగారు 


కోటిన్నర నోటి వెంట 6+3+3=12 
పాటలుగా మాటలుగా 3+3+3+3=12 
దిగిపొమ్మని - దిగిపొమ్మని 6+6=12 
ఇదేమాట అనేస్తాను! 3+3+3+3=12 


వద్దంటే గద్దె ఎక్కి 
పెద్దరికం చేస్తావా? 
మూడు కోట్ల చేతులు నీ 
మేడను పడదోస్తాయి! 
మెడనే విడదీస్తాయి 
నీకు నిలుచు హక్కులేదు 
నీ కింకా దిక్కులేదు* 
అని త్రిశ్రగతిలో తీవ్రస్వరంతో నిజాం నిరంకుశత్వపు రాచరికాన్ని నిలదీసి 
నిందించారు. “విశాలాంధ్ర లో ప్రజారాజ్యం' నినాదం శీర్షికతో శ్రీశ్రీగారు 
శక్తి కోసమే నడు! 
ముక్తి కోసమే మను! 
విముక్తి కోసమే మను 
విశ్వశాంతి క్రాంతి కోస 
మే మనస్సు లేకమై 
నడూ నడూ! భయం గియం విడూ!* 
అని ప్రజారాజ్య స్థాపనకు ప్రతిఘటించుమని పిలుపునిచ్చారు. 
ఆవంత్స సోమసుందర్‌గారు నిజాంరాజును నిలదీస్తూ 
ఖబడ్దార్‌! ఖబడ్డార్‌ 
నైజాం పాదుషాయే! 
హిందూ ముస్లిం పీడిత 
శ్రమజీవులు ఏకమైరి! 
అని హెచ్చరించారు. ఆ తర్వాత 
ఒక నిరుడు మరణిస్తే 
వేలకొలది ప్రభవింతురు 
'జయగీతి” (వబోధ గేయాలు) - నుంకర నత్యనారాయణ 
2. దాశరథి కవిత - మవహోంధ వచురణలు 
3. స్ప్వేచ్చావధం (గేయనంకలనం) - విశాలాంధ్ర వ్రచురణాలయం 


iA 


అలితగీత వ్రచారం 357 

ఒక నెత్తుటి బొట్టులోనె 
ప్రళయాగు ప్రజ్యరిల్లు" 

ఆని చారిత్రక సత్యాల్ని చాటి చెప్పారు ప్రజాకవిగా జ్యాతిగాంచిన 

ద్దాల హనుమంతు 

ఈ భూమి నిదిరా! 
ఈ నిజాం ఎవడురా? 

అని గర్జిస్తూ 


రణభేరి మోగింది తెలుగోడా! 

రావోయి ముందుకూ మొనగాడా! 
ఆంధ్రవిరులు బాలచంద్రుకై తేవాలి 
మగువలందరు రుద్రమాంబలై కదలాలి 


అని స్వరమెత్తడమే గాక సమరమే సాగించా 


1948 లో విశాలాంధ్ర మాసపత్రికలో అచ్చయి. 
అదే బాటలో వెలువడిన గీతాలలో “యాదగిరి” గానం 


నిజాంకు వ్యతిరేకంగా 
జస 

వైజాము సర్కరోడా! 

నాజీల మించి నోడా! 


మిషీను గన్నులు గాని 

తువాకి బాంబులు గాని 

నివెన్ని తెచ్చిన గాని 

మేం లొంగిరాము కొడుకో! 

గోలకొండ ఖిల్లా కింద-ని 

గోరి కడతాం కొడుకో! 

వైజాము సర్కరోడా- 1వ ॥ 


అనే గీతం అత్యంత ప్రచారాన్ని పొందింది. ఇట్టి గీతాలే తర్వాతి కాలంలో 
“గద్దర్‌ పాటల కు ఊపిరులయ్యాయి. అయితే నా ఈ అంశం లలితగీతాలకే 
పరిమితమైనందున ఉద్యమాల్ని ఉర్రూతలూగించిన ఆ గీతాలనన్నీ-పాటలనన్నీ 
విపులంగా చర్చించడం లేదు. 


విజయాంధ్ర గీతాలు: 
ఆశించిన ఆంధ్రరాష్ట్ర అవతరణలో ప్రశంసాగీతాల్ని పలికించిన కవులనేకు 
లున్నారు. వారిలో దామరాజు పుండరీకాక్తుడు 


71 వజ్రాయుధం - నోమనుందల్‌ - 


విశాలాంధ్ర వ్రచురణాలయం 


2 నుద్దాల హనుమంతు పాటలు 


352 


తెలుగులో లలిత గీతాలు 


ఆడవే పాడవే అఖిలాంధ్ర జెండా! 
ఎగురవే ఎగురవే ఓ తెలుగుజెండా! 
ఆసేతు వింధ్యాద్రైి - వేదాద్రి భద్రాద్రి 
సింహాద్రి శిఖరాల - జైజైల వెలిశావు' 
అని తెలుగు జెండాను కీర్తించారు. 1.111956 నాడు ఆంధప్రదేశ్‌ 


అవతరించగానే ప్రజాకవి కాళోజీ నారాయణ రావుగారు 


ఏమానందము - ఎమానందము 
ఎమానందము ఈనాడు 
అందరి పాలిటి అమర తరువుగా 
ఆంధ్రదేశము ఈనాడు 
అవతరించినది అవతరించినది 
అవతరించినది ఈనాడు 
ముక్కోటాంధుల మొక్కులు చెల్లగ 
ఒక్కటె ఆంధ్రము ఈనాడు” 
అని పరవశించి పరమానందాన్ని చతురస్రగతిలో ప్రకటించారు. 
చిమ్మ చీకటి రాత్రి 
శిధిలమై పోయింది 
తూర్పు వాకిట మరల 
తొలిప్రొద్దు పొడిచింది 
అని పల్లా దుర్గయ్యుగారు నవోదయాన్ని ప్రస్తుతించారు. రుద్రవీణల్ని 


మోటిన దాశరథిగారు దరహాసంతో 


షి ఈ సు వా 


౨ఎన్నాళ్లకు తెల్లవారె 6+6=12 
ఎన్నాళ్లకు కన్నుదూరె 6+6=12 
వెలుగు వెలుగు-వెలుగు వెలుగు 3+3+3+3=12 
తెలుగు తెలుగు- తెలుగు తెలుగు! 3+3+3+3=12 


ఎది కాకతి? ఎవరు రుద్రమ? 

ఎవరు రాయలు? ఎవడు సింగన? 

అన్ని నేనే! అంతనేనే! 

వెలుగు నేనే! తెలుగు నేనేగో 
విజయాం(ధథ్ర గీతాలు (1954) దామరాజు వుండరీకాక్షుడు 
గేయోంజలి - ఆం(ధవదేశ్‌ వ్రభుత్వ పొరసంబంధళాఖు 
పాలవెల్లి - వల్లా దుధయ్య (తెలంగాణా రగయితల నంభుం) 
దాశరథి కవిత - మవహోంధ వచురణలు, మదాను 


అంటూ ఆనందోత్సాహాన్ని త్రిశ్రగతిలో వెల్లడించారు అంతా తానై 
పరవశించారు. 
ఆంధ్రరాష్ట్ర మవతరించె నోహో! ౩3+34+3+3+4=16 


అంధయుగం బంతరించె నోహో! 3+3+3+3+34=16 


సిందూరం వోరా తెలుగు 6+3+3=12 
సము. నేడు. విలసించెను 3+3+6=12 
మందారం వోలె తెలుగు 6+3+3=12 
మాట నేడు వికసించెను 3+3+6=12 
సంగీతం వోలె తెలుగు 6+3+3=12 
నింగి నేడు నినదించెను 3+3+6=12 
“జలపాతం” వోలె తెలుగు 6+3+3=12 
జాతినేడు ప్రవహించెను 3+3+6=12 1 ఆంధ్ర ॥ 


అని శ్రీ సి. నారాయణరెడ్డిగారు త్రిశ్రగతిలో ఆంధ్రరాష్ట్ర అవతరణాన్ని 
ఆందంగా ఒకే తూగులో అభివర్ణించారు. తెలుగు మందారంలా వికసించిందని, 
సంగీతంలా నినదించిందని, జలపాతంలా ప్రవహించిందని పదాల్ని కూడ, 
ప్రవాహంలా పరుగెత్తించారు. పల్లవిలోనే “ఆంధ్రరాష్ట్రమవతరించె' అనే పాదాలకు 
'ఓిహో అని చివర అదనంగా చేర్చారు. అందుకే అవి 16 మాత్రల 
పంక్తులయ్యాయి. 

ఈ విధంగా ఆంధ్రావతరణ సందర్భంగా వెలువడిన ఆనందగీతాలే గాక 
ఆ తర్వాత “జై తెలంగాణా (1969), జై ఆంధ్రా (1972) వేర్పాటు వాద 
ఆందోళనల్లో అనేక ఆవేశగీతాలు, ఆ తర్వాత మళ్లి సమైక్యాంధ్ర గీతాలు 
తలయెత్తాయి. విప్లవ ఉద్యమాలతో “విరసం గీతాలూ-గద్దర్‌ పాటలూ వ్యాప్తి 
చెందాయి. కాని అవన్నీ ఉద్యమగతాలైనందున, వాటిపై ప్రత్యేకంగా పరిశోధనా 
గ్రంథమే వెలువడినందున వివరంగా పేర్కొనడంలేదు. ఈ గీతాలన్నిటికీ ప్రధానంగా 
పత్రికలే ప్రధాన వేదికలుగా నిలిచి ప్రచారాన్ని కలిగించాయి. ఆ తర్వాత వివిధ 
సంస్టలు ప్రచురించిన కావ్యాలూ దోహదం చేశాయి. 


గ్రామఫోన్‌ లలిత గీతాలు 


ప్రచురిత గ్రంథాలు, పత్రికలేగాక అనేక లలితగీతాలకు తొలినాళ్లలో 
గ్రామఫోన్‌ రికార్డులు అధిక ప్రచారాన్ని కలుగజేశాయి. ఈ గ్రామఫోన్‌ రికార్డుల్ని 
ఇ. బెర్లినర్‌ అనే శాస్త్రవెత్త 1887లో కనుగొన్నారు. గ్రామఫోన్‌ రికార్డు మోద 
చిన్నసూదిలాంటిది తిరుగుతూంటే అందులోంచి ధ్వనులన్నీ తిరిగి వినబడే 
వీలవుతుంది. 





7 స్వేచ్భావధం (గేయ నంకలనం) విశాలాంద్ర వచురణాలయం, విజయవాడ-2 


354 తెలుగులో అలిత గీతాలు 


"Gramphone is an instrument, invented by E. Berliner in 1887 for 
reproducing sounds by means of a needle moving along the grooves of a 
revolving disc." 

మొదట్లో గ్రామఫోన్‌ రికార్డుల ద్వారా లలితగీతాలకు విశేష ప్రాచుర్యం 
కలిగించిన వారిలో రావుబాలసరస్వతీదేవి, యస్‌. రాజేశ్వరరావుగార్లు అగ్రగణ్యులు! 

1935వ సంవత్సరంలోనే రావుబాలసరస్వతి ఆరేళ్ల బాలగాయనిగా, కొప్పరపు 
సుబ్బారావు రచించినట్టి 

పరమ పురుష పరంధామ 
పతిత పావనా దేవ! 

అనే భక్తిగ్‌తాన్ని పాడగా హెచ్‌.ఎం.వి. కంపెనీ రికార్డును విడుదల 
చేసింది.” మొదట్లో ఈ రికార్డింగ్‌ బెంగుళూర్‌లో జరిగింది.” 

వయసుతో పాటు స్వరమాధుర్యమూ పెరిగాక రావుబాలసరస్వతి గాన 
సరస్వతిగా - లలితగీత సామ్రాజ్ఞిగా గణుతికెక్కింది. శ్రీయస్‌. రాజేశ్వరరావు 
స్వరపరచిన, శ్రినివాస్‌ రచించిన 

ఆ తోటలో ఒకటి - ఆరాధనాలయము 
ఆలయములోని అందగాడెవరే? 

అనే గీతాన్ని గోపికలా మధురభక్తితో మధురంగా పాడింది. శ్రీ కొనకళ్ల 
రచించిన 

ముసురేసిందంటే అసలే మతిపోతది మామో 
మామా శశి చెడినట్లుంది లోలోన - ఓ బంగరు మామో! 

అని అమాయక పల్లె పడుచులా గొంతులో విరహార్తిని పలికించింది. 

సన్యాసిరాజు రచించిన, 
రావే రావే కోయిలా! 
రాగము తీయవె కోయిలా! 

అనె పాటను యస్‌.రాజేశ్వరరావుతో కలిసి కలకోకిలలా స్వరమెత్తింది. 
ఈమె శ్రుతి పక్వమైన సుమధుర గానంలో వెలువడిన 

1. తుమ్మెదా ఒకసారి మోమెత్తి చూడమని 

చెప్పవే నా మాట రాచిలకతోడ (సన్వాసిరాజు) 
2. కోపమేల రాధా! దయచూపవేలనాపై? (రజని) 
3. పొదరింటిలో నుండి 

పొంచి చూచెదవేల? 

మొదలగు యుగళగీతాలు ఎన్నిసార్లు విన్నా మళ్లీ వినాలనిపించే 
మధురగీతాటే! 


1. Chambers 20th Century Dictionary (1983) Page : 545 
2. “లలితగీతాల సాదూజ్ఞ - రావు బాలనరన్వుతీదేవి 'వనుంధర (ఈనాడు) 24.8.1993 
3. రావు బాలనరన్యతీదేవితో ముఖాముఖి తేది. 26.2.1997 


అలితగీత (వచారం 355 


1936లో ఈమె సతీ అనసూయ చిత్రంలో గంగాదేవి 
పాట పాడింది. 1945లో ప హం కావడంతో జమోందాకి పరదాల మాటున 
నిలిచి, నటనకు స్వస్తి పలికి, సి.ఆర్‌. సుబ్బరామన్‌ సంగీత 
సినీ నేపథ్యగీతాల్ని కూడ పాడింది. సినిమాలలోనే గాక విడిగా పాడిన "సక్షలో 
తీయనిది స్నేహమే నోయి, వ్యష్టి జీవము చేదు పానీయమోయి' అనే లలిత 
గీతం అత్యంత ప్రజాదరణ పొందింది. అందుకు కారణం స్నేహాన్ని అంతబాగా 
నిర్వచించడమే కావచ్చు! “సృష్టిలో తీయనిది స్నేహమేనోయి అనే గీతాన్ని 
ఇంద్రగంటి హనుమచ్చాస్తిగారు రచించి మద్రాస్‌ హెచ్‌.ఎం.వి.రికార్డు కంపె 
వారు 1949లో నిర్వహించిన ఉత్తమగీతాల రచనల పోటీలో పాల్తాని ప్రధమ 
బహుమతి Mo వారి కుమారుడైన శ్రీ ఇంద్రగంటి శ్రీకాంతశర్మగారు 
నాతో చెప్పారు.' బసవరాజు అప్పారావు గీతాల్ని కూడ ఎక్కువగా పాడిన ఘనత 
ఈమెదే! 1945లో మంచాళ జగన్నాథరావు రచించిన 
బంగారు పొపాయి - బహుమతులు పొందాలి 
పాపాయి చదవాలి మామంచి చదువులు 
అనే గీతాన్ని ఖండగతిలో ఆర్‌.బాలసరస్వతి మృదుమధురంగా గానం 
చేయగా రికార్డుగా వెలువడింది. 1946-48 లో సదాశివ బ్రహ్మంగారి- 
1. గోపాల కృష్ణుడు నల్లన - గోకులంలో పాలు తెల్లన, 
వడ్డాది గారి జావళియగు 
2. సరగున రారా! సమయమిదేరా! 
సరసుడవని నీ సరసకు చేరితిరా! 
సన్యాసి రాజుగారి 
3. నిను నమ్మితి నోయీ రావో రావో? 
ఆ తోటలో ఒకటి ఆరాధనాలయము 
సేమ జగమిదే! కడుప్రీతియగునదే! 
పున్నమి చంద్రుడు ఉదయించెనుగా... 
రజని గారి 
7. 'ఓవిభావరీ! ఒహో విభావరీ!' 
మొదలగు గీతాల్ని ఆర్‌.బాల సరస్వతి వీనుల విందుగా గానం చేసింది.” 
శ్రీ రజనీ కాంతరావు రచించి స్వరపరిచిన 
పసిడి మెరుంగుల తళతళలు 
మిసిమి వెలుంగుల ములమలలు 
గౌతమి కృష్ణల గలగలలు 
గుడి జేగంటల గణగణలు 
అనె గీతాన్ని సినీనటి, గాయని, పి. భానుమతితో కలిసి పాడడం విశేషం! 
ఆ రోజుల్లోనె శాంతకుమారిగారు కూడ 


7 ఇంద్రగంటి శ్రీకాంతళర్మతో ముఖాముఖి తేది. 132.1997 
2. రావ్తు బాలనరన్యతితో ముఖాముఖి 26 2.1997 


Ce 


356 తెలుగులో లలిత గీతాలు 


ముజ్జగమ్ములు మోహించగ 
మురళిని మోయింవుమురా! కృష్ణా!... 
అని కృష్ణుని మోద అల్లిన భక్తిగీతాన్ని శ్రావ్యంగాపాడగా రికార్డు వెలువడింది. 
విజయనగరం సంగీత కళాశాలలో ద్వారం వెంకటస్వామి నాయుడు గారి 
వద్ద గాత్రం నేర్చుకొని, మధుర స్వర సాగరంగా, లలితగీత తరంగంగా పేరుగాంచిన 
డా. సాలూరు రాజేశ్వరరావుగారు మొదట్లో అనేక భావగీతాల్ని పాడారు. ఆ 
తర్వాత స్వరాల్ని కూర్చారు. “సితార కోసం వారిని ఈ వ్యాసకర్త ఇంటర్వ్యూ 
చేయగా తెలిసిన విషయాల ఆధారంగా 1945లో వీరు పాడిన 
1. కలగంటి కలగంటి తుమ్మెదా! 
(రచన : సాలూరు సన్యాసిరాజు, రాజేశ్వరరావుతండ్రి గారు) 
2. ఓ విభావరీ! ఓహో విభావరి! 
(రచన : బాలాంత్రపు రజనీ కాంతరావు) 
3. చల్లగాలిలో యమునా తటిపై.... 
(రచన : బాలాంత్రపు రజనీకాంతరావు) 
4. యాత్రికుడా! ఓ యాత్రికుడా! 
(రచన : మల్లవరపు విశ్వేశ్వరరావు) 
అనే లలితగీతాలు ఎల్‌.పి. రికార్థ్స్‌గా విడుదలయ్యాయి. విశేష ఖ్యాతిని 
కలిగించాయి. రావు బాలసరస్వతిచే వీరు “ఆ తోటలో ఒకటి ఆరాధనాలయముి, 
“'పాదరింటిలో నుంచి పొంచి చూచెదవేల? అను లలితగీతాల్ని మధుర 
బాణీల కూర్చి పాడించారు. దాదాపు తెలుగు సినిమా టాకీ యుగపు ఆదిమదశ 
నుండి ఆధునిక దశ వరకు అనేక అమర బాణీలను సమకూర్చిన సాలూరు 
రాజేశ్వరరావుగారు, ఆపాత మధుర స్వరాలతో “రసాలూరు' రాజేశ్వరరావుగా 
లలితసంగీతగాయక, దర్శకులుగా రాణకెక్కారు.' 
టంగుటూరి సూర్యకుమారిగారు తొలినాళ్లలో గ్రామఫోను రికార్టులకై అనెక 
అలితగీతాల్ని పాడారు. 
1. మామిడి చెట్టును అల్లుకున్నదీ 
మాధవీ లతొక్కటీ!............. 
2. ఒంటిగా నుయ్యాల లూగితివా? 


అనె గీతాల్ని టంగుటూరి సూర్యకుమారిగారు, 
1. గుత్తొంకాయ్‌ కూరోయ్‌ బావా! 
కోరి వండి నానోయ్‌ బావా! 
2. పన్నెండేళ్ల చిన్నాడే 
పైట కొల్ల గొన్నాడే! 





1. మధురస్వరసాగరం డా. సాలూరురాజేశ్చురరావు” - వడ్డెవల్లి కృష్ణ -సితార 25.7.1993 


లలితనీత వ్రచారం 357 


అనే గీతాన్ని శ్రావ్యంగా గానం చేయడం చేత ఆ గీత రచయితయైన శ్రి 
శంకరంబాడి సుందరాచారిగారికి ఒకే పాటతో అఖండ అపూర్వఖ్యా రాండి 
బసవరాజు రచించిన 
లేపనైనా లేపలేదే! 
మోము 
చూపనైనా చూపలేడే! 
అనే గీతాన్ని, రాయప్రోలు రచించిన 
నమో మంగళశ్రీ మహా మాతృభూమే 
నమో భారతాఖ్యా సవితీలలామే 
అనే మాతృభూమి గీతాన్ని కూడ టంగుటూరి స్వాతంత్ర్యయుగోదయానికి 
ముందే శ్రావ్యంగా పాడారు. 
బాలాంత్రపు రజనీకాంతరావు రచించిన 
1. శతపత్ర సుందరీ! ఓహో శతపత్ర సుందరీ! 
2. మాదీ స్వతంత్రదేశం 
3. ఎత్తవోయి నీ జేజెండా! 
4. హే భారత జననీ! 
స్వేచ్చా గగన విథీ విహారిణీ! 
5. ఉదయమ్మాయెను స్వేచ్చాభారత 
ఉదయమ్మాయెనహో!.... 
అనే గీతాల్ని పాడగా, రికార్డులుగా వెలువడ్డాయి. 
పాడవే రాట్నమా! ప్రణవ భారతగీతి 
కదలాడునన్నాళ్లు కరువులే లేవాయె! 
అని సహాయ నిరాకరణోద్యమ ప్రచారానికి పనికి వచ్చేలా రికార్డు 
వెలువడింది. తర్వాత చెప్పుకోదగిన ప్రసిద్ధగాయకులలో ఎం.ఎస్‌.రామారావుగారు 
ఎన్నదగినవారు. వీరు నండూరి రామమోహన్‌రావుగారు రచించిన 
వెళ్లిపోయే వెన్నెలయ్యా! 
మల్లివచ్చే దెన్నడయ్యా? 
అనే గీతాన్ని మధురంగా ఆలపించారు. వీరే స్వయంగా రచించి గానం 
చేసిన 


358 తెలుగులో లలిత గీతాలు 


ఓ జహాపనా!... 
ఈ ప్రశాంత నిశౌంత 
ఎకొంత సౌధములో 
నిదురించు ఓ జహాపనా! 
అనే “తాజ్‌మహల్‌ గీతం రికార్డుగా వెలువడి బహుళ ప్రచారం పొందింది 
ఆ తర్వాత వీరు పాడిన 
ఓహోహో పిల్లదాన! 
వగలమారి పిల్లదాన! 
అనే గీతం కూడ జానపద బాణీలో అందర్ని ఆకర్షించింది. ఆ తర్వాత 
పడవ నడపవోయి! 
పూల పడవ నడపవోయి! 
అనే లలిత గీతం ప్రాచుర్యాన్ని పొందింది. గాన గంధర్వుడిగా పేరుకెక్కిన 
ఘంటసాల, ప్రప్రథమంగా పేకేటి శివరాం ప్రోత్సాహంతో H.M.V. రికార్డింగ్‌ 
కంపెనీకై 1946-47లో రత్నాకరరావు రచించిన 
గాలిలో నా బతుకు 
తేలిపోయిన దోయి! 
అనే గీతాన్ని ఆలపించారు." ఆ తర్వాత తోలేటి రచించిన 
1. అమ్మా! సరోజినీ దేవి! 
పరిపూర్ణ సువర్ణ కళామయజిీవి! 
2. స్వాతంత్ర్యమె నా జన్మహక్కనీ చాటండి! 
అనే గీతాల్ని ఆలపించి వారి రచనలకు మంచి ప్రచారం కలిగించారు. 
ఆ తర్వాత కొనకళ్ల వెంకటరత్నం జానపద ధోరణిలో రచించిన 
చింత చిగురు చిన్నదానా! 
లేత వయసు వగరుదానా! 
రాయే నా చెంతజేర 
రాయే నీ సోకుమాడ 
అనే గీతాన్ని, సముద్రాల రచించిన ('మనదేశం' చిత్రంలో కూడ తర్వాత 
చెర్చబడిన) 
నిన్ను నేను మరువలేనురా! 
ఓ పోలీసెంకటసామి! 
నిన్ను నేను మరవలేనురా! 
అనే గీతాన్ని చక్కటి భావప్రకటనతో పాడగా అధిక ప్రచారం చేకూరింది. 
శ్రీ రావులపర్తి భద్రిరాజు రచించిన 
1. నమో వేంకటేశా! ఈశా! 
నమో శ్రీనివాసా! 


1. పేకేటి శివరాం గారితో ముఖాముఖి - తేది 86.70.7997 


అలితగీత వ్రచారం 359 


2. ఏడు కొండల స్వామా! 
ఎక్కడున్నావయ్యా? 
ఎన్ని మెట్లెక్కి నా 
కానరావేమయ్యా? 
3. ని కొండకు నీవే రప్పించుకో! 
ఆపద మొక్కులు అన్నీ యిప్పించుకో! 
అనే గీతాల్ని భక్తి భావ గర్భితంగా ఆలపించి, అఖిలాంధ్రుల మన్నన 
అందుకున్నారు. 
శ్రి ఇంద్రగంటి హనుమచ్చాస్రిగారు రచించిన 
చక్కని చుక్కల సఖ్యము మరిగిన 
చందమామ రావోయీ! 


అనె గీతాన్ని శ్రీమతి కమలా చంద్రబాబు కమనీయంగా గానం చేయగా 
రికార్డు వెలువడింది. 


సినిమాల్లో లలిత గీతాలు 


చలన చిత్రాల్లో సాహిత్యపు విలువలుగల అనేక భావగీతాలు అగుపిస్తాయి 
అయితే వాటి మోద ప్రత్యేకంగా మూడు పరిశోధనా సిద్దాంత వ్యాసాలు 
వెలువడినందున నా పరిధిలోకి రావని ఇదివరకే మనవి చేయడమైంది. కాని 
అలితగీతాలుగా ముందే ప్రచారం పొంది, తర్వాత సినిమాలలో చోటుచేసుకున్న 
కొన్నింటిని మాత్రం విధిగా పేర్కొనాల్సివుంది. కావున వాటిని మాత్రం వివరిస్తాను. 
అడుగుజాడ గురజాడదిగా - సినిమాల్లో ఎన్నో దేశభక్తిగీతాలు రావడమే 
కాదు- ఆయన రచించిన 
దేశమును (ప్రేమించుమన్నా 
మంచియన్నది పెంచుమన్నా 
అనే గీతాన్ని 'సాంతలాభం కొంతమానుకు పొరుగువాడికి తోడుపడవోయ్‌' 
అనే చరణం వరకు “జ్యోతి చిత్రంలో ఉపయోగించుకున్నారు. రాయప్రోలు 
'జన్మభూమి' లోని 
దేశమేగినా - ఎందుకాలిడినా 
పీఠమెక్కినా నన 


UU 


నవి ల శి మనిరి లచ ఉచ కటట చి అ ధిమిధా జులు అలాల ల వలు మే జ ఇకా మరి టా చాలి చుట ఉచ శప చచి చ ఆతచాని 


మొదలగు పంక్తుల్ని త (1940) “అమెరికా అబ్బాయి. (1987) 
చిత్రాల్లో ఉపయోగించుకున్నారు. భావగీతాలే మొట్టమొదటి సినిమా పాటలుగా 
వచ్చిన ఖ్యాతి కూడా బసవరాజు అప్పారావుదే! 

గూడవల్లి రామబ్రహ్మం దర్శకత్వం వహించిన చిత్రాల్లో వరుసగా బసవరాజు 
పాటలు చోటు చేసుకోవడంవల్ల ఆనాడు లలితగీతాల (భావగీతాల) కెంతటి 


360 తెలుగులో లలిత గీతాలు 


ప్రాశస్త్యముందో తేటతెల్లమవుతోంది. అట్టి గీతాల వివరాలు 
1 'మాలపిల్ల' (1938) చిత్రంలో 
1. నల్లవాడే గొల్లపిల్లవాడే 
2. చిలిపి చేష్టలు జేయ చెట్టునకు గట్టిరా! 
3. ఆ మబ్బు ఈ మబ్బు ఆకాశమధ్యాన.... 
4. కొల్లాయి గట్టితేనేమి? మా గాంధి కోమటైబుట్టితేనేమి? 
1 రైతుబిడ్డ (1939) చిత్రంలో 
1. కోయిలొక సారొచ్చి కూసిపోయింది 
2. రాబోకు రాబోకురా చందమామ 
రాహువు పొంచున్నాడురా తోవలోన 
111 “ఇల్లాలు” (1940) చిత్రంలో 
1. వాడిన పువ్వున కేటికి మరలను 
పరిమళ మొసగెదుదేవా? 
2. కావ్య పానము చేసి క్రైపెక్కినానే! 
3. దినదినము పాపజణ్సి దీవించిపొండి! 
IV “అపవాదు” (1941) చిత్రంలో 
1. ఈ మావిపై నుండి ఈవు కూకూయంచు 
2. రావాలంటే త్రోవే లేదా? 
దేవదేవుడౌ నా నాధునకు 
3. పానకమ్ములో పుడకనేటికిటు 
పడవేసితివో దేవా? 
4. పదిమందిలోన పాటపాడమని 
బలవంతము చేయకు నాధా! 
V "పంతులమ్మ (1943) చిత్రంలో 
1. కోయిలా కోయిలా కూయబోకే 
కూసి నా గుండియలు కోయబోకే 
(మాతృక : గుండెలూ బద్దలూ చేయబోకే) 
గూడవల్లి మరణానంతరం ఇతరుల చిత్రాల్లో కూడ బసవరాజు గీతాలు 
ప్రవేశించాయి. అందుకు ఉదాహరణగా - 
11 ఎది నిజం”)? (1956) చిత్రంలో 
1. గుతొంకొయ్‌ కూరోయ్‌ బావా! 
కోరి వండినానోయ్‌ బావా! 
V1 'మాయపిల్ల' (1951) చిత్రంలో 
1. దాసిగా నుంటకైన తగనా (ప్రాణేశ? 
VM “కన్యాశుల్కం* (1955) చిత్రంలో 
1. ని పుట్టదరికి నా పాప లొచ్చేరు 


అలితగీత చచారం 367 


బ్రహ్మ స్వరూపులౌ పసికూనలోయి! 


ఇలాంటి లలిత గీతాలెన్నో సముద్రాల వంటి వృత్తి కవులు వాావహారిక 
భాషలో సినిమా పాటలు రాస్తున్న కాలంలో కూడ వెండితెర కెకడం విశేషమే! 


“కన్యాశుల్కం (1955) సినిమాలో బసవరాజు 'నాగుల చ 
పాటు గురజాడ “పుత్తడిబొమ్మ పూర్ణమ్మ కవిత, 'మహప్రస్తానం' 
అద్వైతం” కవిత యథాతథంగా ఉపయోగింపబడ్డాయి. | 

బసవరాజు తర్వాత బావగీతాలు సినిమా పాటలుగా రాణంచిన కవులల్లో 
దేవులపల్లి అగ్రగణ్యులు! వారి పాటల్లో అనేకం ముందుగా ఆకాశవాణిలో 
ప్రసారమైనవే! విటిలో కొన్ని ఆయన (జతికవుండగా వస్తే ఎకుువగా 
మరణానంతరం వచ్చాయి. 
మనసున మల్లెల మాలులూగెనే.......(మల్లిశ్వరి) 
ఎమిరామకథా శబరీ శబరి....... (భక్త శబరి) 
పదమురతె చాలును. రామా! (బంగారు పంజరం) 
గట్టుకాడ ఎవరో? సెట్టు నీడఎవరో? (బంగారు పంజరం) 
పాటు పోటు సూసుకొని, ఎరుడాటి రావాలా (బంగారు పంజరం) 
. పువ్వునమ్మా పువ్వును - గడ్డి పువ్వును 

కప్రభలగు గీతాలు కృష్ణశాస్త్రి జీవితకాలంలో సినిమా పాటలుగా వచ్చిన 
లఅలితగీతాలు. విటిలో “పదముతె చాలును రామా! అనే పాటను రేడియో 
బాణీలోనే సినిమాలో ఉపయోగించారు. కృష్ణశాస్త్రిగారు 'మల్లీశ్వరి' చిత్రానికి 
రాసిన ప్రతిపాట లలితగీతంగా నిలిచిపోయేదే! 

1. కొలువైతివా రంగశాయి! (ఆనంద భైరవి) 
2. జయ జయ జయ ప్రియభారత 
జనయిత్రి దివ్యధాత్రి! (రాక్షసుడు) 

(ఈ గీతాన్ని 1933లో పి.ఆర్‌. కళాశాల (కాకినాడ) లో తెలుగు 
అధ్యాపకుడిగా పనిచేస్తున్న రోజుల్లోనే కృష్ణశాస్త్రి విద్యార్దులకోసం రాయగా వీ 
తర్వాత సీత, అనసూయలు పాడగా ఆకాశవాణిలో విస్తృత ప్రచారం పొందింది. స్ట 

3. వెన్నెలల వేళలోనే వేణువూదేనా 
వేణువూదిన వేళలోనే వెన్నెలాయేనా? 
(ఒక అమ్మాయి కథ) 
4. మధుమురలీ! మృదు మురళి! 
(పెల్లి మోకు అక్షింతలు మాకు) 
5. ఆకులో ఆకునై - పువ్వులో పువ్వునవై (మేఘ సందేశం) 


గి 
29 
చూ 
ఢీ షీ 


రల త అగు 





1. తెలుగు నినిమా పాట - పెడవాల వుట 222, 223 
2. వింజమూరి నీతతో ముఖాముఖి 27 12 1995 


362 తెలుగులో లలిత గీతాలు 


6. సిగలో అవి విరులో (మేఘ సందేశం) 
7. ముందుతెలిసెనా ప్రభూ (మేఘ సందేశం) 
8. శితవేళ రానీయకు (మేఘ సందేశం) 


మొదలగు లలితగీతాలు కృష్ణశాస్త్రి మరణానంతరం చలన చిత్ర గీతాలుగా 
చలామణి అయ్యాయి. ఒకే కవి రాసిన నాలుగు లలిత గీతాల్ని ఒకే చిత్రంలో 
(మేఘ సందేశం) ఉపయోగించిన ఘనత ప్రముఖ దర్శక-నిర్మాత దాసరికే 
దక్కుతుంది. బహుశ అతనికి వెన్నెముకగావున్న పాలగుమ్మి పద్మరాజుగారి 
ప్రోద్బలమే కారణం కావచ్చు! 
కృష్ణశాస్త్రి 'రాజమకుటం' చిత్రం కోసం రాసిన 
సడిసేయకే గాలి-సడిసేయబోకే 
బడలి ఒడిలో రాజు పవళించెనే! 
అనే లలిత గీతం ఎన్నదగినది. 
లేపకే నా యెంకి- లేపకే నిదురా 
ఈపాటి సుకము నేనింతవరకెరుగనే! 
అనే పాట “ఎంకిపాట స్ఫూర్తితో అవతరించినట్లు అగుపిస్తుంది. 
ప్రణయ గీతాల్లో నండూరి ఎంకి పాటలకున్న ప్రత్యేకతను గమనించిన 
సినిమా కవులు వీలున్న చోటల్లా ఆ బాణీలను ఉపయోగించుకోగా “ఎంకి- 
నాయుడు బావి పేరుతో ఒక చిత్రమే రావడం విశేషం! 
ఎంకివంటి పిల్ల లేదోయ్‌ లేదోయ్‌ 
ఎంకి నా వంకింక రాదోయ్‌ రాదోయ్‌ 
అని నండూరి రాసిన పాట గడరణతో, పల్లెటూరి పిల్ల (1950) సినిమాలో 
శాంతవంటి పిల్ల లేదోయ్‌ లేదోయ్‌ 
జగమంత వెదికిన లేదోయ్‌ లేదోయ్‌ 
అని తాపీ ధర్మారావు అనుకరణ రచన చేశారు. అలాగే 
దూరాన నా రాజుకే రాయిడౌనో 
ఈరోజు నా రాత లేరాలపాలో 
అనే ఎంకి పాటకు “పల్లెపడుచు చిత్రంలోని 
నను చేరడేలనే నారాజు 
గడువేల మారెనే ఈ రోజు 
అనే పాట అందమైన అనుసరణగా తోస్తుంది. 
“దాగుడు మూతలు” చిత్రంలో ఆత్రేయ 
ఎంకొచ్చిందోయ్‌ మామా! 
ఎంకొచ్చింది... 
ఎంకొచ్చి నీ కోసం 
ఎమో తెచ్చింది 
అని కథానాయికను ఎంకితో పోల్చి పాట రాశారు. ఇలా నండూరి 


అలితగీత (వచారం 363 


ఎంకిపాటలు కూడ రకరకాల అనుసరణ, ఆనుకరణతో “వెండితెర కెక్కాయి. 
ఆలాగే త్రిపురనేని రామస్వామి చౌదరి ఉప్పు సత్యాగ్రహం సందర్భంగా రాసిన 
వీరగంధము తెచ్చినారము 
వీరుడెవ్వడొ తెల్పుడీ 
పూసి పోదుము మెడను వైతుము 
పూలదండలు భక్తితో 
అనే గీతం కూడ స్వల్పమార్పులతో “జయం మనదే చిత్రంలో 
వీరగంధము తెచ్చినామయా 
వీరులెవరో లేచి రండయా 
శూరులెవరో లేచి రండయా 
వీరగంధము పూసుకొంటాం 
వీర రక్తము ధారపోస్తాం 
అని “కొసరాజు రచనగా ప్రచారం పొందింది. 
1952 నాటికి ఆంధ్రోద్యమం తీవ్రరూపం డాల్నగా ఆ సంవత్సరమే 
విడుదలైన "పల్లెటూరు" చిత్రంలో 
చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా! 
గతమెంతొ ఘనకీర్తి గలవాడా! 
అని అంతకుముందే ప్రచారంలో నున్న వేములపల్లి శ్రీకృష్ణగీతం ఘంటసాల 
బాణీలో మారుమోగింది. 
గూడవల్లి రామబ్రహ్మంగారి వల్ల బసవరాజు భావగీతాలు సినిమాల్లో 
ప్రవేశించినబ్సే, ఆమంచర్ల గోపాలరావు "కాలచక్రం చిత్రం (1940) తో శ్రీశ్రీ 
'మహాప్రస్థానం'లోని 
మరో ప్రపంచం మరో ప్రపంచం 
మరో ప్రపంచం పిలిచింది 
పదండి ముందుకు పదండి త్రోసుకు 
పోదాం పోదాం పైకి 
అనే గీతం కొన్ని మార్పులు, చేర్పులతో అభ్యుదయ గీతంగా సినీరంగంలో 
అడుగుపెట్టింది. ఇలా స్వల్పమార్పులతో కొన్ని యధాతథంగా కొన్ని శ్రీశ 
'మహాప్రస్థానం' లోని అనేక కవితలు సినిమాలోకి ప్రవేశించి ప్రచారం పొందాయి. 
వాటి వివరాలు- 
1. అనురాగం అంబరమైతే (మరదలుపెల్లి) 
ఆనందం సొగరమైతే 
స్వర్గానికి నిచ్చెన వేస్తాం 
మరణానికి ప్రాణం పోస్తాం 
(“ఆనందం అర్హవమైతే...' గీతికి స్వియానుసరణ) 
1 తెలుగు సీనిమా పాట - పైడిపాల వుట - ౩7 


364 తెలుగులో లలిత గీతాలు 


2. నేను సైతం విప్లవాగ్నికి (స్వరాజ్యం, 

సమిధనొక్కటి ఆహుతిన్తాను 

(“నేను సైతం ప్రపంచాగ్నికి - అనుకరణ) 

3. చూడు చూడు నీడలు- నీడలు పొగమేడలు (స్వరాజ్యం) 

యుగయుగాల దోపిడిలో - తరతరాల రాపిడిలో 

4. ఎ దేశ చరిత్ర చూసినా (రణభేరి) 

ఇంతేలే వీరుల గాథ! 

(ఎమున్నది గర్వకారణం - మూలం) 

5. పదం పాడుతూ కదం తొక్కుతూ (సిపాయి కూతురు) 

నిరంకుశత్వం సాగదు! 

(హృదంతరాళం గర్జిస్తూ - మూలం) 

6. ఎవి తల్లీ నీదు ఆశల పసిడి స్వప్నాలు (ప్రజాస్వామ్యం) 
ఏవి తల్లీ నీవు తలచిన భావిస్వర్తాలు 
ఎవి తల్లీ? ఎవి తల్లి? 

(“ఖడ్గసృష్టిలోని “ఎవి తల్లీ గీతికి అనుసరణ) 

'ఆకలిరాజ్యం), “యుగకర్తలు”, “సంకల్పం” చిత్రాల్లో దాదాపు 'మహాప్రస్థానం'” 
కావ్యమంతా సన్నివేశానుగుణంగా అక్కడక్కడ ఉపయోగించబడింది. తద్వారా 
అధిక ప్రచారం పొందబడింది. 

శ్రీశ్రీ “వెలుగు నీడలు” చిత్రంలో రాసిన 

1. పాడవోయి భారతీయుడా! 
ఆడి పాడవోయి విజయగీతికా! 
2. కలకానిది-ఐలువైనది, బతుకు 
కన్నిటిథధారలలోనే బలి చేయకు! 
3. తెలుగువీర లేవరా! దీక్షబూని సాగరా! (అల్లూరి సీతా రామరాజు) 
మొదలగు గీతాలన్నీ లలిత గీతాలుగా రాణించేవే! శ్రీశ్రీ తర్వాత 


లో లీ 


చెప్పుకోదగిన అభ్యుదయ కవియగు ఆరుద్ర గీతాలు కూడా సినిమా పాటలుగా 
రాణించాయి. అందులో- 
1. పడుచుదనం రైలుబండి పోతున్నది (పెంకి పెళ్లాం) 
వయసు వాళ్ల కందులో చోటున్నది 
2. సిగ్గులు చిగురించెనే (వీరకంకణం) 
బుగ్గలు ఎరుపెక్కెనే 
అనే గీతాలు ముందుగా ఆకాశవాణి మదరాసు కేంద్రం ద్వారా 1955లో 
“తమాషాలూ- తారాజువ్వలూ' కార్యక్రమంలో ప్రసారమైన లలితగీతాలే! 
ఆ తర్వాత ఆరుద్ర రాసిన, 
1. ఆరుద్రతో ముఖాముఖి 710.4.1995 


అలితగీత (వచాదరం 365 


“వేదంలా గోదావరి ప్రవహిస్తోందే తల్లీ! 
వెన్నెల వలె కృష్ణవేణి విహరిస్తోందే చెల్లీ! 
అనే లలితగీతం “ఆంధ్రకేసరి” చిత్రంలో ప్రవేశించి మరింత ప్రచారానికి 
నోచుకున్నది. ఆరుద్ర 'ఉయ్యాల-జంపాల' చిత్రంకై రాసిన సినిమాపాటలు 
చలతర.... లలిత గీతాల పాదులో వికసించినవే! ఆ తర్వాత శంకరంబాడి 
సుందరాచారి రచించిన 
మా తెలుగు తల్లికీ మల్లెపూదండ 
మా కన్నతల్లికీ మంగళారతులు 
అనే లలితగీతం ముందుగా “పరాశక్తి చిత్రంలో, తర్వాత 80వ దశకంలో 
వచ్చిన “బుల్లెట్‌, “తెలుగు వైభవం” చిత్రాలలోనూ చోటుచేసుకొని విశేష ప్రచారం 
గాంచింది. 
అనేక గేయాలూ, గేయకావ్యాలూ రచించి అబ్బ ప్రతిష్టులైన డా.సి.నారాయణ 
రెడ్డిగారి లలితగీతాలు కూడా సినిమాలలో ప్రవేశించి అధిక ప్రచారాన్ని పొందాయి. 
ఈ నల్లని రాలలో - ఎ కన్నులు దాగెనో? 
ఈ బండల మాటున - ఎ గుండెలు మోగెనో? 
అనే లలితగీతం “అమరశిల్పి జక్కన చిత్రంలో అద్భుతంగా అమరింది. 
అలాగే 
మబ్బులో ఎముంది? 
నా మనసులో ఎముంది? 
అనే యుగళ అలలితగీతం “లక్షాధికారి చితంలో నలక్షణంగా 
చోటుచేసుకుంది! “మొదట “ఆకాశవాణి'కి పాలగుమ్మి విశ్వనాధం కూర్చిన 
లలిత స్వరాలకన్నా 'జముకల కథ లోని అచ్చమైన జానపదుల బాణీ 
ఆధారంగా శ్రీతాతినేని చలపతిరావు కూర్చిన స్వరాల వైశిష్ట్యం వల్ల పాట 
మిక్కిలి ప్రజాదరణ పొందింది అని డా.సి.నారి. గారు పేర్కొన్నారు. 
కలువపూల చెంతజేరి 
కైమోడుపు సేతును నా 
కలికిమిన్న కన్నులలో 
కలకలమని వఐరియాలన 
అనే గేయాన్ని “ఏకవీర చిత్రంలో పద్యంలా హృద్యంగా ప్రవేశపెట్టారు. 
“ఏకవీర' చిత్రం లోని ప్రతిగీతం, “పూజాఫలం” చిత్రంలోని “పగలే వెన్నెల-జగమే 
ఊయల ,'నిన్నలేని అందమేదో పాటలు లలితగీతాల కోవలోనివే! అపార్ణాలతో 
“ఆంధ్ర, “తెలంగాణా ప్రాంతీయ వైషమ్యాలతో కొట్టుకు చస్తున్న తెలుగుసోదరుల్ని 
ఉద్దేశిస్తూ, సమైక్యతను ప్రబోధిస్తూ అల్లిన 
1. పాటలో ఏముంది. నా మాటలో ఎముంది? డాసినారె వుట 23 


366 తెలుగులో లలిత గీతాలు 


తెలుగుజాతి మనది - నిండుగ వెలుగు జాతి మనది 
తెలంగాణా నాది, నెల్లూరు నాది 
అన్నీ కలసిన తెలుగు నాడు మనదే మనదే మనదేరా! 
అనే గీతం అప్పటి ప్రముఖ దినపత్రికలో ప్రచురించబడినట్లుగా సి.నా.రె. 
గారు, “తల్ల్గా-పెళ్లామా? చిత్రం తీస్తున్న సందర్భంగా శ్రీ ఎన్‌.టి.ఆర్‌కు 
తెలియజేయగానే, వారు ఉత్సాహంతో దానికి సన్నివేశం లేకున్నా కల్పించి, ఆ 
పాటనందులో ప్రవేశపెట్టారు. తెలుగువారందరికీ సమైక్యతా పథాన్ని చూపెట్టారు.' 
అదే బాటలో ముందుగా పత్రికలో, తర్వాత కావ్యంలో ప్రచురితమైన 
నా దేశం భగవద్గీత! నా దేశం అగ్నిపునీత, సీత! 
నా దేశం కరుణాంతరంగ! నా దేశం సంస్కారగంగ! 
అనే గేయం “బంగారు మనిషి చిత్రంలో చోటుచేసుకోగా, 
వందేమాతరం! వందేమాతరం! 
వందేమాతర గీతం వరసమారుతోంది! 
తరం మారుతోంది! ఆ స్వరం మారుతోంది! 
అనే గీతం “వందేమాతరం' చిత్రంలో ప్రవేశించి, సన్నివేశానికి తగిన 
సత్తువ చేకూర్చింది. ఇలా డా.సి. నారాయణరెడ్డిగారి గేయాలు సినీగీతాలుగానూ 
ప్రచారం పొందాయి. 
సాంస్కృతిక సంస్థల ద్వారా ప్రచారమై - అవి ప్రచురించిన పాటలు 
సంపుటాలలో ప్రచురితమై తదనంతరం స్వల్సమార్చులు - చెర్పులతో వెండితెర 
కెక్కిన గీతాలుకూడా వున్నాయి. వాటిలో 
1. మారిపోతుందోయ్‌ కాలం 
మారిపోతుందీ................ (గజ్జెల మల్తారెడ్డి- “ప్రజాశక్తి ) 
2. మానవత్యమున్న మహనీయులారా!(మల్లిక్‌-'జనం-మనం,) 
3. ఎన్నాళ్లూ? ఎన్నేళ్లూ 
ఈ పొట్లూ పడతావు? (అదృష్టదీపక్‌- “విప్లవశంఖం ) 
4. భద్రం కొడుకో! నా కొడుకో కొమరన్న జెర 
భద్రం కొడుకో (అంజయ్య - “రంగుల కలి) 
5. పసులగాసే పోరగాడా! 
పాల బుగ్గల జీతగాడా (సుద్దాలహన్మంతు-'మాభూమి ) 
6. కాలేజీ కుర్రవాడా-కులాసాగ తిరిగినోడ 
విలాసాల మాట మరువరో - ఓ విద్యార్థి! 
(గుండవరపు సుబ్బారావు - “స్వరాజ్యం, 
7. అక్కో అక్కో అక్కో (భానూరి - “నవోదయం, 
అనేవి ప్రధానంగా చెప్పుకోతగినవి. 





1. పాటలో ఏముంది, నా మాటలో ఏముంది? డా.సి.నా.రె. వుట: 267 


అలితగీత వచొరం 367 
దాశరథిగారు 'నవమంజరి లో ప్రచురించగా, ఆకాశవాణ్‌ ద్వారా ప్రసారమైన 
మామిడి కొమ్మా-మల్లియరెమ్మా 
మంతన మాడెనదే!.... 
కోయిల కొమ్మా మన చిలకమ్మా 
పాటలు పాడెనిదే! 
అనే లలితగీతం “రాము చిత్రంలో చోటుచేసుకోవడం విశేషం! 
దాశరథి రచించిన 


1 ఎ దివిలో విరిసిన పారిజాతమో? (కన్నె వయసు) 
ఏ కవిలో మెరిసిన (పేమగీతమో?.... 
2. నడిరేయి ఎజాములో స్వామి (రంగుల రాట్నం) 


నిను జేర దిగివచ్చునో..... 
3. మేలుకో! సాగిపో! బంధనాలు తెంచుకో (పదండి ముందుకు) 
బరువులూ బాధలూ - అందరితో పంచుకో! 
అనే సిని గీతాలు కూడ లలితగీతాల ప్రతిబింబాలుగా నిలిచేవే! 
ఆత్రేయ రచించిన 
1. కారులో షికారు కెల్లే (తోడి కోడళ్లు) 
పాల బుగ్గల పసిడి చాన! 
2. ముద్దబంతి పూవులో (మూగమనసులు) 
మూగకళ్ల ఉఊసులో 
3. మనసు గతి యింతే (డేమనగర్‌) 
మనిషి బ్రతుకింతే 
4. నా గొంతు శ్రుతిలోన (జానకి రాముడు) 
నా గుండె లయలోన 
మొదలగు సినీగీతాలు, 
సముద్రాల రచించిన 
1. జగమే మాయ - బతుకే మాయ (దేవదాసు) 
వేదాలలో సారమింతే నయా! 
2. శ్రీ సీతారాముల కల్యాణం (సీతారామ కల్యాణం) 
చూతము రారండీ! 
3. అందమె ఆనందం! (బ్రతుకు తెరువు) 
ఆనందమె జీవిత మకరందం! 
మొదలగు సినీ గీతాలు, 
పింగళి నాగేంద్ర రావు రచించిన 


1. లాహిరి లాహిరి లాహిరిలో (మాయాబజార్‌) 
ఓహో జగమే డఊగెనుగా! 
2. జలకా లాటలలో (జగదేకవిరుని కథ) 


కల కల పాటలలో 


368 తెలుగులో లలిత గీతాలు 


3. మౌనముగా నీ మనసు పొడిన 
వేణుగానమును వింటిలే! (గుండమ్మ కథ) 


యాస నాథ నబ పడు ని కాచు ధి యత శుదిచి ఉలుకు దల శాతుటిక చితితుశ తు చితత నకును ల ణి భు 


1. కనుపాప కరవైన కనులెందుకు (చిరంజీవులు) 
తనవారె పరులైన తనువెందుకు? 
2. తెల్లవార వచ్చె- తెలియక నాసామి (చిరంజీవులు) 
మల్టీ పరుండేవు లేరా! 
3. మన స్వతంత్ర భారతం (దేశ (ద్రోహులు) 
మహామహుల త్యాగఫలం 
మొదలగు పాటలు, 
వేటూరి సుందరరామమూర్తి రచించిన 
1. రుుమ్మంది నాదం- సైయంది పాదం (సిరిసిరిమువ్వ) 


బలి ల బది ది చి పు పాదుల బలా చ ల దిధుచుకమధుధుతాటు పదాం కాయిది కింద చి తప చచి తిశి ఇదా దిటు ణిదిధిణిచిచిఖుజు అభివ శిత చితా త 


2. మానసవీణా మధుగీతం (పంతులమ్మ) 
మన సంసారం సంగీతం 
3. కిన్నెర సాని వచ్చిందమ్మా (సితార) 


వెన్నెల పైటేసి 
విశ్వనాథ పలుకై - అది 
విరుల తేనె చినుకై 
మొదలగు సిని గీతాలు, 
తారావుశాస్తి రచించిన 
1. విరించినై విరచించితిని ఈ కవనం (సిరివెన్నెల) 
విపంచినై వినిపించితిని ఈ గీతం 
2. తెలవారదేమో స్వామి ని (శుతి లయలు) 
తలపుల మునకలో అలసిన 
దేవేరి అలివేలు మంగకు 
3. నా పాట పంచామృతం (అల్లుడు. గారు) 
మొదలగు గీతాలు లలితగీతాల ఒరవడిలోనివే! 
అలాగే వడ్డెపల్లి కృష్ణ రచించిన 
ముద్దుల జానకి పెల్లికి - మబ్బుల పల్లకి తేవలెనే! (పెద్దరికం) 
ఆశల రెక్కల హంసలు - పల్లకి మోసుకుపోవలెనే! 
మురిపాల తేలించ మునిమాపులో 
దివి నుండి రేరాజు దిగివచ్చులే! 


ళ్‌ 


లలితగీత [వచారం 3 


అనే 


అనే 


అనే 


అనే 


అనె 


అనే 


అనే 


అనే 


అనే 


గీతం, గోపి రచించిన 

మల్లి మల్లీ పాడాలి ఈ పాట (మట్టిలో మాణిక్యం) 
నీ బతుకంత కావాలి పూలబాట! 

గీతం, మల్తెమాల రచించిన 

తెల్లావారకముందే పల్లె లేచింద్‌ (ముత్యాల పల్లకి) 
తనవారినందరినీ తట్టి లేపింది 

గీతం, కోపల్లె శివరాం రచించిన 

గలగలమని నవ్వకే సొగసు కరిగిపోతుంది (గాలివాన) 
చిలిపి కళ్లు మూయకే చీకటి పడిపోతుంది 

గీతం, వెన్నెల కంటి రచించిన 

కొండా, కోనల్లో- లోయల్లో (స్వాతి కిరణం) 
రుుుమ్మని తుమ్మెద ఉయ్యంగా 

కమ్మని రాగం తియంగా 

గీతం, గురుచరణ్‌ రచించిన 

ముద్దబంతి నవ్వులో మూగబాసలు (అల్లుడుగారు) 
మూసివున్న రెప్పలపై (ప్రేమలేఖలు 

గీతం, సాహితి రచించిన 

జాబిలికీ వెన్నెలకీ పుట్టిన పున్నమిలే! (చంటి) 
గంగలలో తేనెలలో కడిగిన ముత్వములే! 

గీతం, రాజశ్రీ రచించిన 

కురిసింది వాన, నా గుండెలోన (బుల్లెమ్ము-బుల్లోడు) 


గీతం, దాసరి రచించిన 

తొలిసంజ వేళలో-తొలిపొద్దు పొడుపులో (సీతారాములు, 
వినిపించే రాగం భూపాలం-ఎగిరొచ్చే కెరటం సిందూరం 
గీతం, అదృష్ట దీపక్‌ రచించిన 

మానవత్వం పరిమళించే (నెట్‌ భారతం) 
మంచి మనిషికి స్వాగతం 

గీతం, జొన్నవిత్తుల రచించిన 

చినుకు చినుకు అందెలతో (మాయలోడు) 
చిటపటమను సవ్వడితో 

వానజాణ ఆడింది వయ్యారంగా 

గీతం, రసరాజు రచించిన 

అందమైన వెన్నెలలోన-అచ్చతెలుగు పడుచువోలె (అసెంబ్లీ రౌడి) 
మల్లెపూల పందిరిలోకి - నడిచి రావె సరిగమలా! 


370 తెలుగులో లలిత గీతాలు 


అనే గీతం, జాలాది రచించిన 
పుణ్యభూమి నాదేశం నమో నమామి! (మేజర్‌చంద్రకాంత్‌) 
ధన్యభూమి నాదేశం సదా స్మరామి! 
అనే సినీగీతాలు కూడ లలితగీతాల రూపాంతరాలుగానే నిలుస్తాయి. కాని 
నా ప్రస్తుత పరిశోధనాంశం, ముందు లలితగీతాలుగా ప్రసారమై/ప్రచురితమె 
తర్వాత వెండి తెరకెక్కి ప్రచారం పొందిన వాటిని ప్రస్తావించడమే! కావున పైన 
పేర్కొన్న రచయితలు సినిమాపాటల్ని కూడ సిసలైన భావగీతాలుగా రచించిన 
వెన్నో వున్నా వాటి నన్నిటినీ వివరించక, కేవలం స్పృశించి వదిలేస్తున్నాను. 


క్వాసెట్‌ అలిత గీతాలు: 


తొలినాళ్లలోని గ్రామఫోన్‌ రికార్డుల మాదిరిగా వర్తమానంలోని క్యాసెట్లు 
కూడా లలితగీతాల విస్తృత ప్రచారానికి ప్రధానంగా తోడ్పడుతున్నాయి. భక్తికీ-రక్తికే 
గాక మద్యపాన నిషేధానికీ రాజకీయ టప్రచారానికీ ప్రధాన భూమికగా 
నిలుస్తున్నాయి. 
నవంబర్‌ 1992లో H.MV. వారు ‘Unforgettable songs of Ghantasala' 
అనే పేరుతో ఘంటసాల గానం చేసిన ప్రసిద్ధల పాత గీతాలను క్యాసెట్‌గా 
విడుదల చేశారు. అందులో మొదటి గీతం- 
స్వాతంత్ర్యమె నా జన్మహక్కనీ చాటండీ! 
నిరంకుశంబగు శక్తులెదిరిన 
నిర్భయముగ ఎదిరించండీ! 
పరుల దాస్యమున బాధలు పొంది 
బ్రతికిన చచ్చిన భేదమె లేదు ॥ స్వా ॥ 
అని పారతంత్ర్యాన్ని ప్రతిఘటిస్తూ, స్వాతంత్ర్యమె జన్మహక్కని ప్రబోధిస్తూ 
నాగొంది. ఆ తర్వాత గీతం 
అమా]! సరోజినీ దేవి! 
__ ఇప్తూర్ణ సువర్ణ కళామయజీవీ! 
౨౦... తి శిరోమణి వమ్మా! 


జ్‌ 


ష్‌ గులాబి రెమ్మా!॥ అమ్మా ॥ 
మా జావ్రి పరిపూర్ణ కళామయజీవి - సరోజినీ దేవిని స్తుతిస్తూ 
కొన అని భారత కోకిల, “నుణ శ్రీ పుష్ప విలాపం పద్యాలు కాగానే 
సాగింది ఆ తర్వాత షు స్‌ 
ఫి గే సు 
_ దూరవు బాట్రప్రార్ర 
ఇటురావో ఒక్క సాత్ర! | 
అరరావ్రి = క 
కడ ్వపయనమేల | | 
ఎనుతుపాను రేగను స నే ముప్పును తెలియపరుస్తూ 
అని బాట్రసార్దిని = న్నే దోయో.... 
ay) అట్ల 


అలితగీత వచారం 371 


రావోయీ బంగారి మామా! 
నీతోడి రాహస్య మొకటున్నదోయీ! 
అవిశ ఇలు, రండు అందకున్నయి నాకు 
తుంచి వా సిగలోన తురిమి పోదువుగాని 
అని ఒక పల్లెపడుచు వసిడి పొలాల్లో నున్న తన 


hawt] 


HH అ (1 
బంగారు. వామనం 
రమ్మంటూ అందని అవిశ పువ్వుల్ని తుంచి తన సిగిలో తురిమి పామ్మంటూ 
గానం చేయబడింది. “రహస్య' మనే 
మార్చుకోబడింది. 

ఆ తర్వాత 


పదం ఖండగతిలో ఒదగడానికి 'రాహస్యం గా 


నీకు వచ్చింది కోరమోాసం 
నాకు వచ్చింది దోరవయసూ 
ఇద్దరి మనసు ఒక్కటయితే 
ఎనక చింతా లెని బతుకే ఎంకటసామి! 
నిన్ను నేను మరువలేనురా!... 
ఓ...పంచదార వంటి పోలిసెంకటసామి 
నిన్ను నేను మరువలేనురా!..... 
అని ఓ మరదలు తాను వలచిన పోలిసెంకటసామి కోరమోసాన్ని, 
వంచదార వంటి తీయని మనసునూ పాగడుతూ తన కొచ్చిన దోరవయసును 
చూపుతూ కైపు రేపుతున్న వైనం కనబడుతుంది గీతంలో. అసలు యీ గీతాన్ని 
వంంటసాల కాక అమ్మాయి పాడితే బెచిత్యంగా వుండేది. “అత్తలేని 
కోడలుత్తమురాలు అనే జానపదగేయం తర్వాత 
తలనిండ పూదండ దాల్చిన రాణి 
మొలక నవ్వులతోడ మురిపించబోకే! 
అనే దాశరథి రచించిన లలిత గీతాన్ని మధురంగా ఆలపించారు ప్రేయసిని 
స్మరించారు. 
ఆ తర్వాత ఒక యుగళగీతంలో 
వెలిగించచే చిన్ని వలపు దీపం! 
ఎందుకే నామిద ఇంత కోపం? 
అని నాయకుడు తనపైగల కోపానికి కారణమేమిటని ప్రశ్నిస్తే 
మనసులో ప్రణయమే కనకదీపం 
దాన్ని వెలిగించుకోకున్న పాపం! 
అని నాయిక సమాధానమిస్తుంది తిరిగి నాయకుడు 
నీ మోముపై కుంకుమే నాకు దీపం 
అది చూచినంతనే కలిగేను తాపం 


372 తెలుగులో లలిత గీతాలు 


అని నాయిక ఎర్రని కుంకుముబొట్టునే దీపంగా భావించినట్లు వెల్తడిస్తాడు. 
ఆ తర్వాత కరుణశ్రీ 'కుంతీ కుమారి” పద్యాలతో క్యాసెట్‌ ముగుస్తుంది. 
ACE (SEA) రికార్డింగ్‌ కంపెనీ జగ్గయ్య వ్యాఖ్యానంతో సాలూరి 
రాజేశ్వరరావు సంగీతంతో వెలువరించిన 'భక్తిసుధ' క్యాసెట్‌ గీతాలన్నీ శ్రీ 
రోహిణీ కుమార్‌గారు భావయుక్తంగా రచించారు. అందులో 
శ్రీ వేంకటా చలపతి!... 
నీ చరణాలే సద్గతి! 
నిను నిత్యం పూజించే 
మనిషి మనసు తిరపతి! 
అనే గీతాన్ని ఎస్‌.పి. బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల గార్లు రాగయుక్తంగా 
గానం చేశారు. ఆ తర్వాత గీతంలో 
శ్రీనివాసం నీ హృదయం 
చిద్విలాస వకాసమయం! 
నిను తలచినచో ప్రతి ఉదయం 
పుడమి జనులకూ అభయం అభయం! 
వేంకటేశ్వరుని హృదయం లక్ష్మీదేవికి నివాస స్థలం కాబట్టి 'శ్రీనివాసం'” 
అని, మనోవికాసాన్ని కలిగించేది కాబట్టి చిద్విలాసమయం అని సన్నుతి చెస్తూ, 
స్వామిని తలచే భక్తులకు ప్రతి ఉదయం అభయంగా నిలుస్తుందని చెప్పడం 
కుచిత్యంగా వుంది. 
గుండె గుండెనూ గుడిగా చేసుకోరాదా? 
నువ్వుండడాని కామాత్రం చోటు చాలదా? 
మాటనే నిలుపలేని మనిషి గుండె కన్న 
నీ కోట నిలుపుకున్న కొండ కోటి రెట్లు మిన్న 
సిక్కుల్లో దిక్కైన సీనయ్య సామి 
అయ్య బాబోయ్‌ నువ్విక్కడున్నావా? 
అని జానపద ధోరణిలో సాగిన గీతం కూడ హృద్యంగా వుంది. ఆ 
తర్వాత గీతంలో 
శివసాద మంజీర నాదం 
నాల్గు వేదాలకే విపుల నాట్యానువాదం 
ఆద్యంత మధురం! అత్యంత శుభదం 
ఆర్యా మహాదేవి అనుదిన వినోదం 
అని శివుని పాద మంజీర నాదాన్ని నాల్లువేదాల 'నాట్యానువాదం గా 
పార్వతీ దేవికి “అనుదిన వినోదంగా” సృష్టియావత్తుకూ 'శుభదం గా కీర్తించడం 
మధురంగా వుంది. అంత్యానుప్రాసం మనోహరంగా వుంది. ఇలా శివుణ్ని, శ్రీ 
వంకటేశ్వరుణ్ని భక్తితో-అనురక్తితో కొలుస్తూ కొనసాగిన రోహిణీకుమార్‌ గీతాల 


అఠాతగీత (వచారం 373 


we 
రచన 'భక్తి సుధ క్యాసెట్‌లో మృదు మధురం కాగా. యస్‌ ఓ. బాలసుబ్రహ్మణ్యం, 
ప. సుశీల గార్ల గానాలతో సుధామధురమై అలరించింది 
శ్రీ జె. బాపురెడ్డిగారు కూడ శ్రీవేంకటేశ్య 


శ్రీ గ్‌ స్వామిపై రచించిన భక్త 
గీతాలను “శ్రీకారశిఖరం' పేరున సాలూరి రాజేశ్వరరావు పరమత లు వెలువరించారు 


ఇలా చాలావరకు భక్తిగీతాల క్యాసెటై ఎక్కువగా వెలువడ్డాయి. కాని భక్తగీతాల 
మోద “ఉస్మానియాలో ప్రత్యేక పరిశోధన జరుగుతున్నందున కేవలం లలిత 
గీతాలుగా వెలువడిన క్యా సెట్లనే పరిశీలించనెంచి వాటిని వివరించడం చేడు. 
1988లో యువ క సంగీత దర్శకుడైన శ్రి పి.వి.సాయిబాబా సమర్నణలో 
“భావగీతాలు' అనే క్యాసెట్‌ విడుదలైంది. కావున అందలి లలిత గతల? 
పరిశీలిద్దాం! న 
ఇందులో మొదటి గీతంగా ఆర్‌. భద్రైరాజు గారు 
ఆగుమా జాబిలి...సాగిపోయే వేళ 
వీకించుమో యీ మోము 
ఒకనారి ఆగుమా! 
ఏ తార పిలుపు విని ఏగుచున్నావో 
దారిలో మేఘాలు డాగివున్నాయిలే! 
అని మొయిలు దారుల్లో సాగిపోయే చంద్రుని గూర్చి అల్లిన గీతాన్ని 
ఎమ్‌.విజయలక్ష్మి స్వరంలో వింటాం. ఆ తర్వాత గీతాన్ని ఆచార్య తిరుమల 
రచించగా జి. చంద్రశేఖర్‌ గళమెత్తి పాడారు. 
తొలిసారి నే పాడే పాట 
పల్లవించి నీ హృదయంలో 
పరిమళించి ని కన్నులలో 
నిలపాలి వెన్నెల వాట! 
అని వసంతాల మధురిమల్ని, లతాంతాల సరిగమల్ని దరిజేరే చెలిలో 
చూసి, తొల వలపు తలపులతో తొలిసారిగా పాడె తన పాట ఆమె హృదయంలో 
పల్గ్లవించాలని, కన్నులలో పరిమళించి వెన్నెలగా నిలపాలని రచయిత 
ఆకాంక్షించాడు. ఆ తర్వాత డా.దమ్ము శ్రీనివాస బాబు 
ఒంటరిగ యీ దారి పక్కన 
ఒదిగి నిలిచిన దానను 
కంట కమ్ముల నడుమ పెరిగిన 
గడ్డి పువ్వును! దీనను! 
అని గడ్డిపువ్వు గూర్చి రచించగా విజయలక్ష్మీ శర్మ గానం చేశారు. కాని 
యీ గీతం సాంతం కృష్ణశాస్త్రి గారి 'గడ్డిపువ్వు' గీతానికి అనుకరణగా తోస్తుంది. 
ఆ తర్వాత శ్రీ ఎం.క. రాము 
రావేల రసకేళికీ? 


374 తెలుగులో లలిత గీతాలు 


రమ్మని పిలువా 
జాగేల సరసానికీ?...... 
అని రచించిన గీతం “జావళి ఛాయల్లో సాగిపోగా వి. శశికళాస్వామి 
గళంలో తీగలా మోగింది. ఆ తర్వాత జి. బాలకృష్ణప్రసాద్‌ 
నేనట. "్హౌడినాన కోసమె! 
నా ఆశా...నా ధ్యాసా...నీ పైనే! 
అని సర్వం తన చెలిగానే భావించి రచించిన గీతాన్ని కె. రామాచారి 
పాడారు. 
ఆ తర్వాత డా॥ కనకవల్లి 
కూయకే కోయిలా 
వేధించకే యీ వేళ 
నీ బేల నుడికించకే! 
ఈ విరహిణి గుండె మండించకే! 
అని రచించిన విరహగీతాన్ని డి. సురేఖామూర్తి పాడారు. 
ఆ తర్వాత ఎడిద కామేశ్వరరావు 
మాలతి మధు కుంజంలో 
మాధవి సుధ మకరందంలో 
మాధవుడేడే? నా ధవుడేడే? 
మాలతి! మల్లికా! చెప్పరేలనే?........ 
అని రాధిక తన ధవుడైన మాధువుని అన్వేషణలో ఆర్తిగా ఎలుగెత్తిన 
వైనాన్ని రచించగా ఎ. శారదారెడ్డి గానం చెశారు. ఆ తర్వాత శారదా అశోకవర్దన్‌ 
ఓ నా ప్రియా! గుండెలో దాగిపో! 
ఈ చక్కనీ...చుక్కనీ...ఎలుకో! 
ప్రియురాలు పిలుచువేళా 
కోపాలు-అలక లోలా? 
అని తన ప్రియుణ్ని అలకమాని ఆలింగనాలకు రమ్మంటూ రచించిన 
గీతాన్ని సి. ఇందిర గానం చేశారు. ఆ తర్వాత ఎంకె. రాము 
నాట్యమాడవే నవమోహినీ! 
నగు మోముతో నవభంగిమతో 
నటరాజు మనములు రంజిల్లగా...... 
అని నాట్యప్రధానమైన గీతాన్ని రచించగా క. రామాచారి పాడారు. ఆ 
తర్వాత ఆచార్య తిరుమల 
నీవు లేని యీ రేయి 
ఏమి తోచదోయి! 
చూపు సోకి: ౩వ మను 
వెచ్చనాయెనోయి! 


అలితగీత వచారం 375 


అని (ప్రేయసి తన ప్రియుడు తేని రేయి భారమై ఎమో తోచదని 
వాపోయే గీతాన్ని రచించగా, వి. శశికళ వినుల విందుగా గానం చేశారు ఆ 
తర్వాత కోడూరి దుర్గానాగరాజూ 
పండు వెన్నెలలోనా 
పరవశించే వేళ 
వ కనను. తపసు 
ఇది నికు తెలుసు 
అని తన ఎదురుతెన్నులు ఎదలోని ప్రియుని కొరకేనంటూ రచించగా 
జి. చంద్రశేఖర్‌ గానం చెశారు. ఆ తర్వాత వై. రామకృష్ణారావు 
ఎదురుగ కనిపించరా, కృస్లా!... 
నా ఎదలో" -నివసించరా!: 
వెదకి వెదకి నా పదములు వాడేను 
దయచూడ వదేమి? కృష్ణా! 
అని ఒక గోపిక “గాలి జోలలు పాడ-తీగ ఊయలలూగ' హాయిగ 
సుమబాలిక పవళలించిందంటూ తాను మాత్రం కృష్ణుని మురళిగానం వినరాక 
నిదురకు దూరమయ్యానంటూ, దయతో సత్వరం ఎదురుగా సాక్షాత్కరించమంటూ 
రచించిన గీతాన్ని డి.సురేఖామూర్తి గానం చేశారు. 
మార్చి 1991లో “సంగీత రికార్డింగ్‌ కంపెనీ ద్వారా రాగసుథ 
సుబ్రహ్మణ్యంగారి నేతృత్వంలో “రాగసుధ' పేరుతో విడుదలైన క్యాసెట్‌లో అన్నీ 
భావప్రధానమైన లలితగీతాలే చోటుచేసుకోవడం, పైగా యీ వ్యాస పరిశోధకుడైన 
వడ్డెపల్లి కృష్ణ రచించిన గీతాలే కావడం గమనార్హం! సంగీత విదుషిమణియైన 
శ్రీమతి సి. ఇందిరామణి వడ్డెపల్లి చిక్కని భావాలకు చక్కని స్వరాలు కూర్చగా 
సుమధుర శ్రుతి పక్వంగా సి. పద్మజ గానం చేసినట్టుగా క్యాసెట్‌ ఆవిష్కరణోత్స 
వంలో డా.సి.నారాయణరెడ్డిగారు అభినందిస్తూ ప్రసంగించారు. 
త్యాగరాజాయ నమో నమో! 
మృదు రాగరాజాయ నమో నమో! 
అని త్యాగరాజ గురువందనంతో ఆరంభమయ్యే యీ క్యాసెట్‌లో ద్వితీయ 
గీతంగా 
నా మదిలో నటియింబే 
నవ్యభావ కవితా! 
నవరాగం పలికించే 
నా జీవన సరితా! 
అని కవి తన భావరాశిని ఊహల ఊర్వశిగా సెలయేరుల గలగలల్ని 
నవ్వులలో, చుక్కల తళుకుల్ని చెక్కిలిలో, అరవిందాక్రులలో అనురాగాల్ని నింపుకొని 
కదలిరమ్మని స్వాగతం పలికాడు 


376 తెలుగులో లలిత గీతాలు 


వెన్నెలంత చల్లనిది స్నేహము 
మలెయంత తెల్లనిది స్నేహము 
మంచి నెపుడు కోరేదే స్నేహము 
మనిషి మనిషి కవసరమీ స్నేహము 
అని మైత్రిని మధురంగా నిర్వచించాడు. 
మనిషి జీవమొకగాలి 
మనిషి దేహమొక ధూళి 
ఆదినుండి నరుని జన్మ 
ఆ విధాత కొక కలి! 
అని జీవిత సత్యాన్ని - తత్వాన్ని వెల్లడించాడు. 
పచ్చని పైరులతో - చక్కని పౌరులతో 
నా దేశం నవ్వాలిరా - నాకమ్మై పోవాలిరా 
అని దేశ సౌభాగ్యాన్ని - సంక్షేమాన్ని ఆశించాడు. 
మంచె మోద కాొపున్న మావా! 
మనసైన నేనున్న రావా? 
అని పల్లెపడుచు ప్రణయ భావాన్ని వివరించాడు. ఇలా రకరకాల 
భావగీతాలతో 'రాగసుధ క్యాసెట్‌ లలితరాగాల్సి సుధలుగా చిలికించింది. 
'వ55 క్యాసెట్స్‌ ద్వారా 1995లో గోపీరాధ సంగీతంలో డా.తిరుమల 
శ్రీనివాసా చార్య రచించిన అలలితగీతాలు “గంగా తరంగాలు క్యాసెట్‌గా 
వెలువడింది. ఇందులో మొదటి గీతంగా 
అధరాలన్నీ పాడనీ - మధురమైన పాట 
హృదయాలన్ని ఎదగని - హిమగిరులై యీ పూట! 
మనస్సులన్ని జలకాలాడని - మమతల పన్నిట! 
అని అధరాలు మధురమైన పాటలుగా మారాలనీ, హృదయాలు 
హిమగిరులుగా ఎదగాలని, మనసులు మమతల పన్నీటిలో జలకాలాడాలని 
కవి ఆకాంక్షించాడు. ఆ ఆకాంక్షను మంగళం పల్లి రాజేశ్వరి, వినోద్‌ తమ 
శ్రావ్యగానంలో వినిపించారు. ద్వితీయ గీతంగా 
ఎన్నో ఆశలు పెంచుకొంటినే 
ఎండమావులేనా? 
కన్నుల మెదిలిన వలపుల మేడ 
గగన కుసుమమేనా? 
అని ఒక పూబోణి తుంటరి తుమ్మెదలా తన బప్ర్రియుడు వలపుతేనెల్ని 
తాగి మోసం చేసి వెళ్లిపోయిన తీరును తలపోస్తూ - విలపిస్తూ మంగళం పల్లి 
రాజేశ్వరి గానం చేసిన యీ గీతం మధురంగా వుంది. ఆ తర్వాత 


లలితగీత వచొరం 377 


గగనంలా మనదేశం ఎంతో విప్పలం! 
కావాలి జన హృదయం మరీ విశాలం! 
అప్పుడే భాసించును నవభారతం 
గొప్పగా వాసించును మన జీవి 

అని సమైక్యత, సమభావం వుంటే మన జీవితమే గాక అజిల బారతమూ 

అందంగా ప్రకాశిస్తుందని రచించిన యీ గీతాన్ని గోప ఆలపంచారు. ఆ తర్వాత 
అతడు : ఎదురుగ నీవుంటే చెలీ! ఎందుకు బృందావని? 
ఆమె : ముందుగ నివుంటే ప్రియా! ఎందుకు చందురుడు? 


తం 


అతడు : మధురమైన నీ నవ్వులుండగా మల్లియలెందుకులే? 
ఆమె : అమల మధురానురాగం వుంటే అమృతంఎందుకులే? 
అని సాగిపోయే గీతం యుగళంగా గోపి, రాజేశ్వరి గళంలో మధురంగా 
రవళించింది. ఆ తర్వాత 
ఒళ్లంత అలిసిపోయె - సల్లంగ సెమటలు వెట్సె 
ఎంతసేపు మావా! నేనెదురు సూసేది 
ఎన్నాళ్ల కొత్తావా ఎట్టా యేగేది? 
అని ఒక పల్లెపడుచు తన ప్రియుడు తనకు బెజవాడలోని వా 
చూపి, చార్మినార్‌ గోలకొండ చూపిస్తానని హైదరాబాద్‌ తీసుకుపోయి వేయంత 
ఊరించి మేనంత కాజేసిన మెనమామ గూర్చి వాపోయే విషయం యీ గీతం 
వివరించబడింది. ఎం. రాజేశ్వరి గానం చేసింది. ఆ తర్వాత 
ఓ జాబిల్లీ! చలువల తల్లి!... 
ఓ జాబిల్లీ! మమతల మల్లీ... 


తీ 


( 


చి ల ల చు ఉం న అది తి టి చి నచ అలవి ఈ 6 చిచి అల మి చి జవను చాల ఈల చి అణ ఖ చదివా భి కాభి ను 


కలువమ్మ పిలిచేను నినుజూచి - నువు 
కలువకున్నా వలచేను ఎదచాచి! 
అని జాబిల్లి మోద అల్లిన గీతాన్ని గోపి, రాజేశ్వరి యుగళంగా ఆలపించారు. 
ఇలా 'గంగాతరంగాలు' క్యాసెట్‌ రసజ్జుల్ని రసగంగా తరంగాల్లో తేలిస్తుంది. 
రాయలసీమ ఆర్ట్స్‌ క్రియేటివ్‌ కల్చరల్‌ అసోసియేషన్‌వారు, కడప వారు 
జూన్‌ 1996లో “నేనూ-నాదేశం' పేరుతో ఒక దేశభక్తి గీతాల క్యాసెట్‌ను 
రూపొందించి విడుదల చేశారు. దానికి సంగీతం యన్‌.సుబ్బనరసయ్యు 
సమకూర్చారు. శ్రీమతి వాణీజయరామ్‌, జె. గిరిజ, క.శాంతకుమారి మరియు 
జి.విరమణ అండ్‌ బి.వి. నాగప్రసాద్‌లు గానం చేశారు. ఇందులో ముందుగా 
డా. పవని ఆర్‌. హరనాథ్‌ రచించిన 
నేనూ నా దేశం - ఇది సస్యశ్యామల దేశం! 
సుజలాం సుఫలాం మలయజ శీతలం! fH a 
స్పహమేదెనా' = “వాదమెదే.నా 


అనే 
రచించిన 


అనే 


తెలుగులో లలిత గీతాలు 


సోదరత్యమే మా ఆశయం! 

నీతి ఏదైనా - జాతి ఎదైనా 

ఐకమత్యమే మా ఆయుధం! 1 చే ॥ 

గీతం చోటుచేసుకున్నది. ఆ తర్వాత ఇంద్రగంటి శ్రీకాంత శర్మ 


తేనెల తేటల మాటలతో 

మన దేశమాతనే కొలిచెదమా? 

భావం భాగ్యం కూర్చుకొని ఒక 

జీవన యానం చేయుదమా... 

గీతం యుగళంగా పలికింది. మధురిమల్సి చిలికింది. శ్రీమతి 


లో 


జి. పద్మావతమ్మ రచించగా బృందగానంగా 


అనే 
పార్వతీశం 


అనే 


భరతమాత పిలిచింది బిడ్డలందరిని.... 

బిడ్డలందరినీ! తన బిడ్డలందరినీ.... 

రామన్న పిలుపదిగో! రహీంభాయి రవమదిగో! 

రాబర్లూ వినిపిస్తోందా? కలిసిక విందుకు రమ్మంటోంది! 

గీతం కమనీయంగా సాగింది. '3' వైపు మొదటి గీతంగా ఓలేటి 
రచించిన 

వందనం వందనం ఓ టత్రివర్షకేతనం! మా సువర్ణకేతనం 

వందనం వందనం! వందనం! 

భరతకీర్తి సాగేలా దిగంతాలకూ 

జ్వలిత దీప్తి వెలిగేలా యుగంతాలకు 

చెపరెపమని ఎగురుతుంటె అంబరాన 

మా మనసులు మురిసివోవు సంబరాన 1 వం ॥ 

గీతం వాణీజయరాం స్వరంలో మృదుమధురంగా సాగింది. వన 


మువ్వన్నెజెండా ప్రభవాన్ని రెపరెపలాడించింది. ఆ తర్వాత 


అనే 
డా.నెల్లుట్ల 


అనే 


ఆడుకుంటూ పాడుకుంటూ విశ్వమంతా తిరుగుదాం! 

శౌంతిజ్యోతి చేపట్టి చీకటులను తరిమేద్దాం! 

భువనమంతా పంచుకుందాం పసిడి వెలుగు కాంతి! 

ఓలేటి గీతం పిల్లల బృందగానంగా చిందులు వేసింది. ఆ తర్వాత 
వెంకటేశ్వరరావు రచించిన 

నడిచింది నాదేశం వేదంతో, రాముని పాదంతో 

తడిసింది నాదేశం నాదంతో, కార్మిక స్వేదంతో 

నాదేశం ధర్మభూమి! నా దేశం కర్మభూమి! 

నా ప్రాణం, నా జీవం, నా దైవం! నాదే యూ భారతభూమి! 

గీతం యుగళగీతంగా మోగి బినుల విందు చేసింది. 


'పియభరితిి' పేరుతో పిల్లలకోసం అరుణ క్రియేషన్స్‌ వారు (మాధవాచారి) 


అలితగీత వచారం 379 


కూడా ఇటీవల ఒక దేశభక్తి గీతాల క్యాసెట్‌ను విడుదల చేశారు. దీనికి 
సంగీతం స్నేహలతా మురళి సమకూర్చగా విజయకుమార్‌, మురళీకృష్ణ, ఉమవారాణ, 
.దివ్య, వాణి, తన్మయి తదితరులు గానం చేశారు. ఇందులో గిడుగు 
రాజేశ్వరరావుగారు కొరుప్రోలు మాధవరావుగారు రచించిన 8 గీతాలున్నాయి 
అయితే ప్రధానంగా చెప్పుకోతగిన గీతాలలో ముందుగా వినిపించే 

పాలమాగడ తరగలం! మురిపాల ముద్దుల మూటలం! 


| 


కల్ల లెరుగని పిల్లలం! మరుమల్లె పువ్వుల నవ్వులం ॥ మురి ॥ 
భావిభారత పొరులం! సమభావమెరిగిన బాలలం! 
ఆశలెన్నో రేపు తియగపలికే మురిసే మువఃలం! i: చు 


il 
గిడుగు రాజేశ్వరరావుగారి గీతం ఆకట్టుకుంటుంది. అయితే పల్లవిలో 
పిల్లల్ని మరుమల్లె పువ్వులని గాక సిరిమల్లె పువ్వులంబే యుక్తంగా వుండేది 


వుంటారు. ఆ తర్వాత కొరుప్రోలు మాధవరావుగారు రచించిన 
వందనం వందనం! ప్రియధరితికి! 
వందనం వందనం దివ్యచరి,త్రికి! 
మాభారత సవిత్రికి-మహిమాన్నిత 
నాదసుధారసగాయత్రికి పాదాభివందనం 1 వం ॥ 
అనే గీతం '*“టెటిల్‌సాంగ్‌లా మధురంగా సాగింది. కాని పిల్లల కోసం 
రూపొందించిన యీ గీతాల్లో తత్సమ సమాస క్షిష్టత లేక తేటతెలుగు స్పష్ట 
గోచరిస్తే బాగుండేది. వెనుకవైపున గిడుగు రాజేశ్వరరావు రచించిన 
మనదేశం... మనదేశం! 
భరతుడు మునుపాలించిన దేశం 
పరమత సహనం నిలిపిన దేశం! 
భరత మాతకు గౌతమ గాంధీ 
పరమ హంసలుదయించిన దేశం! 
అనే మరో గీతం నదీనదాల సంస్కృత వర్ణ్లనతో మధురంగా సాగింది. ఆ 
తర్వాత కొరుప్రోలు మాధవరావు రచించిన 
ఒక్కటై ఎల్లపుడు మనముందాం! 
ఒకరికొకరు తోడై మనముందాం! 
గాంధీ తాత నవ్వులమై 
చాచా కోరిన పువ్వులమైై 
గాంధీ ఆశయ దివ్వెలమై 
పటేలు పట్టిన తువ్వలమై ॥ ఒక్కటై ॥ 
అనే గీతం పిల్లలకు మానసికోల్లాసాన్ని కలిగించేలా మారుమోగింది ఆ 
తర్వాత మాధవరావుగారు రచించిన 


(క 


380 తెలుగులో అలిత గీతాలు 


మేమంతా ఒక కేతనం! 
మా భావనమే నవ చేతనం! 
మా భారతమే నవనవలాడే 
విశ్వశాంతి నికేతనం! 
అనే మరోగీతంలో నవ్యత్వమేగాక దివ్యత్వం దీటుగా గోచరిస్తుంది. ఆ 
తర్వాత మాధవరావుగారి 
దండాలు దండాలు మా భరతమాత 
వేవేల దండాలు మా వేదమాత 
అకాల దండాలు మా లక్ష్మీమాత 
శతకోటి దండాలు మా శక్తి మాత 
అనే గీతం హుషారైన బాణీలో ఉరకలు వేసింది. పిల్లలకోసం 
రూపొందించినా ఈ క్యాసెట్‌ అందర్నీ వినేలా చేసింది. 
ఇలా క్యాసెట్‌ రూపంగా లలితగీతాలు, దేశభక్తి గీతాలే గాక సమాజ 
శ్రేయస్సు ప్రబోధించే పలు ప్రచార గీతాలూ వెలువడ్డాయి. 


ప్రచార గీతాలు: 


మద్యపాన నిషేధ ప్రచారానికి కూడ ప్రభుత్వం 1995లో గాంధీ జయంతి 
నాడు 'మద్యనిషేధ ప్రచార గీతావళి పేరున సమాచార పౌరసంబంధాల శాఖచే 
ఒక క్యాసెట్‌కు రూపకల్పన గావించింది. ఆ సందర్భంగా వావిలాల 
గోపాలకృష్ణయ్య అధ్యక్షతన ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో ఏర్పాటైన 
ప్రత్యేక సమావేశ వేదిక మోద గంగాధర్‌ అండ్‌ మిత్ర బృందంచే నదీరా, 
వడ్డెపల్లి కృష్ణ రచించిన గీతాల్ని జనరంజకంగా పాడడం జరిగింది. ముందుగా 
'నదీరాా రచించిన 
న్వాగతం ! స్వాగతం 
స్వాగతం సుస్వాగతం! 
జాతి నేతలకు స్వాగతం! 
జ్ఞాన దాతలకు స్వాగతం! 
మద్యాసురుని దునుముటకై 
మహారణమ్మున దూకుటకై 
కదలి వచ్చెడు గ్రామసీమలకు 
కదం దొక్కు సంగ్రామ సీమలకు 1 స్వా ॥ 
అనే గీతం స్వాగతర్హగా, మద్యాసుర సంహారానికి సమర భేరీగా గానం 
చేయబడింది. ఆ తర్వాత వడ్డెపల్లి కృష్ణ రచించిన 
ఉండి ఉండి చండికలా ఉద్యమించె మహిళా!... 
సారా మహిషాసురునే సంహరించి మహిళా! 


అపు ఇ టాడి వాద లా దు ఆటపాట ఉంది చిలి చి భి కిచి లల భధ కుది అశ సుక ఆచి జ + విత ది పినాక ప చాల మలిచి ఆ చితా ఇను అటట ర చలి చిళి ల 


అలితగీత వచారం 381 


మద్యపాన గూండాలు మల్టీ చెలరేగకుండ 
ఇంటింటను తల్లి-చెల్లి-ఇల్లాలే పోలీసై 
లారీ ఆడించాలి! సారా మాన్సించాలి! 
అనే గీతాన్ని కర్తవ్య బోధకంగా ఆవేశ పూరితంగా గానం చేశారు. ఆ 
తర్వాత ఈ గీతాల్ని అదే బాణీలో రికార్డు చేసి క్యాసెట్‌గా విడుదల చేశారు. 


చేయగా జి. ఆనంద్‌ సంగీతం సమకూర్చారు. ఇందులో మొదట 

కాళివై లేచిరా తల్లీ! 
నీ తాలినే కాచుకో చెల్లి! 
బారు మూయించావు కాని 
భర్త నోరు మూయించావు కాదు! 
భర్త చూస్తే ఇంజనీరు! 
భార్యకుండదు గంజినిరు! 

అనే గీతం వ్యంగ్యంగా సాగింది. ఆ తర్వాత 
భారతదేశం సోదరా! 
బారుల దేశం కాదురా! 
పానశాల మనకొద్దురా! 
పారశాల మరవద్దురా! 

అనే గీతంలో కర్తవ్యం వెల్లడైంది. ఆ తర్వాత 
నిధులను ఇమ్మని వేడం! 
విధులను ఎన్నడు విడం! 
ఆడువారం మెము! 
వెనుకాడు వారం కాము! 

అనే గీతంలో మహిళల చైతన్యానికి మంచి రూపకల్పన జరిగింది. 
మందినే (పేమించుమన్నా! 
మందునూ మాన్పించుమన్నా! 
తాగి చెడినా దగాపడినా 
తమ్ములను (ప్రమించవోయ్‌ 
గాడి తప్పిన వారికి కర్తవ్యమును బోధించవోయ్‌! 

అనే గీతంలో మందును గాక గాడి తప్పిన మందిని (ప్రేమించి తక్షణ 

$ర్తవ్యం బోధించమంటూ గళమెత్తడం జరిగింది. 
పొదుపు చేయవమ్మా ఓ బంగారమ్మా! 
పొదుపు చేయని బతుకు కంగారమ్మా! 


చివ చి విల ఉని ఎ అభి వాచి చి ౧౦4 ఇంచి ఛి కత లత ఈలి వానను చు ఉం బల ఇధి కటా ణన త చెతి చచి రావాలి ఉక ఈది ఈ వ తాళి చి 


382 తెలుగులో లలిత గీతాలు 


పాషపొయి కోసం రూపాయి దాచు! 
పాపాయిని రూపాయే కనుపాపై కాచు! 
అని మరోగితంలో రూపాయి విలువ తెలిపే. పొదుపు ఆవశ్యకత గూర్చి 
చక్కగా చెప్పబడింది. 
తాగి బాధ పడతారో! 
మాని బాగు పడతారో! 
ఎరుకోండి! ఎరుకోండి! 
ఎంచుకోండి! ఎన్నుకోండి! 
అనే గీతంలో తాగి రకరకాల బాధల పాలయ్యెకన్నా అది మాని అన్ని 
విధాలా బాగుపడడమే శ్రేయస్కరమని నొక్కి చెప్పబడింది. 
చదువు నేర్చుకొని - శక్తి కూర్చుకొని 
జాతి గౌరవం సపెంచండోయ్‌! 
జగతికి ప్రగతిని పెంచండోయ్‌! 
ఈ జగతికి సుగతిని కలిగించండోయ్‌! 
అనే గీతంలో" చదువు విలువను విప్పి చెప్పడం జరిగింది. ఆ తర్వాత 
చివరి గీతంలో 
కిరాయి కోరకు సోదరా! పరాయి దేశం కాదురా! 
వరాల దేశమిది నీదేరా! నీ బాధ్యత మరచుట బాధేరా! 
అని గ్రామసీమల్ని భాగ్యసీమలుగా మార్చుటకు పౌరులందరూ తమ 
బాధ్యతగా భావించి సహకరించాలంటూ ఎలుగెత్తి చాటడమైంది. 
ఇటీవల శ్రమదానాల పేరుతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం జన్మభూమికి తరలి 
రమ్మంటూ ప్రచారనిమిత్తమై 'జన్మభూమి' సేరుతోటే ఒక క్యాసెట్‌ రూపొందించి 
విడుదల చేసింది. సుద్దాల అశోక్‌తేజ, వేటూరి సుందరరామమూర్తి రచించిన 
గీతాల్ని వందేమాతరం శ్రీనివాస్‌ స్వీయ స్వరకల్పనలో ఎలుగెత్తి గానం చేశారు. 
ముందుగా 
జన్మభూమి పిలుస్తోంది! 
ని పుణ్యభూమి పిలుస్తోంది! 
తరలుదాం రండి మనం జన్మభూమికి 
తల్లిపాల బుణం కొంత తీర్పడానికీ 
కన్నతల్లి కన్న మిన్న కదా నేల తల్లీ? 
కదలుదాం తెలుగుతల్లి కాళ్లకు ప్రణమిల్లి! 
వందేమాతరం! వందేమాతరం! 
అనే సుద్దాల అశోక్‌ తేజ గీతం ద్వారా పౌరులందర్నీ పుట్టిన మట్టిని 
సేవించడానికి తరలి రమ్మంటూ దండోరా వేసినట్లు ఆహ్వానించడమైంది. ఆ 
తర్వాత వేటూరి సుందర రామమూర్తి రచించిన 


అలితగీత (చారం 383 


ఈ వాటకు పల్లవి శ్రమదానం! 

ఈ వాటకు చరణం సహకారం! 

మన జాతికి నేడు కల్యాణం 

ఇంటింటికి పిలుపుల పేరంటం! 

తండి వుంది-కండ వుంది! 

కొండలాంటి గుండె వుంది! 

నీడనిచ్చు అండవుంది! 

నీకు లేని దేముంది? 

నీ స్వేదం గోదావరి వేదంలా పలికినపుడు 

ని త్యాగం కృష్ణవేణి వేణుగానమైనపుడు 

మాటలతో ఎందుకురా తమ్ముడా? 

ఇక చేతలతో ముందుకురా చెల్లెలా! 

అనే గీతంలో శ్రమదానంకై అందరి సహకారం కావాలంటూ, తమ్ముళ్లు, 

చెల్లెళ్లు తరంగాల్లా తరలి రావాలంటూ స్వరమెత్తి (పెరేషుంచడం జరిగింది. 


కుటుంబ సంక్షేమ గీతాలు : 


దినదినమే గాక క్షణక్షణఖమడా అంతులేకుండా పెరిగిపోతున్న జనాభాను 
అరికట్టడానికి ప్రభుత్వం పత్రికల్ని, ఆకాశవాణి, దూరదర్శన్‌లనూ అనెక విధాలుగా 
వినియోగించుకొని ప్రచారాన్ని కొనుసాగిస్తోంది. ఆ ప్రచారంలో భాగంగా ఎందరో 
రచయితలు ప్రబోధగీతాల్ని పలికించారు. వాటిలో జె.బాపురెడ్డిగారు రచించిన 
1. చక్కవైన శకుంతలకు - ఒక్కడే కుమారుడు 
ఈ దేశం తన పేరుననే వెల్లిన విరుడు! 
2 కువూ కుహూ మని కూసే - కోకిల ఎమంటున్నది? 
ముద్దుల సంసారానికి ఇద్దరేను పిల్లలట! 
వడ్డెవల్లి కృష్ణ రచించిన 
1. ఇల్లుకూలి పోతున్నా - కళ్లు తెరవనంటావేం? 
ఇద్దరె చాలంటున్నా ఇంకా విననంటావేం? 
(దూరదర్శన్‌లో ప్రసారితం) 
2. ఉండాలి ఉండాలి దేనికైన హద్దు! 
అది వుంటినే అన్నిటికీ అందమైన ముద్దు 
(ఆకాశవాణిలో ప్రసారితం) 
ఆచార్య తిరుమల రచించిన 
1. ఎంత ఆవేశమో యీ గాలికి? ఎంత ఆవేగమో రసపాయికి? 


వల జ ఉచ వాధన ణి తిది ఇచిచ చి చి శాల ఖతి కపిలి ఆచాళు ఉచాతుకాలజ 0% ఈది ఇద బెడ ఈక వుల చాటుకు ది త వళ వన అభ ఇ ల ఇలాచి చున శి లాల చాల ఈది టట చాటి ళు చా శాల అ ఇ ౦ 


1 నా దేశం నవ్వుతూంది - జె బావురె 


ఏలు 
ఈ 
£ 
A 
౮ 


384 తెలుగులో లలిత గీతాలు 


మూడు పూలు చాలునని, ఆరుకాయలెందుకని 
(ఆకాశవాణిలోప్రసారితం) 
2. తీగ మల్లెలు - తేనె జల్లులు 
ఏ యింటికి - ఏ జంటకి చాలిద్దరు పిల్లలు" 
శ్రీమతి శారదా అశోకవర్దన్‌ రచించిన 
నీతో సెప్పాలని ఎన్నిసార్లు అనుకున్నా 
సెప్పలేకపోతున్నా-దాచలేకసత్తున్నా” 
మలయశ్రీ రచించిన 
వద్దు వద్దయ్య బావా! పిల్లలు 
హద్దు మారితే ముప్పనీ తెలియలేవా? 
ఒక్కరైతే మేలు - ఇద్దరైతే చాలు!” 
హరేరామ మూర్తి రచించిన 
మితమే మన మతమై- మమతే సమ్మతమై 
మనమందరము కలకాలం కళ కళ లాడాలి" 
డా. తిరుమల శ్రీనివాసాచార్య రచించిన 
పువ్వులు రెండు కొమ్మకు అందం! 
దివ్వెలు రెండు గూటికి అందం! 
పాపలిద్దరూ అమ్మకు ఆందంీ 
మొదలగు గీతాలనెకం ప్రచురితమై, ప్రసారమై పరిమిత కుటుంబానికి 


ల 


తగిన ప్రచారాన్ని కలిగించాయి. 


వయోజన విద్యాగీతాలు 


'వయోజన విద్య' వ్యాప్తి చెందడానికి కూడ ఎన్నెన్నో గీతాలు వెలిశాయి. 


వాటిలో 


1. ఓనమాలు దిద్దుతుంటె - ఒళ్లు పులకరిస్తోంది! 
బాలశిక్ష పట్టుకుంటె బ్రతుకు పరిమళిస్తోంది! (జె. బాపురెడ్డి) 
2. అక్షరమే మన బతుకులకాచే ఆయుధం! పరమాయుధం! 
అక్షరమే పలు ప్రగతుల కూర్చే సాధనం! జయసాధనం! 
(వడ్డెపల్లి కృష్ణ) 


3. వెలిగిద్దాం! ఈ అక్షర జ్యోతులను 
తొలగిడ్డాం! అజ్ఞానపు రీతులను (డా. తిరుమల శ్రీనివాసాచార్య) 





ర షిరుగై నో 


గేయనందిని - ఆచార్య తిరుమల వుట 790 

భావరాగిణ్‌ - శారదా ఆళోకవర్దన్‌ వుట . 72 

రాగవల్లరి - మలయశ్రీ వుట 28 

న్వృరలహరి - వై. వారేరామ మూర్తి వుట 16 

గంగా తరంగాలు - డా.తిరుమల శ్రీనివాసా చార్య వుట - 49 


లలితగీత వ్రచారం 385 


4. నీ కెప్పుడు వస్తుందీ వేకువ? 


చదువురాని వారంటే లోకువ! (పాలగుమ్మి విశ్వనాధం) 
5. అక్షర దీపం వెలిగించు 
నిరక్షరాస్యతను తొలగించు (మలయశ్రీ) 
6. తెలుసుకుంటే మనిషి జన్మ ఎంచక్కని వరం! 
చదువు సంధ్య నేర్వకుంటే ఎందుకది వ్యర్దం! (వోలేటి పార్వతీశం) 


మొదలగు గీతాలు ప్రసారమై, క్యాసెట్‌లుగా కూడ రూపాంతరమై విస్తృత 
(ఎచారానికి దోహదం కలుగజేశాయి. 
ప్రస్తుతం కలుషతమవుతున్న వాతావరణాన్ని దృష్టిలో వుంచుకొని తరువుల్ని 
పెంచడమే తరుణోపాయంగా భావించి అల్లిన గీతాలు కూడ వున్నాయి. వాటిలో 
1. చెట్టే మనిషికి తోడురా! చెట్టే పుడమికి నీడరా! 
చెట్టే మట్టికి ప్రాణంరా! చెట్టే గాలికి గానంరా! 
(రచన : జె. బాపురెడ్డి) 
2. అందంగా చెట్లను నాటండి! 
ఆనంద విణలను మాటండి! 
చెట్లంటే ఆరోగ్యం! చెట్లంటే సౌభాగ్యం! 
(రచన : డా. తిరుమల శ్రీనివాసాచార్య) 
3. చెట్లే ప్రగతికి తొలిమెట్లు! చెబ్లే జగతికి పనిముట్లు 
అందుక వాటిని పెంచాలి! ఆనందాలను పంచాలి! 
(రచన : వడ్జెపల్లి కృష్ణ) 
4. చెట్లే జగతికి చైతన్యం! లేదా నిండును కాలుష్యం! 
అడుగొకయిడుమై కదలని పడవై 
జీవిత మగునొక సుడిగుండం! 
(రచన: శేషం లక్మీనారాయణాచార్య) 
మొదలగు గీతాలు ఆకాశవాణిలో ప్రసారమై చెట్లు నాటే కార్యక్రమాల 
ప్రచారానికి చేయూత నిచ్చాయి. 
ఇలా లలితగీతాలు కూడ రకరకాల సాంఘిక ప్రయోజనాల ప్రచారానికి 
వివిధ ప్రచురణల, ప్రసారాల ద్వారా ఉపయోగానికి వచ్చాయి. ఇట్టి ప్రచార 
గీతాల మోద కూడా మరో ప్రత్యెక సిద్దాంత వ్యాసం రావలసిన ఆవశ్యకత 
అగుపిస్తోంది. కావున ఇంతటితో యీ “ప్రచారం విభాగానికి తెరవెస్తున్నాను. 
తెరముందుకురాక, నా దృష్టికి అందక నేపథ్యంలో మరెన్నెన్నో గీతాలుండి 
పోయాయి. వాటిని భావి వ్యాసకర్తలు పరిశీలించి పరిశోధనా వ్యాసాల్ని సమర్పించి, 
సారస్వత లోకానికి సరికొత్త కాంతుల్ని ప్రసరింపజేస్తారని ఆశిస్తున్నాను 





9. ముకాయింపు 


విహంగ వీక్షణంగా చూస్తే “లలిత సంగీత మనేది శాస్త్రీయసంగీతం కంటె 
తేలికగా వుండి 20వ శతాబ్దపు ఉత్తరారంలోనే విస్తృతంగా వ్యాప్తి చెందినట్లు 
రూఢి అవుతోంది. ముఖ్యంగా ఆకాశవాణిలో గాయనీ గాయకులు ఆధునిక 
కవులు వ్రాసిన దేశభక్తి గేయాల్ని, ప్రణయ, భక్తి, ప్రకృతి గేయాల్ని, జానపద, 
సిని సంగీతపు వరుసలకు దగ్గరలో కూర్చి పాడడం చేత ప్రచారానికి వచ్చినట్లు 
స్పష్టమవుతోంది. 

శాస్త్రీయ సంగీతం కంటె సరళమైనది, జానపద బాణీల మిళితమైనది 
“అలితసంగీతం' అయితే, “పల్లవి-చరణాల గేయత్వం, లాలిత్యంతో తాళ-లయ 
సమన్వితమై, పరమార్ధ లక్ష్యంగల ప్రతి భావగీతం ఒక లలిత గీతం” అని 
నిరూపితమవుతోంది. 

పూర్వ పరిశోధకులంతా ప్రాచీన పద్య, జానపద గీతాలతో పాటు సినీగీతాల 
వరకే పరిమితమై అనేక పరిశోధనలు జరిపారు. కాని అనంతరాశిగా మిగిలిన 
లలిత గీతాల్ని అస్పృశ్యగానె వదలివేశారు. దాదాపు మూడు దశాజాలుగా 
అలితగీత రచన చేస్తున్న నేను లలితగీతాలపై గల సహజమైన అభిమానంతో 
ఈ అంశాన్ని పరిశోధనకు ఎంచుకున్నాను. కాని తల్లివేరును శోధించాక గాని 
ఇది నా శక్తికి మించినదని తెలుసుకోలేకపోయాను. అయినా సాహసంతో ఈ 
సాగరాన్ని మథించడానికి పూనుకొని కాలక్రమాన్ని అనుసరించి కవులగీతాల్ని 
ఆధారంగా చేసుకున్నాను. నాటి గురజాడ నుండి నెటి ఆధునిక కవి వరకు 
అందర్నీ పరిశీలించాను. వారి గీతాల్ని కాలక్రమేణ వికసించిన పరిణామాల్ని 
పరిశోధించాను. లలితగీత లక్షణం, అవతరణం, వికాసం, విస్తారం, ప్రసారం, 
ప్రచారం విభాగాలుగా విభజించి విపులీకరించాను. తొలినాళ్లలోని ఆకాశవాణి, 
దూరదర్శన్‌ పుట్టు పూర్వోత్తరాల్ని వివరించాను. ప్రసారమైన ప్రథమగీతాల్ని తేల్చి 
చూపాను. 

ప్రసార సాధనాలు లేని కాలంలోనే పత్రికాముఖంగా ప్రాచుర్యం పొందిన, 
గురజాడ 1910లో రచించిన 


దేశమును పేమించుమన్నా 
మంచి అన్నది పెంచుమన్నా 
వొట్టి మాటలు కట్టిపెట్టోయ్‌! 
గట్టి మేల్‌ తలపెట్టవోయ్‌! 


అనే దేశభక్తి గీతమే ప్రథమ అలితగీతంగా అవతరించినట్లు పరిగణించ 
బడింది. రాయప్రోలు రచించిన 


ముకొయింవు 387 


ఎ దేశమేగినా ఎందుకాలిడిన 
ఎ పీఠమెక్కినా ఎవ్యరేమనిన 
పొగడరా నీ తల్లి భూమి భారతిని 
నిలుపరా నీ జాతి నిండు గౌరవము 


అనే మంజరీ ద్విపద ఖండగతిలో మలచిన ద్వితీయ గీతంగా అద్వితీయ 
ప్రచారం పొందింది. 


అలా గురజాడ, రాయప్రోలు రచనలతో చిగురించిన లలితగీత లత 
బసవరాజు రచించిన 


1. కోయిలా కోయిలా కూయబోకే 
గుండెలూ బద్ధలూ చేయబోకే 
2. కొల్లాయి గట్టితేనేమి? మా గాంధి 
కోమటై పుట్టితే నేమా?.... 
3. గుతొంకాయ్‌ కూరోయ్‌ బావా! 
కోరివండి నానోయ్‌ బావా! 
మొదలగు గీతాలతో, దేవులపల్లి కృష్ణశౌస్రి రచించిన 
1. ఆకులో ఆకునై - పూవులో పూవునై 
కొమ్మలో కొమ్మనై - నునులేత రెమ్మనై 
౨. రామ చరణం రామ చరణం! 
రామ చరణం మాకు శరణం! 
3.జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ దివ్యధాట్రి! 
జయ జయ జయ శత సహస్ర నరనారీ హృదయనేత్రి! 
మొదలగు గీతాలతో పరిపూర్ణంగా వికసించింది. ఆ తర్వాత కవికొండల, 
నండూరి, బాపిరాజు, విశ్వేశ్వరరావు గీతాలతో వినూత్నంగా పరిమళించింది. 
మొదట్లో గీతాలు పత్రికా ముఖంగా ప్రచారంలోకి రాగా, ఆ తర్వాత 
ఆకాశవాణి ప్రసారం ద్వారా వీనుల విందై విశేష వ్యాప్తి గాంచాయి. జూన్‌ 
1938లో ఆకాశవాణి మద్రాస్‌ కేంద్రం ప్రారంభించబడిన వారం రోజుల్లో 
ప్రప్రథమంగా ఆచంట జానకీరామ్‌గారు ఆరుగురు కవుల పాటలతో రూపొందించిన 
“అనార్కలి' రూపకం ద్వారా శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రిగారు రచించిన 
రారమ్మ రారమ్మ మందారమా! రక్తకరవీరమా! 
మాలతీ మల్లికా! మాధవీ కన్యకా! శేఫాలికా! 
అనే గీతం తొలిగీతంగా ప్రసోరమైంది. 1935లో ఆర్‌. బాలసరస్వతీదేవి 
బాల గాయనిగా శ్రీ కొప్పరపు సుబ్బారావుగారు రచించిన 
పరమ పురుష పరంధామ 
పతిత పావనా దేవ! 1 
అనే గీతాన్ని రాగయుక్తంగా ఆలపించగా అది గ్రామఫోన్‌ రికార్డుగా 
వెలువడి ప్రచార గీతానికి శ్రీకారం చుట్టింది. 


388 తెలుగులో లలిత గీతాలు 


ఆ తర్వాత ఈ లలితగీత లత శ్రీయుతులు రజని, ఇంద్రగంటి, 
పైడిపాటి, శ్రీశ్రీ, కొనకళ్ల, వింజమూరి, బోయి భీమన్న, ఆరుద్ర, దాశరధి, 
డా.సి.నారాయణరెడ్డి, కందుకూరి రామభద్రరావు, శశాంక, జె బాపురెడ్డి గీతాలతో 
ఫలించింది. ఆధునికుల్లో కోపల్లె శివరాం, శ్రీకాంత శర్మ వక్కలంక, వడ్జెపల్లి 
కృష్ణ ఆచార్య తిరుమల, జొన్నవాడ రాఘవమ్మ డా. ఎం. పద్మినీ దేవి గార్ల 
గీతాలతో విస్తరించింది. శాఖోపశాఖలుగా విస్తరిల్లి నేడొక మహావృక్షంగా అభివృద్ది 
చెందిన లలితగీతం అనేక ప్రసార, ప్రచార గీత పత్రాలతో దినదినమూ మారాకు 
తొడుగుతూనే వుంది. వటవృక్షంగా ఊడలు వేస్తూనే వుంది. ఆ మారుకుల్సీ, 
ఊడల్సీ విశ్లేషించి వివరించే వీలును భావిపరిశోధకులకే, ఇప్పటికే నా పరిధి 
మించి పోయినందున, వదిలివేయాల్సి వచ్చింది. 

లోతుగా, ఇంకా నిశిత పరిశీలనగా ఆవలోకిస్తే కేవలం ఆకాశవాణి, 
దూరదర్శన్‌లో ప్రసారమైన గీతాలనే అంశంగా ఎన్నుకొని “తెలుగులో ప్రసార 
గీతాలు” గా పరిశోధించే వీలున్నది. అలాగే గ్రామఫోన్‌, క్యాసెట్‌, కుటుంబ 
సంక్షేమ, వయోజన విద్యాది ప్రచారగీతాల్ని అంశంగా ఎన్నుకొని, “తెలుగులో 
ప్రచార గీతాలుగా పరిశోధించే మార్గమున్నది. అంతేగాక కేవలం దేశభక్తి 
గీతాల్ని ప్రణయ గీతాల్ని, ప్రకృతి గీతాల్ని, ప్రబోధ గీతాల్ని వేదికగా ఏర్పరచుకొని 
తులనాత్మకంగానూ పరిశోధించే వీలున్నది. 

ఇలా భావి పరిశోధకులు లలితగీతాల్ని ఇంకా అనేక కోణాలలో పరిశీలించి 
పరిశోధించే వీలున్నదని ఘంటాపథంగా చెప్తూ, ముక్తాయింపు వేస్తూ ముగిస్తున్నాను. 


(x 
UU 
O 


మ 
‘శ 


DER స స జ స 


గం © గస సి గి గి బృ గం మ య 4 యే tL od టామీ హై 0 
రా ౮ (6౦ ౧౫౨ అ 6౦ ౫౨+ ర ౮౯ 4* ల గా mao 


అనుబంధం - 


గీతిక పల్లవి ప్రథమపంక్తి 


అదిగో మన జయపతాక 
జయము జయము భరతావని 
దారితప్పిన మానవుడా! 
హృదయమున్న నరజాతి 

చిరంజీవి మానవుడా! 

జాతిపితా! ఓ జగతిహితా 

ఏరువాక సాగనీరా! రైతుసోదరా! 
బాధ్యతతో బ్రతుక నేర్చుకో! 
వలపు నీవైనావె! 

మానవుడే మహాత్ముడు! 

మారాలీ! మారాలీ! మనిషి మారాలి 
బాపూ! నీ జీవితం 

నీ చూపే మరుని బాణం 

జాతిని జాగృతము చేయు 
అమ్మకన్న కమ్మనైన మాటేలేదు 
తొలగిపోయే తమస్సులు 

కొండంత నాసామి! కొండదిగి రావేమి? 
నిన్న మొన్న మొలకెత్తిన 

తెరుపు మరుపుల 

వియోగాల వానకారు 

గగనవిధి చూడరా! 

ఎంతచక్కని దోయి యీ తెనుగుతోట 
ఎన్నాళ్ల కెన్నాళ్లకు 

బంగారు నావపైన 

చీకట్లో చిరుదివ్వెను 

ఈశ్వరానంద సంధాయిని 

హాసంత వాసంతినే 


I 
రచయిత పేరు 


కరుణశ్రీ 

కరుణశ్రీ 

డా. దాశరథి 

డా.యస్వీ. సత్యనారాయణ 
డా.సి.నారాయణరెడ్డి 
వడ్డెపల్లి కృష్ణ 
ఆర్‌.భద్రిరాజు 

డా.ఎ. జైహింద్‌ రెడ్డి 
ఆచార్య తిరుమల 

డా. బోయి భీమన్న 

డా. బోయి భీమన్న 
డా.సి.నారాయణరిడ్డి 
ఆచార్య తిరుమల 
వడ్డెపల్లి కృష్ణ 
పి.బి.శ్రీనివాస్‌ 

సాంధ్యశ్రీ 
డా.3.రాజమల్తాచారి 

ఎ. సత్యవతీ దేవి 
ఇంద్రగంటి శ్రీకాంతశర్మ 
ఇంద్రగంటి శ్రీకాంతశర్మ 
పైడిపాటి సుబ్బరామశాస్త్రి 
కందుకూరి రామభద్రారావు 
కందుకూరి రామభద్రారావు 
జంధ్యాల ఉమామహేశ్వరరావు 
తిరునగరి 

లాల్లా శ్రీనివాస్‌ 


ఇ శ్రీలక్ష్మి 


390 


268. 


29 


30. 
31. 
32, 


33. 
34. 


35. 
36. 
37. 
38. 
39. 
40. 

41. 
42. 
43. 
44. 
45. 
46. 
47. 
48. 
49. 
50. 

51. 
52. 
53. 
54. 
55. 


మనిషి జీవమొకగాలి 

ఎగరాలి! ఎగరాలీ జెండా 

భరత మాత చరణాలకు 
పాటలన్నిట మేటియేది? 

కిలకిల నవ్విందినేడు 

-మన భారతావని చూడు 
మధుమధుర గీతాలు వినిపించనా 
ఎదలొకటైతే ఎక్కడ వున్నా 
దూరం కాదంటాను 

సతత హరిత వని 

నవ్వే పెదవుల 

రేయి గడిచె 

రావే సంధ్యాకామిని 
తెలుగుజగతికీ తొలిపొద్దు 
వచ్చెనూ వాసంత లక్ష్మి! 

లేత వెన్నెల నేత 

ఎగిసి ఎగిసి విను వీధుల 
మరుమల్లె పూవు నీవె! 
భగవంతుడు సృష్టించిన మనిషి 
పాడేవారుంటే పాటలకే కొదువా? 
ఏపూవు పూచినా 

జయ జయ వేదకాల 

మలిగిన జ్ఞాపకాలలో 

భారతాంబ మాతల్లి 

నాదేశం, నవ్వుతోంది నందనవనంలా 
ఈ వసంతుని రాకతో 

భారత భాగ్య సరస్వతికిదే! 
మనసే భద్రాద్రిరా! 

మనసు లేని వాడవు! 
కదలకుమా చెలీ! 


తెలుగులో లలిత గీతాలు 


వడ్డేపల్లి కృష్ణ 
నిమ్మల అర్జున గౌడ్‌ 
ఎం.నిత్యానందరావు 
జె.బాపురెడ్డి 


డా.కూటికుప్పల సూర్యారావు 
పింగళిస్‌త 


డా.సి నారాయణరెడ్డి 

గాలి ప్రభావతి 

జోస్యుల నాగభూషణరావు 
అబ్బూరి రామకృష్ణారావు 
అబ్బూరి రామకృష్ణారావు 
డా.సి.నారాయణరెడ్డి 
వడ్డెపల్లి కృష్ణ 

కోపల్లె శివరాం 
ఇంద్రగంటి హనుమచ్చా సి 
డా.దాశరథి 

కరుణశ్రీ 

డా.బోయి భీమన్న 
వక్కలంక లక్ష్మీపతిరావు 
విశ్వనాథ సత్యనారాయణ 
కె.కృష్ణమోహన్‌ 
వై.హరేరామమూర్తి 
జె.బాపురెడ్డి 

కందుకూరి రామభద్రారావు 
ఇంద్రగంటి శ్రీకాంతశర్మ 
ఏ.లక్ష్మీరమణ 

వక్కలంక లక్ష్మీపతిరావు 
రజని 


అనుబంధం - II 


సాలూరు రాజేశ్వరరావుతో ఇంటర్వ్యూ (సితార : 25.7.1993) 


మధురస్వర సాగరం డా.సాలూరు రాజేశ్వరరావు 


ప్రశ్న : మో గురువుగారవరు? మోరు మొదట్లో పాడిన లలితగీతాల వివరాలు 
చెవ్లారా? 


జవాబు: మా గురువుగారు ద్వారం వెంకటస్వామి నాయుడుగారు. ఆయన 
వద్ద గాత్రం నేర్చుకున్నాను. విజయనగరం మహారాజా సంగీత 
కళాశాలలో వారపూడు ప్రిన్సిపాల్‌గా వుండేవారు. 


1945లో నేను పాడిన కొన్ని లలితగీతాలు ఎల్‌పి.రికార్డ్స్‌గా వచ్చాయి. 
వాటిలో ముఖ్యమైనవి- 


కలగంటి కలగంటి తుమ్మెడా!... (రచన:సాలూరి సన్యాసిరాజు) 
ఓ విభావరీ! ఓహో విభావరి!... (రచన : రజని) 

చల్లగాలిలో యమునా తటిపై.. (రచన : రజని) 

యాత్రికుడా! ఓ యాత్రికుడా.... (రచన:మల్లవరపు విశ్వేశ్వరరావు) 


వలు గు నో 


రావు బాలసరస్వతి చేత పాడించిన పాటలు కూడా వున్నాయి. వాటిలో 


1. ఆ తోటలో ఒకటి ఆరాధనాలయం (రచన : శ్రీనివాస్‌) 
2. పొదరింటిలో నుండి పొంచి చూచెదవేల? 


అనే గీతాలు ఆనాడే ప్రజాదరణ పొందాయి. పై రెండుగీతాలు కొత్తవారు 


రాసినట్టివే! నేను అందరి రచనల్ని సమానంగా గౌరవించి గానయోగ్యంగా 
స్వరపరిచెవాడిని. 


ప్రశ్న : సినిమా సంగీతం, లలిత సంగీతంలకు గల తేడాలేమిటో చెప్తారా? 


జవాబు: లలిత సంగీతమంటే భావగీతాలకు లలితంగా బాణీలు కూర్చడం, 
సినిమా సంగీతమంటే సన్నివేశ పాత్రానుగుణంగా రకరకాల బాణీలు 
కూర్చడమని నా అభిప్రాయం! 





అనుబంధం - 111 


డా. బాలాంత్రపు రజనీకాంతరావుగారితో ముఖాముఖి (12.7.1997) 


జయాయ ; 


ప్రశ్న 


జలాల : 


ప్రశ్న 


డయా : 


రచయితగానే గాక లలితసంగీత ప్రయోక్తగా మిరు లలితగీత విస్తార, 
ప్రసారాలకై ఎంతో కృషి చేశారు. ఆకాశవాణిలో ప్రసారమైన ప్రథమ 
గీతమేదో ఖచ్చితంగా చెప్పగలరా? 


నేను 1.7.1942 నుండి నెలసరి జీతం మోద తాత్కాలికంగా, 8.5.1944 
నుండి ప్రయోక్తగా శాశ్వత (ప్రాతిపదిక మోద మద్రాస్‌ ఆకాశవాణ్‌ 
కేంద్రంలో పనిచేశాను. 16వ జూన్‌ 1938లో ఆకాశవాణి మద్రాస్‌ 
కేంద్రం ప్రారంభించబడింది. ప్రారంభించిన మొదటి వారంలోనే అప్పటి 
ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్‌ అయిన ఆచంట జానకీరామ్‌గారు శ్రీయుతులు 
దేవులపల్లి కృష్ణశాస్త్రి, ఊటుకూరి సత్యనారాయణ, విశ్వనాథ 
సత్యనారాయణ, ముద్దుకృష్ణ, పలకా గణపతిశాస్త్రి, వింజమూరి 
వెంకటలక్ష్మీనరసింహారావు గార్ల గీతాల ఆధారంగా “అనార్కలి' అనే 
సంగీత రూపకాన్ని రూపొందించి ప్రసారం చేశారు. అందులో కృష్ణశాస్త్రి 
గారు సలీంగా నటించారు. కృష్ణశాస్త్రిగారు రచించిన 


రారమ్మ రారమ్మ మందారవమూ! 
రక్తకర విరమా! 
మాలతీ మల్లికా మాధవీ కన్యకా శేఫాలికా! 


అనే గీతం ఆ రూపకం ఆరంభంలో ప్రసారమైంది. అదే ప్రసార 
లలితగీతాలలో ప్రథమమని చెప్పాలి. 


ఆ గీతాన్ని ఎవరు పాడారో చెప్పగలరా? 


“రహార్సల్స్‌'లో కృష్ణశాస్త్రి మేనకోడళ్లు అయిన వింజమూరి సీత, 
అనసూయ గీతాలకు వరుసలు కూర్చినా, రికార్డింగ్‌ రోజు ఐ 
కారణం చేతనో రాతేకపోయారు. కావున ఆ పాటలు నాకు వచ్చి 
వుండడంతో పన్యాల రంగనాథరావు భార్య సరస్వతి మరియు 
వావిలకొలను లీలకు నేర్పి పాడించడం జరిగింది. 


తొలినాళ్లలో లలితగీతాల్సి పాడి ప్రచారంలోకి తెచ్చిన గాయనీ గాయకు 
తెవరో చెప్పగలరా? 


ఆర్‌.బాలసరస్వతి, టంగుటూరి సూర్యకుమారి, సాలూరు రాజేశ్వరరావు 
గార్లను ప్రథములుగా చెప్పవచ్చు! 


అనుబంధం - 111 393 

ప్రశ్న + సంగీతం, సాహిత్యం రెంటిని సమంగా జీర్ణించుకున్న మో దృష్టిలో 
లలిత సంగీతానికి - గీతానికి సరియైన నిర్వచనమెదో చెప్పండి! 

జవాబు: స్వరవిన్యాసంతో సశాస్త్రీయంగా పాడేడి శాస్త్రియ సంగీతం, సాహిత్య 
ప్రధానంగా సరళంగా పాడగలిగేది లలిత సంగీతం! 


తాళగతి తప్పకుండా తేలికగా రాగయుక్తంగా రసభరితంగా పాడుకోగల 
భావగీతం లలితగీతం! 


అనుబంధం - IV 


ఆరుద్రతో ఇంటర్వ్యూ (సితార: 30.5.1993) 
అంత్య్వవ్రాసల ముద ఆరుద్ర 


ప్రశ్న : అసలు లలితగీతమంటే మో అర్ధమేమిటి? సినిమా గీతాలనన్నీ 
లలిత గీతాలుగా పేర్కొనవచ్చా? 


జవాబు: ఇటు జానపద బాణీగాక, అటు శుద్ద శాస్త్రీయ సంగీతమూ కాక 
సలక్షణంగా శ్రావ్యంగా వుండే గీతాల్ని లలితగీతాలనవచ్చు! 1940 
దశకంలో బాలాంత్రపు రజనీకాంతరావు, మల్లిక్‌ మొదలైన వారు 
ఎన్నో లలితగీతాల్ని రేడియోలో ప్రసారం చేశారు. 


సాలూరి రాజేశ్వరరావు, రావుబాలసరస్వతి కలిసి యిచ్చిన ప్రయివేట్‌ 
రికార్డులు అన్నీ లలితగీతాలే! సాలూరు ఆలపించిన 


1. ఆ తోటలో ఒకటి ఆరాధనాలయం... 
2. తుమ్మెదా ఒకసారి... 

3. యాతికుడా!... 

అన్న పాటలు లలితగీతాల్లో ప్రధానమైనవి. 


అలాగే ఘంటసాల గారి “బహుదూరపు బాటసారి కూడ ఈ కోవలోకే 
వసుంది. 


ప్రశ్న : అన్నమయ్య పదాలు కూడా లలితగీతాలే అంటారా? 


జవాబు: కాదు. అన్నమయ్యువి ప్రజల భాషలో రచించిన ‘సంకీర్తనలు అనే 
చెప్పాలి! బసవరాజు రచించిన పాటల్ని లలితగీతాలని చెప్పాలి. 


ఉవయుక్త గ్రంథనూబిక 


అప్పారావు గురజాడ 


అప్పారావు గురజాడ 


అప్పారావు, బసవరాజు 


ఆచార్య తిరుమల 


ఆదిశేషువు, హరి 


ఆరుద్ర 
ఆరు[ద్ర 
ఆరు[ద్ర 
కామేశ్వరరావు డి 


కృష్ణశాస్త్రి, దెవులపల్లి 
గోపాలరావు చౌడూరి 
చలపతిరావు పి.వి. 
చిరంజీవి నార్ల 
చెన్నకేశవ రెడ్డి జి 


395 


ఉపయుక్త గ్రంథసూచిక 


: ముత్యాల సరాలు 


(1972 యం.శేషాచలం సికింద్రాబాద్‌ అండ్‌ కో.) 


: గురజాడ రచనలు 


(1984 విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌) 


: బసవరాజు అప్పారావు గీతాలు (1955) 
అలివేలుమంగ, మల్లాది : 


గేయమురళి (1974 వసంతా పబ్లికేషన్స్‌) 


: గేయనందిని (1992) 


: జానపదగేయ వాజ్ముrయము - పరిచయము 


(1954 నవ్య విజ్ఞాన ప్రచురణ) 


: ఆరుద్ర రచన (1985 విపుల కవితా సంకలనం) 
: ఆరుద్ర సినిమా పాటలు (1975 ఎమెస్కొ) 

: గాయాలూ-గేయాలు (1975, ఆరుద్ర ప్రచురణలు) 
: కృష్ణశ్శాస్తిగీయాలు-కవితా తత్వం 


(1993 దామరాజు ప్రచురణలు) 


: కనరా నీదెశం 


(1971 యువ సాహితీ సమితి, సిరిసిల్ల) 


౩ రాగరథం 


(1981 త్యాగరాజ కళాపరిషత్‌, కరీంనగర్‌ ప్రచురణ) 


: వడ్డెపల్లి గేయవల్లి (1995 కలహంసి ఆర్ట్స్‌ ప్రచురణ) 
: కృష్ణపక్షం (1975 స్వర్గొత్సవ సంచిక) 

: అమృత వీణ (1975 స్వడ్గోత్సవ సంచిక) 

: మంగళ కాహళి (1975 స్వర్గ్టోత్సవ సంచిక) 

న మల్లి పాటలు (1969) 

: సులభవ్యాకరణము (తిరుమల పబ్లికేషన్స్‌) 

; తెలుగుపూలు 

: ఆధునికాంధ్ర గేయకవిత్వం 


(1988 జయమిత్ర పబ్లికేషన్స్‌) 


396 


జగన్నాథరావు మంచాళ : 


దాశరథి 
దాశరధి 


దాశరథి 


నారాయణరావు, కాళోజి : 


నారాయణరెడ్డి. స 


వ 


నారాయణరెడ్డి. 


౭ 


నారాయణరెడ్డి. 


బీ 


నారాయణరెడ్డి. 


Ch 


నారాయణరెడ్డి. 


నారాయణాచార్యులు, 
పుట్టపర్తి 


నారాయణాచార్య్యులు, 
పుట్టపర్తి 


నిర్మలాదేవి, =! 


పాపయ్యశాస్త్రి, 
(కరుణశ్రీ) 


పాపయ్యశాస్త్రి, జంధ్యాల: 


(కరుణశ్రీ) 
పద్మిని దేవి. ఎం. 
పద్మినీ దేవి. ఎం. 
ప్రసాద్‌, ఎటుకూరి 
పార్వతీశం, వోలేటి 
"పైడిపాల 


జంధ్యాల: 


తెలుగులో లలిత గీతాలు 


ఆధునిక సంగీతము (1962) 
రుద్రవిణ (1950. శ్రీరామా అండ్‌ కో తెనాలి) 


నవమంజరి 
(1959 దాచేపల్లి కిష్టయ్య అండ్‌ సన్స్‌ - ప్రచురణ) 


దాశరధి కవితా సమాలోచన (1988 ఎలవర్తి ప్రచురణ) 
నా గొడవ (1967 మిత్రమండలి హనుమకొండ) 
జలపాతం (1953 అరుణ (గ్రంథమాల) 


నారాయణరెడ్డి గేయాలు 
(1955 కొండా శంకరయ్య, సికింద్రాబాద్‌, 


ఆధునికాంధ్ర కవిత్వము-సంప్రదాయములు, 
ప్రయోగములు (1967) 


పగలే వెన్నెల (1976 యువభారతి ప్రచురణ) 


పాటలో ఏముంది? నా మాటలో ఏముంది? 
(1996 మౌక్తిక ప్రచురణలు, 


నివతాండవం (1961) 


: కావ్యద్వయి (1972 విస్థమ్‌ ఎడ్యుకేషనల్‌ బ్యూరో 


కడప ప్రచురణ) 


క్ర కృష్ణశాస్త్రి సాహిత్యావలోకనము 


(1991 సుధాంశు ప్రచురణ) 
అరుణ కిరణాలు (రామాపబ్లిషర్స్‌, విజయవాడ) 


విజయశ్రీ (1961 కరుణశ్రీ కావ్యమాల గుంటూరు) 


పారిజాతాలు (1988 స్వరసుధ, 

స్పందన (1993) 

ఎగర్రబాట (1975 ఆం.ప్ర. యువజన సమాఖ్య) 
ఊహనుంచి ఊపిరికి (1997 నాగభైరవ పబ్లికేషన్స్‌) 
తెలుగు సినిమాపాట (1992 స్నేహ ప్రచురణ) 


(గంథనూచిక 


అడవి 
అడవి 


భీమన్న,బోయి 


మాధవరావు, కొరుప్రోలు : 


మలయశ్రీ 


రజనీకాంతరావు, 
బాలాంత్రపు 


రాఘవమ్మ, జొన్నవాడ 
రాజేశ్వరరావు, గిడుగు 


రామకృష్ణారావు అబ్బూరి : 


రామకృష్ణారావు, వై. 


రామరాజు, బి. 


రామస్వామి చౌదరి, 
త్రిపురనేని 


రామిరెడ్డి దువ్వూరి 


రాము, ఎంకె. 
రాము, ఎం.5. 


లక్ష్మీనారాయణాచార్య శేషం 


, అడవి బాపరా 


: డుమారామం (1986 చేతన గుంటూరుప్రచు 


397 


జు సమగ్ర కవితా సంకలనం 1 


: అడవి బాపరాజు సమగ్ర కవితా సంకలనం 11 


(శత జయంతి ప్రచురణ) 


: బాపురెడ్డి గేయాలు (1968 సుజేలా ప్రచురణ) 
శ్రీకార శిఖరం 
(1985 రసమయి ప్రచురణ, హైదరాబాద్‌) 


అ. 


: నాదేశం నవ్వుతూంది 


(1986 చేతన గుంటూరుప్రచురణ) 


: రాభిలు (1971 సన్మానసంఘం హై.బా.ప్రచురణ) 


రాగధార (1993 సాధన ప్రచురణ) 


: రాగవల్లరి (1991 విజ్ఞాన ప్రచారిణ్‌ గ్రంధమాల) 
: శతపత్ర సుందరి (1954 వావిళ్ల ప్రచురణ) 


: రాధికాగీతాలు (1972 ప్రభావతీ పబ్లికేషన్స్‌ హై.బా.) 


: రాగవిచికలు (1992 స్నేహలతా ప్రచురణలు, 


ఊహాగానము ఇతర కృతులు (1975) 


: రాగధుని (1985 వేదిక ప్రచురణ) 
రామభదరావు,కందుకూరి : 


గేయమంజరి (1986) 


: తెలుగు జానపదగేయ సాహిత్యము 


(1958 ఆంధ్ర రచయితల సంఘం) 


: సూతాశ్రమగీతాలు 


౩: కవికోకిల (గ్రంథావళి 


(1956 కవి కోకిల గ్రంధమాల నెలూరు) 


* గీతారామం (1972 రసమయి) 
క హృదయరాగం (1980 హిమబిందు) 


స్వరభారతి (1995) 


398 తెలుగులో లలిత గీతాలు 
లక్ష్మీపతిరావు, వక్కలంక : సుమాంజలి 

లక్ష్మిపతిరావు, వక్కలంక : కవితాలోకము 

విశ్వనాథం, పాలగుమ్మి : పాలగుమ్మి పాటలు (1991 నాదవినోదిని) 


విశ్వసుందరమ్మ, - కవితా కదంబము 
తల్లా ప్రగడ. 


విశ్వేశ్వరరావు, మల్లవరపు: మధుకీల (1937 నవ్యసాహిత్య పరిషత్తు రాజమండ్రి) 
వెంకటరత్నం, కొనకళ్ల. : బంగారి మామ పాటలు (1980 జయంతి పబ్లికేషన్స్‌) 


వేంకటసీతాపతి గిడుగు : తెలుగులో ఛందోరీతులు 
(1961 విశాలాంధ్ర పబ్లికేషన్స్‌) 


వేంకటరావు కవికొండల * కవి కొండల గేయాలు 
(1960 కాళహస్తి తమ్మారావు అండ్‌ సన్స్‌ రాజమండ్రి) 


శశాంక, వి. : నయాజమానా (1954 కళాకేళి ప్రచురణ) 


శశాంక, వి. : స్వరలహరి 
(1971 ఆం.ప్ర. సాహిత్య అకాడమో- ప్రచురణ) 


శారదా అశోకవర్ధన్‌ : భావరాగిణి (1980 వంశీఆర్ట్స్‌) 
శివరామారావు,వింజమూరి: కల్పవల్లి 

శ్రీకాంతశర్మ ఇంద్రగంటి: పాగడపూలు (1986 నవోదయ పబ్లిషర్స్‌) 
నశ 


లో లో 


(శ్రీరంగం శ్రీనివాసరావు): మహాప్రస్థానం (1950 విశాలాంధ్ర ప్రచురణ) 
శ్రినివాసాచార్య, తిరుమల. గంగా తరంగాలు (1992 యువభారతి) 
శ్రీనివాసాచార్య, తిరుమల: తెలుగులో గేయనాటికలు (1988 యువభారతి) 


సత్యనారాయణ, విశ్వనాథ" కిన్నెరసాని పాటలు-కోకిలమ్మ పెండి 
(1980 వియస్‌.ఎన్‌.అండ్‌ కో.) 


సత్యనారాయణ, గరిమెళ్ల : స్వరాజ్య గీతములు 


య 


త్యనారాయణ, యస్వీ తెలుగులో ఉద్యమ గీతాలు 
(1991 విశాలాంధ్ర ప్రచురణ) 


సంపత్కుమారాచార్య కోవెల: తెలుగు ఛందోవికాసము 
(1962 కులపతి సమితి, వరంగల్లు) 


ఉవయిుక్త (గంధనూచిక 399 
సంపత్కుమారాచార్య కోవెల: ఛందః పదకోశము 

సుబ్బరామశాసస్తి, పైడిపాటి : జాతీయ భారతి - జయభారతి (1957) 
సుబ్బారావు నండూరి : యెంకి పాటలు (1953 ఉదయభాస్కర పబ్లిషర్స్‌) 
సుబ్బారావు రాయప్రోలు : ఆంధ్రావళ్‌ (నవ్యసాహిత్య పరిషత్తు) 

సోమసుందర్‌ ఆవంత్స : వెన్నెలలో కోనసీమ (1977 కళాకేళి ప్రచురణ) 
హనుమచ్చాస్తి, ఇంద్రగంటి : మధువని 

హనుమచ్చాస్త్రి, ఇంద్రగంటి : పాటల మంజరి 


హనుమంతు సుద్దాల : సుద్దాల హనుమంతు పాటలు గ983 సాహితీ సరిల్‌, 
హైదారాబాదు) 
హరేరామమూర్తి,వై : స్వరలహరి (1983) 


సంచికలు / సంకలన గ్రంథాలు 
జననాట్యమండలి పాటలు (1979 క్రాంతి ప్రచురణ) 
ప్రతిధ్వని (1982 ప్రజానాట్య మండలి) 

మహతి (1972 యువభారతి) 

వైతాళికులు (1935 ముద్దుకృష్ణ సంకలనం) 

నవిన కావ్యమంజరి (1959 ముద్దుకృష్ణ సంకలనం) 
స్వేచ్చా పథం (1961 విశాలాంధ్ర ప్రచురణ) 

జాతీయ గీతాలు (గురజాడ రాఘవశర్మ సంకలనం) 
జాతీయ గేయాలు (మిక్కిలినేని భగవంతరావు సంకలనం) 
ఆంధ్రజాతీయ గీతాలు (ప్రజాశక్తి ప్రచురణ) 
ఆంధ్రజ్వాల (జంపన చంద్రశేఖరరావు) 

నవగీతాలు (జాస్తి వెంకట నర్పయ్య) 

జయగీతి (సుంకర సత్యనారాయణ, 

విజయాంధ్ర గీతాలు (దామరాజు పుండరీకాక్షుడు) 
గేయాంజలి (ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ పౌరసంబంధ శాఖ, 


400 తెలుగులో లలిత గీతాలు 


సమైక్యభారతి (ఆంధ్రప్రదేశ్‌ సమాచారశాఖ) 

గేయమాల (1980 అభ్యుదయ ప్రాథమిక విద్యాసంస్థ) 
సితార (25.7.1993, 30.5.1993) 

త్రివేణి (ఆంధ్రప్రదేశ్‌ జానపద గేయాలు) 

ఆంధ్ర భారతి (శా.శ.1831) 

భారతి (ఫిబ్రవరి 1963) 

Golden Jubilee Souvenir, A.LR. Madras (1938-1988) 
ఆంధ్ర జ్యోతి దినపత్రిక (10.10.1987) 

మాతృభూమి (8.5.1949) 

ఈనాడు (వసుంధర 24.8.1993) 


సంస్కృతం 

అమరసింహుడు అమరకోశము (1924 వావిళ్ల ప్రచురణ) 
అమరసింహుడు : గురుబాల ప్రబోధిక (1962 వావిళ్ల ప్రచురణ) 
ఆంగ్లము 

Bowra C.M. : 1963 Primitive song, A Mentor Book 


(Published by the New American Library) 


Nationalism - Its meaning and history (1965) 
Hanskohn Oxford Dictionary 


Prabhakar ౨26౧6 : What is Rhythm (Essay) Indian Response to 
Poetry in English (Macmillan & Co 1970 Ed.) 


mo ami 


